శ్రీరస్తు 


తులసీ రామాయణము 


( గోస్వామి తులసీదాసు కృత ) 


రచయిత : 
శ్రీ యం. కృష్ణమాచార్యులు 
Hee. ౮6 2 703 గ 


టాగూరు పబ్లిషింగ్‌ హౌస్‌ 
కాచీగూడా చౌరస్తా, హైదరాబాదు - 500 027. 
సోల్‌ డిస్టీబ్యూటర్‌ 
బాలసరస్వతీ బుక్‌ డిపో 
ఎడ్యుకేషనల్‌ పబ్లిషర్స్‌ కర్నూలు - 518 001 
టి. వెంకటేశ్వర్లు శెట్టి చేంబర్స్‌ 
నెం.4 సుంకురామ శెట్టి వీథి, మద్రాసు - 600 001 


కాపీరైట్‌ రిజిష్టరు] 1999 [వెల : 120/- 





క్‌" "తు? 


రుకారకుల మనవి 


శ్రీగాయత్రీ సుప్రభాతం తదుపరి మా నంగ 
అభఖిలాంద్రావనికి నవముర్పిన్తున్న మలి కానుక 
తులసీరామాయణము. 


రామాయణము మహాకావ్యాన్ని ఆదికవి వాల్మీకి 
మొదలుగా ఎందరో మహనీయులు తమతమ రీతులలో 
చాలా మనోహరంగాను, ధర్మబోధకముగాను విరచించి 
లోకోపకారం చేశారు. 


శ్రీ తులసీదాస్‌ అవధి అనే హిందిభాష శాఖలో 
రచించిన మహాకావ్యమే “రాఘ చరితమాననమ్‌” అనే 
తులసీ రామాయణం. 


ఈ  మవోదత్స కావ్యాన్ని శ్రీమాన్‌ 
కృష్ణమాచార్చులుగారు చక్కని తెలుగులో ఆంధబ్రికరించగా 
మేము దానిని తెలుగువారి కరకమలాలలో కానుకగా 
అర్దిస్తున్నాము. 


తెలుగు వాళ్ళందరూ దినిని చదివి తరించి 
మాప్రయత్సం సఫలం చేయగోరుచున్నాము. 


O 


రఘువంశ భూషణుడు, మర్యాదాపురుషోత్తము డైన శ్రీరామ 
చంద్రునితో సమానుడు నేటివరకు ఏ దేశమునందుగాని, ఏ 
కాలమునందు జన్మించలేదనుట నిర్వివాదాంశము. శ్రీరాముడు సాక్షాత్‌ 
పరబ్రహ్మ; పరమాత్మ. 

వరిిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుమవ్మ్భతాం/ 

ధర్మ సంస్థాపనార్థాయ నంభవామి యుగే యుగే! 


అని భగవద్గీతయందు భగవంతుడు తెలిపినట్టు దుష్ట్ర శిక్షణ, శిష్ట రక్షణ 
గావించి, ధర్మసంస్థాపన క్రై శ్రీమన్నారాయణుడు శీరామచంద్రునిగా 
అవతరించెను. శ్రీరాముడు అనంతుడు. అతని గుణములనంతములు. 
ఆదికవి వాల్మీకి శ్రీరాముని గుణసమూహమును వర్ణించెను. శ్రీరాముడు 
సద్గుణ సాగరుడు, శరణాగత వత్సలుడు, పితృవాక్యపరిపాలకుడు, 
వినయశీరి, ధీరుడు, గంభీరుడు, అసహాయశూరుడు, అనపాయ సాహసి, 
(పతిజ్ఞాపాలకుడు, ధర్మజ్ఞుడు, ధర్మస్వరూపుడు. 

శ్రీరామచంద్రుడు వేదవేద్యుడైతే, శ్రీమద్రామాయణము వేదముతో 
సమానము. అదికవి వాల్మీకి దృష్టిలో శ్రీరాముడు మాయామానుష 
విగ్రహడు. 'వేదధర్మాన్ని ఆర్హధర్మాన్ని స్వయముగా ఆచరించి, ఆదర్శమూ 
శ్రియై చిరకీర్తి నొందిన మహాపురుషుడు. వాల్మీకి సంస్క ఎతములో రచించిన 
శ్రీమద్రామాయణమును ఆధారముగా చేసికొని ఎందరో మహాకవులు 
ఆయా దేశాలలో వారి వారి భాషలలో (శ్రీమద్రామాయణమును 
రచించి, తాము తరించి ఇతరులను తరింపజేసిరి. | శ్రీమద్రామాయణము 
పర్వకొల, సర్వావస్త్రలకు; సమస్తజనులకు ఆదర్శమైన పవిత్ర (గ్రంథము, 

శ్రీగోస్యామీ తులసీదాసుగారు శ్రీమద్రామాయణమును సరళమెన 
హీంది భాషలో రచించిరి. శ్రీతులసీదాసు వాల్మీకి మహర్షి 


అంశావతారమని ప్రతీతి. సాక్షాత్‌ | శ్రీవరమేశ్వరుడే | శ్రీతులసీదాసుగారిని 
శీముదామాయణమును రచించమనీ, అట్టు రచించబడిన ఆ కావ్యము 
సామవేదముతో సమానముగా ఫలమునిచ్చునని ఆదేశించెను. (క్రీశంకరుని 
ఆదేశానుసారము తపోనిష్టుడు, మహాభక్తుడైన | శ్రీగోస్వామీ తులసీదాసుగారు 
అతిసరళమైన హిందీ భాషలో (శ్రీరామచరితమానసమును రచించింరి. 
ఈ పవిత్ర కావ్యమును (గశ్రీతులసీదాసు వారణాశిలో ,శ్రీవిశ్వనాథుని 
మందిరమునందుంచగా పరమేశ్వరుడు స్వయముగా దీనిపై “సత్యం, శివం, 
సుందరం” అని వ్రాసి తన చేవ్రాలు చేసెను. ఇట్టే కావ్యము పరమణివునిచే 
ఆశీర్వదించబడినది. సంస్కృతమున గల | గ్రీమద్రామాయణమును 
పరించుట వలన కలుగు సర్వసిద్దులు “శ్రీరామచరిత మానసము” ను 
పఠించుట వలన కూడా కలుగును. 

శ్రీరామచంద్రుడు మాయామానుష విగ్రహడేగాక లీలామానుష 
విగ్రహుడుకూడ. ఈ తత్త్వమును శ్రీతులసీదాసు | శ్రీరామచరితమా 
నసమున చక్కగా వర్షించెను. (శ్రీశంకరుడు సదా రామమంత్రమును 
జపించుటయేగాక, పార్వతీదేవికి ఆ మంత్రమును ఉపదేశించి ఆచార్య 
స్థానమునలంకరించెను. కాశీ క్షేత్రమునకు వెళ్ళి తన్ను సేవించిన వారికి 
ఆసన్న సమయమున పరమశివుడు నేటికినీ 'శ్రీరామమం[త్రమునుపదేగించి 
వారికి పరమపద ప్రాప్తి కల్షించునని విజ్ఞుల, ప్రాజ్ఞుల విశ్వాసము. 

శీ/గోస్వామీ తులసీదాసు విరచిత “ శ్రీరామచరితమానసము"”ను 
ఎందరో అనువదించి లబ్ద |ప్రతిష్ణులైరి. అతి సరళమైన తెలుగు భాషలో 
పండితులు, పామరులు, యువకులు, వృద్దులు, (స్త్రీలు, పురుషులు, 
అన్ని వర్గములవారు దీనిని పఠించి, ఆనందించి, తరించుటకు 
చేయబడిన ప్రయత్నమే ఈ వచనరూప సంక్షిప్త తులసీరామాయణము. 
సహృదయులు దీనిని పఠించి ఆనందించెదరని నా ప్రార్థన. 
హైదరాబాదు, 
ధాతృ సం! ఫాల్గుణ, భవదీయుడు 
శుద్ధ దశమి 18-12-1997, యం. కృష్ణమాచార్యులు 
మంగళవారము. 


ఇందులో.... 










బాల కాండము 
అయోధ్యా కాండము 
అరణ్య కాండము 212 
కిష్కింధా కొండము 232 
సుందర కాండము 
లంకా కొండము 


ఉత్తర కాండము 


గ్గా 


3) | 








tye yh 


Lr Td) చానా 





ర్త 
న్తే 





| 


5 
Ve 
| Cy 


లాల కాండము 











తులనీ రామాయణము 


మొదటి సోపానము 
"బాలకాండము! 
1. మంగళాచరణము 


సమస్త వర్గ్శములకు, వాటి అర్హములకు, నవరసములకు, ఛంద 
స్పులకు మరియు సమస్త శుభకార్యములకు అధిదేవతలైన సరస్వతీ 
విఘ్నేశ్వరులకు నమస్కారములు. అంతఃకరణ స్టితుడైన భగవంతుని 
సిద్దులు దర్శించుటకు వలయు (్రద్దావిశ్వాస రూపులైన పార్వతీ 
పరమేశ్వరులకు నమస్కారము, ఎవ్వరి నాశ్రయించుటవచే వక్రరూ 
పుడైన చంద్రుడు కూడా పూజ్యుడగుచున్నాడో, అట్టి శంకరుని 
జ్ఞానస్వరూపుని గురుదేవునికి నమస్కరించెదను. సీతారాముల గుణస 
మూహమనెడి పుణ్యవనమునందు విహరించు విశుద్ద విజ్ఞానఖనులైన 
వాల్మీకి హనుమంతులకు నా నమస్కారములు, సృష్టిస్తి సితిలయకారిణే, 
క్లేశహారిణి, సర్వశుభప్రదాయిని (శ్రీరామచంద్రుని పత్నియైన సీతాదేవికి 
నమస్కరించెదను. ఎవ్వని మాయకు ఈ విశ్వము, (బ్రహ్మాదిదేవతలు, 
అసురులు, వశీభూతులో, ఎవని మహిమచే క్షణిక జగత్తు సత్యముగా 
తోచునో, ఎవని పాదములు సంసారసాగరమును దాటించు నౌకలో 
అట్టి (కీరామునికి నమస్కరించెదను. చేదపురాణ శ్వా స్త్రసమ్మతమై 
వాల్మీకి రచితమైన శ్రీరాముని కథను ఇతర గంథస్ట్రకథలను 
జోడించి తన ఆత్మానందమునకై తులసీదాసు రచించుచున్నాడు. 





2 తులసీ రామాయణము 


2. వందనము 


గణాధిపతి, గజముఖుడు, విజ్ఞానఖని, సుగుణాలరాడి, స్మరిం 
చననారికి కార్యసిద్ది కలిగించు శ్రీ వినాయకుడు నాపై కృప 
చూపుగాక! ఎవని దయవలన మూగవాడు వక్తగా, కుంటివాడు 
పర్వతారోహకుడుగా మారునో, కఠలియుగపు పాపములు భస్మమగునో 
అట్టి భగవంతుడు నన్ను కృపతో జూచుగాక! _ నీలవర్షశరీరుడు, 
తామరసనేత్రుడు, క్రీరసాగరశయనుడు (శ్రీమన్నారాయణుడు నా 
హృదయమున వసించుగాక! కుందేందుధవళశరీరుడు, కరుణామూర్తి, 
దీనరక్షకుడు, మన్మధమర్హనుడు పార్వతీనాథుడైన పరమేశుడు నన్ను 
అనుగ్రహించుగాక! కృపాసము(ద్రుడు, అజ్ఞానాంధకారమును పార 
(దోలు విజ్ఞాననిధి, మానవాకారమున _ నున్న (క్రీహరియైన నా 
గురుపొదపద్మములకు నమస్కరించెదను. 


గురుదేవుని పాదధూళి సంసార బాధలను నగింపజేయు దివౌష 
ధము. నిర్మలమై, శుభషుద్రమై, ఆనందమయమై, మనోదర్నణము పైని 
మైలను తుడిచివేయును. స్మరణమా|త్రముననే అజ్ఞానమును పారద్రోలి 
ఆత్మానందము నొసగును. అట్టి గురుదేవుని పాదధూళియను అంజన 
ముచే నా మనోనేత్రమును శుద్దమొనర్చుకొని సంసారబంధములనుండి 
ముక్తిని ప్రసాదించు (శ్రీరామచరితమును వర్లించెదను. 


అజ్ఞానజనిత సందేహములను పారద్రోలు భూసురులకు, సద్దు 
ణసంపన్నులైన సాధువులకు ననుస్కరించెదను. సాధుసమాగమము 
ఆనందమయము, శుభప్రదము. అది ఒక కదులుచున్న ప్రయాగక్షేతము. 
రామభక్తి అను గంగాప్రవాహము, బ్రహ్మవిచారమను సరస్వతీనది, 
విధిని షేధరూపము లైన కథలు యమునానదియై శివకేశవుల కథల 
నెడి త్రివేణీసంగమము వినినవారికి ఆనందము, శుభము నిచ్చును. 
సాధుసమాజరూపమైన ఈ ప్రయాగక్షేతము అన్ని దేశములలో, 
అన్ని సమయములనందు లభ్యమగును. ఈ తీరరాజము అలౌకికము, 


బాలకాండము 3 


అవర్షనీయము. భక్తితో ఇందు స్నానమాడినవారికి ధర్మార్లకామమోక్ష 
ఫలము లభించును. సాధుపురుషులమహిమ జగద్విదితము. వివేకమును 
కలిగించు సత్‌ సాంగత్యము శ్రీరాముని దయనల్లనే లభ్యమగును. 
పుష్పములు తమ సుగంధమును అందరికీ సమానముగ పంచినట్లు 
సాధుజనులు తాము కష్టముల నోర్చియు ఇతరులను ఉద్దరింతురు. 
అట్టి _సరళచిత్తులు, లోకోపకారులు, స్నేహశీలురైన సాధువులు ఈ 
బాలుని దయ తలచి (శీరామచరణకమలముల ఫై ప్రీతి కలుగునట్లు 
అను[గ్రహింతురుగాక! 

నిమ్మారణముగా సత్సురుషులను హింసించువారు, ఇతరులకు 
హాని చేయుచు ఆనందించునారు, అందరి హితమును నాశనము 
చేయువారు, సదా ఆత్మస్తుతి, పరనింద చేయువారు, భగవంతుని కథలకు 
దూరముగానుండువారు, ఇతరుల ఉన్నతిని చూచి ఈర్థ్యపడువారు 
- ఇట్టి దుష్టులకు కూడా నమస్కరించెదను. అమృతము, విషము 
ఒకే సముద్రమునందు పుట్టినట్టు సజ్జనులు, దుర్చ్జనులు కూడా ఈ 
ప్రపంచములో జన్మింతురు. కాని వారి కర్మఫలముగా కీర్తి, 
అపకీర్తులను పొందెదరు. 

భగవంతుడు చేతనాచేతన రూపమైన విశ్వమునందు మంచి 
చెడులను సృష్టించెను. హంసవలె సాధువులు గుణములను మాత్రమే 
(గ్రహించి, దోషములను విసర్హింతురు. అట్టే ఈ [గ్రంథము నందలి 
గుణములను మాత్రమే (గ్రహించి, దోషములను విస్మరించమని నా 
'ప్రార్తన. భగవంతుడెవరికి విచక్షణ్రాశక్తిని ప్రసాదించునో వారే గుణ 
ములను (గహాంచగలరు. కాని మంచివారు కూడా మాయమోహితులై 
కాల స్వభావ  కర్మల(పభావమున సన్మార్గమునుండి తొలగుదురు. 
భగవద్భక్తులు ఈ పొరపాటును (గ్రహించి దుఃఖదోషములనుండి 
రక్రింపబడుదురు. అక్ర దుష్టులు సత్సాంగత్యము వలన సత్కర్మములను 
ఆచరించినను వారి దుష్టస్వభావము మారదు. వారికి గూడా నా 
నమస్కారము. 


4 తులసీ రామాయణము 


రద చేతానాచేతన పదార్హములన్నియు, భూ,జల,నభ 
జీవరాసులన్నియు సీతారామమయములని భావించి వాటికి నమస్క 
రించుచున్నాను. దేవతలు, దైత్యులు, మనుష్యులు మొదలగువారందరు 
నాపై కృపజాపుతురుగాక! (శ్రీరామచరితము అగాథము. నా బుద్ది 
అతి స్వల్పము. (శ్రీరాముని గుణములను వర్లింప సాహసించుట 
మజ్జిగ కూడా సంపాదింప యోగ్యతలేని వాడు “అమృతమును కోరుట 
వంటేదగును. సజ్జనులు నా యా సాహసమును శ్రమించి, 
తల్లిదండ్రులు తమ పిల్లల పలుకులను విని ఆఅనందించునట్లు, నాపై 
కృపజాపుతురుగాక! దుర్చనులు పరిహసించినను సుజనులు నా 
రచనలు విని ఆనందించెదరని నా _ పూర్ల్ణవిశ్వాసము, శ్రీహరి 
పాదపద్మములందు భక్తి లేనివారికి, అవగాహనారహితులకు ఈ కథ 
నిస్పారముగ నుండును. హరిహరభక్తులకు (శ్రీ, రఘునాథుని కథ 
మధురముగా నుండును. సజ్జనులు ఈ కథను | గ్రీరామభక్తి వైభవ 
భూషితమైనదిగా తెలుసుకొని విని ప్రశంసింతురు. నేను కవిని గాను, 
వాక్షతురుడనుగాను, కళలందు, శా,స్త్రములందు నాకు ప్రావీణ్యత లేదు. 
నానాశబ్దపయోగములు, అలంకారములు, ఛందస్సులు, భావములు, 
రసములు, కవితా సౌందర్యముల గూర్చిన జ్ఞానము కూడా నాకు 
లేదు. కాని లోకవిదితమైన రామనామ మహిమ అనెడి ఒకే ఒక 
గుణమున్నది. జ్ఞానులు, వివేకులు దీనిని విచారించి అలకింతురుగాక! 


3. (శ్రీరామనామ మహిమ 


(శీ/రామనామము అత్యంత పవిత్రము. _వేదపురాణసారము, 
కళ్యాణప్రదము, సదా సాంబశివుడు | శ్రీరామనామమే జపించుచుం 
డును. గొప్పకవిచే (వ్రాయబడిన ప్రశంసనీయమైన కావ్యము కూడా 
రామనామము లేనిదే రాణించదు. కాని అల్పజ్ఞుడైన కుకవిచే 
(వ్రాయబడిన కావ్యము కూడా రామనామ వైభవముచే అలంకృత మైనచో, 
సజ్జనులు దానిని గౌరవముతో చదివి అనందింతురు. నా కవిత 


బాలకాండము 5 


దోషయుతమైనను రామకధావర్లనతో కూడుటవలన శుభప్రదమైనది. 
Uy రఘునాథుని కథ కరియుగపాపములను కడిగి కళ్యాణమును 
చేకూర్చును. నా కవితా (స్రవంతి పావన గంగానదివలె అనేక 
వంకరలుగానున్నను త హరి వైభవసాంగత్యముచే సుజనులకు ఆమో 
దయోగ్యమగును. శ్మశానములోని బూడిదకూడా శంభుని శరీరమును 
తాకినపుడు సుగంధయుతమ్పై, పవిత్రమగును. అట్టే (శ్రీరామ వైభవ 
సాహచర్యముచే నా కవిత అందరికీ అత్యంతప్రియమగును. నల్లని 
ఆవులపాలు కూడా తెల్లగానే ఉండును. మరియు పుస్టికరమని 
య 

అందరూ |త్రాగుదురు. అట్టే నా భాష గ్రామ్యమైననూ సీతారాముల 
కథ వర్గింపబడుటవలన సుజనులు విని గానము చేయుదురు. 


కవి భక్తితో స్మరించగానే వాగ్రేవి సరస్వతి ([బహ్మలోకమును వదలి 
భూమికి పరుగెత్తి వచ్చును. ఈ దూర ప్రయాణపు బడలిక తీరుటకు 
సరస్వతీ దేవి (క్రీరామచరితమను మానస సరోవరమున స్నానమా 
డుటతప్ప చేరే ఉపాయము లేదు. కవులు సామాన్యమానవుల 
చరిత్రను పొగిడిన సరస్వతీ దేవి తన రాకకు పశ్చాత్తావపడును. ఈ 
విషయము (గహించియే కవులు, పండితులు, కలియుగ పాపములను 
నశింపచేయు (శ్రీరామచరితమును గానమొనర్చెదను. 


పాపభూయిష్ట్ర మైన కలియుగములో పుట్టి, హంసవేషము ధరించి 
కాకివలె (ప్రవర్తించువారు, వేద సమ్మతమైన మార్గములను వదలి 
దుర్మార్గములో సంచరించువారు, అసత్యస్వరూపులు, పాప భాండ 
ములు రామభక్తులమని చెప్పి (పజలను మోసగించు వంచకులు, 
కామ(క్రోధలోభములకు దాసులు అనేకులు గలరు. వారిలో నేను (ప్రధ 
ముడను, నియమరహితుడను, కపటిని, సంసారవ్యామోహితుడను. నా 
దుర్గుణములకు లెక్కలేదు. అయినప్పటికి మూర్చుడను మందబుద్దినగు 
నేను శ్రీరామ వైభవమును వర్షించుటకు సాహసించితిని. శ్రీరాముని 
వైభవము వర్షింపనలవికానిదని తెలిసిననూ ఎవరుకూడా వర్షించుట 


ట్రా 
ళల 
న! 


6 తులసీ రామాయణము 


మానలేదు. భగవంతుడొక్కడే. అతడు నిష్కాముడు, నిరాకారుడు, 
జన్మనామములులేనివాడు, సచ్చిదానందస్వరూపుడు, పరంధాముడు, 
విశ్వవ్యాపి అయినను దివ్యశరీమును ధరించి భక్తులను కాపాడు 
టకు అనేకావతారములలో లీలల నాచరించెను. (శీ/రఘునాథుడు 
సరళస్వభావుడు, సర్వశక్తిమంతుడు, దీనజనరక్షకుడు. ద తెరిసీయే 
బుద్దిమంతులు ; శ్రీహరి యశమును కీర్తించి తమ వాణిని పునీతము, 
సఫలము చేసుకొందురు. ఈ కారణముననే (శ్రీరామపాదపద్మములకు 
శిరసాప్రణమిల్లి ,శ్రీరఘునాధుని గుణగాన మొనర్చెదను. పూర్వము 
వ్యాసవాల్మీకి మున్నగు మహాకవులకు, శీరామగుణములను వర్షించిన 
ధునిక కవులకు, భూత భవిష్యత్‌ వర్తమాన ప్రాకృత కవులందరికీ 
నమస్కరించి (క్రీరామకథను గానము చేయుటకు సాహిసించుచు 
న్నాను. తన జలములలో స్నానమాచరించి, ఆ జలమును త్రాగిన 
వారి పాపములను హరించు గంగాదేవి, తన వైభవమును పలికిన 
లేక చినినవారి అజ్ఞానమును తొలగించు సరస్వతీదేవి నాకు 
పూజ్యులు. నా తల్లిదండ్రులు గురువులైన పార్వతీ పరమేశ్వరులకు, 
దీనబాంధలు దాతలగు (శ్రీరామ సేవకులకు నమస్కరించి శివపార్వతుల 
అను(గహముచే | క్రీరామకథను (పేమపూర్వకముగా వర్షించెదను. 
దీనిని (పేమాదరములతో చదివిన, వినిన వారు కలియుగ పాపముల 
నుండి విముక్తులై సౌభాగ్యవంతులై \ శక్రీరామపాద ధ్యానానందమును 
అనుభవింతురు. (శ్రీ శివపార్వతుల అనుగ్రహము వలన గ్రామ్యభాషలో 
(బాసినను ఈ కవిత మిక్కిలి (ప్రభావము కలిగియుండును. 


కలియుగ పాపములను కడిగివేయు సరయూనది (పవహించు 
అయోధ్యాపురికి, అందలి జనులకు నమస్కరింతును. దశరథునికి, 
న. అతని సతీమణులకు ప్రణమిల్దుదును. వారి పుత్రుని 
"సేవకునిగా నన్ను కృవజూతురుగాక! (శ్రీ/రామచంద్రునిపై పై (ప్రగాఢ 
(ప్రేమను కలిగిన జనకమహారాజునకు, భరతునకు నమస్కరించెదను. 


బాలకొండము 7 


శ్రీరాముని కీర్తియనెడు నిర్మల పతాకమునకు దండమువంటివాడు, 
ఆదిశేషుడు, కృపాసింధువైన లక్ష్మణుడు నాకు (పసన్నుడగుగాక! రిపు 
సూదనుడు, సుగీలుడు సదా భరతుని అనుగమించువాడు శత్రుఘ్నుడు 
నన్ను (బోచుగాత! 


ఎవరి వైభవమును సాక్షాత్తు _శ్రీరామచంద్రుడే పొగిడెనో అట్టి 
పరిపూర్షజ్ఞాని, రాక్షసవనమునకు అగ్ని వంటివాడు, తన హృదయములో 
సదా రాముని ధరించినవాడు, వాయుపుత్రుడైన ఆంజనేయస్వామికి నా 
అభివాదములు. సుగ్రీవుడు మొదలగు వానర వీరులకు, రాక్షస రాజైన 
విభీషణునికి నమస్కారము. శుకయోగికి, సనకాది మహామునులకు, 
నారదాదిబుషులకు, భక్తులకు, పండితులకు, నమస్కరించెదను. 


జనకసుత, జగజ్జనని, కరుణామయు డైన (శీ/రాముని (ప్రియతమ 
అయిన జానకిదేవి చరణకమలములకు (మొక్కెదను. సర్వశక్తిసంప 
న్నుడు, కమలనయనుడు, ధనుర్చాణధారి, భక్తుల క్షేశములను హరించి 
సుఖమునొసంగువాడైన శ్రీరామచంద్రునికి మరల మనోవాక్కాయ 
కర్మలచే వందనమాచరింతును. శబ్దము - అర్హము, జలము - 
తరంగములు వేర్వేరుగా కనపడినను వాస్తవముగా ఒక్కటిరపైనట్లు 
శ్రీసీతారాములు ఒక్కటిగా నన్ను (బోచుగాక! 

సూర్య, చంద్ర, అగ్ని (ప్రకాశములకు కారణము, సృష్ట స్తితి 
లయ కారకులైన బ్రహ్మ, విమ, మ హేశ్వరుల రూపము, వేదములకు 
ప్రాణము, నిర్గుణము గుణనిదానమైన రామనామమునకు నమస్కారము. 
రామనామ మహానం|త్రమును పరమశివుడు సదా జపించుటయేగాక, 
కాశీలో చనిపోవువారికి ఉపదేశించుటచే వారికి ముక్తి లభించుచున్నది. 
రామనామము వలన (గీ, గణేశునికి ప్రధమ పూజార్హత లభించెను. 
ఆదికవి పునీతుడాయెను. రామనామము విష్టసహ(స్రనామములకు 
సమానము. రామనామము ఈ లోకమున లాభము, పరలోకమున 
ముక్తిని (ప్రసాదించును. భగవంతుని సగుణ నిర్గుణ రూపములకు 


8 తులసీ రామాయణము 


నామము సుందరమైన సాక్షి. జీవన్ముక్తులైన యోగులు నామజపము 
వలన తత్వజ్ఞానమును పొంది నామరూపరహితమైన అనిర్వచనీయ 
(బ్రహ్మానందమును పొందుదురు. కలియుగములో నామజపము అతి 
శక్తిమంత మైనది. శ్రీరాముడు స్వయముగా మనుష్యశరీరమును దాల్చి 
రాక్షసులను వధించి భక్తులను కాపాడెను. కాని రామనామము అనేక 
కోట్ల దుర్చనుల మనస్సులను మార్చి పవిత్రమొనర్చెను. (శ్రీరాముడు 
కోతుల సహాయముతో సముద్రమును దాటగలిగెను. కాని రామనామము 
స్మరించినంతనే భక్తులు భవసాగరమును దాటగలుగుదురు. కావున 
రామనామము రామునికన్న గొప్పది. మహర్షులు, సిద్దులు, యోగులు, 
భక్తులు రామనానుమును జపించి తరించిరి. కలియుగమునందు రామ 
నామము కల్పవృక్షము. అట్ట పరమకళ్యాణకారియైన రామనామమును 
స్మరించి _శ్రీరఘునాధునికి శిరసా ప్రణమిల్లి శ్రీరాముని గుణములను 
చర్గించెదను. రాళ్లను ఓడలుగా, వానరులను మంత్రులుగా చేసిన 
శ్రీరామచం[దుడు సహజముగా మందబుద్దినైన నన్ను దయతలచి 
నా (ప్రేమను, భక్తిని స్వీకరించును. నా దోషములను గణింపక నా 
నిర్మల హృదయమును మాత్రమే చూచి సుగ్రీవుని, విభీషణుని 
అను[గ్రహించినట్టు నన్ను కూడా కరుణించుగాక! 


4. శ్రీరామచరిత వైభవము 


గివుడే మనోహరమైన ఈ కథను రచించి దయతో పార్వతీదేవికి 
వినిపించెను. అదే కథను గివుడు రామభక్తుడైన కాకభుశుండికి 
వినిపించెను. అతడు యాజ్ఞవల్క మునికి తెల్పగా అతడు భరద్వాజు 
మునికి వినిపించెను. వీరిద్దరు విజ్ఞానులు, సమదర్శినులు. శ్రీహరి 
రీలలను తెలిసినవారు, నేనదేకథను సూకర క్షేత్రమున నా గురువుగారి 
మండి చాటిన వినినా బుద్దిననుసరించి కొద్దిగా (గ్రహించినాను. 
దానిని సరళ భాషలో కవితాబద్దము చేసి ఆనందించెదను. నా 
అల్పబుద్దివి వేకము (శ్రీహరి పేరణ లేకున్న ఈ రచన చేయజాలదు. 


బాలకాండము 9 


శ్రీరామకథ అందరికీ ఆనందము నిచ్చునది. కలియుగ పాపములను 
హరించునది, జీవులకు ముక్తిని (ప్రసాదించునది. 


గీరామగుణసమూహము జగత్‌ కళ్యాణకారకము, జ్ఞాన వైరాగ్య 
యోగములను (ప్రసాదించునది. పాపసంతాపశోకములను నాశనము 
చేయునది. అజ్ఞానాంధకారమును పారదోలునది. _శీీరామచరితము 
సంపూర్ణ పుణ్యఫలస్వరూపము, (క్రీరామచం[దుడు అనంతుడు. 
అతని గుణములు అనంతములు. అతని కథలు అపార మైనవి. ఏ 
విధముగా పార్వతీదేవి గివుని (ప్రగ్నించినది, ఏవిధముగా మహేశ్వరుడు 
వివరముగా సమాధానమిచ్చినది ఒక విచిత్ర కథాప్రబంధముగా వ్రాసి 
గానము చేసెదను. నా గురువుగారి చరణకమలరేణువులను శిరస్సున ' 
ధరించి, మరల అందరికి చేతులెత్తి నమస్కరించి, నా కథా రచనలో 
దోషములు రాకుండుగాకయని ప్రార్హించుచు భక్తితో మ హేశ్వరునికి 
శ్రీహరికి ప్రణమిల్లి పదహారువందల ముప్పయి ఒకటో సంవత్సరమున 
(1574 AD) పవిత్రమైన రామకథను తెలిపెదను. 


ఛచైత్రమాసము, నవమి, మంగళవారము నాడు అయోధ్యానగ 
రమున ఈ కథ (ప్రారంభమయ్యెను. (శ్రీరాముని జన్మదినము 
నాడు సర్వతీర్రములు అయోధ్యను చేరునని వేదములు తెలుపుచు 
న్నవి. దేవతలు, అసురులు, పక్టులు, మనుష్యులు, మునులు వచ్చి 
గశ్రీరఘునాథుని సేవింతురు. ఆ దినము సజ్జనసమూహములు 
గుంపులుగా వచ్చి పవిత్ర సరయూనదియందు స్నానమాచరింతురు. 
గీరాముని మనసున ధ్యానించి నామమును జపింతురు. సరయూనది 
దర్శనము స్పర్శ, స్నానము, జలపానము పాపములను హరించును, 
సుందరమైన అయోధ్యానగరము (శీరామచందుని వైకుంఠము, ... 
పరమ పవిత్రము. నేనీ కథను ఇచ్చటనే (ప్రారంభించినాను. - ఈ 
కథపిరు 'రామచరితమానసము', అనగా (శ్రీరాముని చర్మిత్రయను 


మానససరసు బ్బ న భగం, గీ గా ఇ 


10 తులసీ రామాయణము 


కాలిపోవు మనస్సు ఈ సరస్సులో మునిగినంతనే సుఖమును పొందును. 
శివుడు దీనిని రచించి తన మనస్సులో స్మరించి వ్రసన్నుడాయెను. 
తగిన సమయమును చూచి పార్వతిదేవికి వినిపించెను. అందువలన 
దీనిని 'రామచరితమానసము' అని పిలిచెను. 

శంభుని కృపచే ఒక మధురభావన తులసీదాసును రామచరిత 
మానస రచనకై ప్రోత్సహించెను. ఈ రచయిత తన బుద్దిననుసరించి 
మనోహరముగా రచించెను. ఇందరి ఏడు కాండములు ఈ మానస 
సరోవరపు మెట్లు. వీనిని జ్ఞాననేత్రములతో చూచినంతనే మనస్సు 
(ప్రసన్నమగును. (శ్రీ, రఘుపతి నిర్గుణ మహిమ అగాధమైన ఈ నీటి 
లోతు. ఇందులో వర్గించబడిన Uy సీతారాముల వర్తన అమృతతుల్య 
మైన జలము. ఉపమాలంకారములు మనోహరతరంగములు. వివిధ 
కవితాయుక్తులు ఇందలి ముత్యపు చిప్పలు, సుందరమైన ఛందస్సులు, 
దోహాలు అనేక రంగులతో శోభిల్లు కమలములు. అనుపమార్హములు, 
సుందరభావములు, ఉన్నత భాష ఇందలి పరాగ మకరంద సుగంధములు. 
ఇందలి పుణ్యసమూహములు తుమ్మెదల గుంపులు, జ్ఞాన వైరాగ్య 
విచార చర్చలు హంసలు. కవిత యందలి ధ్వని వక్రోక్తి గుణజాతులు 
మనోహరమైన చేపలు. ధర్మార్ధకామ మోక్షములు, జ్ఞాన విజ్ఞాన చర్చలు, 
కాద్యమునందరి నవరసములు, జపతపయోగ వైరాగ్య (ప్రసంగములు జే 
ఇవన్నియు ఇందలి సుందర జలచరములు. పుణ్యాత్ములు, సాధువులు 
చేయు శ్రీరామనామ గుణవర్షణలు ఇందలి జలపక్టులు. సాధు జనుల 
సమావేశములు వాలుగు వైపులగల మామిడి తోపులు. శ్రద్ద వసంత 
బుతువుతో సమానము. అనేక ప్రకారములైన భక్తినిరూపణలు, క్రమ్ర, 
దయ, ఇంద్రియ నిగ్రహము అను గుణములు ఇందలి లతావితానములు. 
మనోని[గ్రహము, యమ, నియమములు ఇందలి పుష్పములు. జ్ఞానమే 
ఫలము. శ్రీహరి చరణకమలముల పై గల భక్తి ఈ జ్ఞాన ఫలమునందలి 
మధురరసము.  |ప్రసంగవశమున చెప్పబడిన ఇతర విషయములు, 
కధలు ఇందరి చిలుకలు, కోయిలలు మొదలగు అనేక పక్షులు. 


బాలకాండము 11 


ఈ కథా శ్రవణము వలన, కలుగు రోమాంచము సుందర 
పుష్పవాటిక లేక ఉద్యానవనము. సుఖమే ఇందలి పక్టుల విహారము. 
నిర్మలమైన మనస్సే తోటమాలి. అతడు తన సుందర నేత్రములనెడి 
కుండలతో (ప్రేమయనెడి జలమును ఈ తోటకు పోయును. ఈ కథను 
శ్రద్దగా గానము చేయువారు ఈ సరోవరమునకు రక్షకులు. సాదరముగా 
విను (స్త్రీపురుషులు దేవతా స్వరూపులైన అధికారులు. అత్యంత 
దుష్టులు, విషయలోలురు అగు దొర్భాగ్యులు కొంగలతో, కాకులతో 
సమానము. వారీ సరోవర ప్రాంతమునకు రారు. యేలయనగా నత్తలు, 
కప్పలు, నాచు లాంటి విషయవాంఛాప్రసంగములు ఇందు లేవు. 
శ్రీరాముని కృపలేనిదే ఎవరు ఈ సరస్సును చేరలేరు. సాంసారిక 
కార్యకలాపములను దుర్గమ పర్వతములను, మోహము, మదము, 
అభిమానము అను గహనారణ పాములను, నివిధ కుతర్శ ములను నదులను 
దాటి ఈ సరోవరము చేరవలెను. ఎవరిపైన శ్రీరామచంద్రుని 
కృపాదృష్టికలదో వారీ విఘ్నములను అధిగమించగలరు. సాదరముగా 
ఈ సరోవరమున స్నానమాడి తాపత్రయములనుండి రక్షింపబడుదురు. 
ఇందు స్నానమాడగోరువారు శ్రద్దతో సజ్జనుల సాంగత్యము చేయవలెను. 


ఇట్టి మానససరోవరమునుండి శ్రీరామయశో వైభవమను జలధార 
(ప్రవహించెను. ఇదియే సరయూనది. ఇది సకల శుభములకు కూడలి. 
లౌకిక వైదిక మతములు దీని సుందర తీరములు. మానస సరోవర 
పుత్రికయైన ఈ సరయూనది ప్రవాహమున గడ్డిపోచలవంటి చిన్నవి, 
మహా వృక్షములవంటి పెద్దవి అయిన కలియుగ పాపములన్నియు 
సమూలముగా పడిపోవును. ఈ నదీ తీరమునగల [శ్రేష్టమైన 
పట్టణము అయోధ్య. ఇది సాధుజనులతో కూడి నిరుపమానమై 
సర్వశుభములకు నిధి. సుయశోరూపిరమైన సరయూనది | గ్రీరామభక్తి 
అనెడి గంగను చేరును. తర్వాత అనుజుడైన లక్ష్మణుడితో కూడిన 
శ్రీరాముని ప్రతాపయశోరూపమైన శోణనదము దీనితో చేరును. 


12 తులసీ రామాయణము 


సరయూ శోణనదుల మధ్య (ప్రవహించు భక్తి రూపియైన గంగానది 
జ్ఞాన వైరాగ్యములతో కాడి యుండును. తాపహారిణులు అయిన 
మూడు [ప్రవాహములు ఒక్కటిగా శ్రీరాముడు అను సముద్రమును 
చేరును. 


శ్రీరాముని యశస్స నెడి సరయూనది శీరామచరితమను మానస 
సరోవరమునుండి బయలుదేరి రామభక్తియ నెడి గంగా (ప్రవాహముతో 
కలిసినది. దీనిని వినుటచే సజ్జనుల మనస్సులు వవిత్రమగును. 
శ్రీరామచంద్రుని జన్మదిన శుభాకాంక్షలు నదీతరంగగీకరములు, 
నలువురు సోదరుల బాల్య చేష్టలే ఇందలి కమలములు. (శ్రీ 
సీతాదేవి స్వయంవరమను సుందర కధ ఈ నదికి శోభకూర్చును. 
అనేక వివేక పూరిత ప్రశ్నలు పడవలు. వాటి సమాధానములే 
నావికులు. పరశురాముని కోపము ఇందలి భయంకరమైన సుడిగుండము. 
శ్రీరాముని (శ్రేష్పమైన వచనములు సుబద్ద ఘట్టములు. శ్రీరాముని, 
అతని సోదరుల వివాహ మహోత్సవములు ఈ నదికి వరదలు. 
ఈ నదియందు స్నానమాచరించు వారు పుణ్యాత్ములు. కైకేయి 
దుర్చుద్దియను తుంగచెట్ల వలన సంభవించిన ఘోర విపత్తు నిర్మలమైన 
(=) జై ధా — రా 
భరతుని చరిత్రలో శాంతమైనది. 


శ్రీరామ వైభవమును ఈ నది ఆరు బుతువులందు అన్ని 
వేళలను శోభాయమానముగా నుండును. శివపార్వతుల వివాహము 
హేమంత బుతువు. (శ్రీీరామజన్మోత్సవము సుఖదాయకమైన 


' శిశిరబుతువు. _ (శ్రీరామవివాహమహోత్పవ వర్ణన, బుతురాజైన 


వసంతము. (శ్రీరాముని వనగమనము గ్రీష్మబుతువు. వనములో 
సంచారమును వర్షించు కథలు తీవ్రమైన సూర్యతాపము మరియు 
గారి. భయంకరమగు _ రాక్షస్టులతో చేసిన యుద్దము వర్షరుతువు. 
ఇది దేవతలను పంటపొలాలకు సుఖప్రదమైనది. శీ/రాముని 
రాజ్యపాలనమునందలి సుఖము, వైభవము మనోహరమైన శరదృతువు. 


బాలకాండము 13 


పతివ్రతాశిరోరత్న మైన సీతాదేవి గుణముల వర్షన ఈ నదీజలముల 
నిర్మలత్వము. భరతుని స్వభావము ఈ నది శీతలత్వము. నలుగురు 
సోదరుల (భాతృ్మపేమ ఈ నీటి మాధుర్యము. సుగంధము. ఈ నీరు 
కామ |క్రోధాది శత్రువులను పారద్రోలి నిర్మల వివేక వైరాగ్యములను 
కలిగించును. స్నానమొనర్చి పానము చేసినవారి హృదయమునందలి 
పాపతావములను హరించును. (శ్రీరామయశమనెడి ఈ నది నీటిలో 
తమ హృదయములను కడుగనివారు విషయవనాంఛల కై పరు గెత్తుచూ, 
మృగతృష్ణకై పరుగెత్తు జింకలవలె నిరాశతో తిరిగివచ్చి దుఃఖింతురు. 


ర. యాజ్ఞావల్క్యు - భరద్వాజ సంవాదము. 


ఈ ఉత్తమ జలముల గుణములను నా బుద్ది ననుసరించి పొగడి, 
ఆ జలములందు మనస్సుతో స్నానమాడి శివపార్వతులను స్మరణచేసి 
తులసీదాసను పేరుగల నేను ఈ సుందర కథను వినిపించుచున్నాను. 
గ్రీరఘురాముని చరణకమలములను నా హృదయమున నిడుకొని 
అతని కృపను పొంది ముని(శేష్టులైన యాజ్ఞవల్క్య భరద్యాజుల 
సంవాదమును తెలిపెదను. 

భరద్వాజముని (ప్రయాగలో నివసించెను ఆయన తపస్వి, 
శమ దమ దయా నిధానమును. శ్రీరామచరణామృతపిపాసి, 
పరమార్హమార్గమున మిక్కిరి నిపుణుడు. తీరరాజమైన |[ప్రయాగను 
మాఘమాసమున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు 
జనులందరు దర్శింతురు. త్రివేణీ సంగమమున స్నానమాచరించి, 
వేణుమాధవుని పాదపద్మములను పూజించి, అక్షయవటమును 
స్పృశించి వులకితులయ్యైదరు. ప్రయాగలోని భరద్వాజ ఆశ్రమము 
అతి పవిత్రమైనది, రమణీయమైనది. మునివరుల మనస్సును దోచునది. 
త్రివేణిలో స్నాన మాచరించిన బుషులు భరద్వాజుశమమున సభ చేసి 
శ్రీవారి గుణములను గూర్చి ముచ్చటింతురు. గురువులు తమ గోష్టి 
యందు (బహ్మానిరూపణము, ధర్మవిధానములు, తత్త విభాగములు 


14 తులసీ రామాయణము 


చర్చింతురు. ఈ విధముగా (పతి సంవత్సరము మాఘమాసము 
అంతయు గడిపి తమ ఆశ్రమములకు పోవుదురు. ఒకసారి మునులందరు 
నకర స్నానముల తర్వాత తమ ఆశ్రమములకు పోయిరి. కాని భరద్వాజ 
ముని పరమ జ్ఞానియైన యాజ్ఞవల్క్య్యముని పాదములకు నమస్కరించి, 
అతనిని తన ఆశ్రమముననే నిలువుకొనెను. అతని చరణకమలములను 
సాదరముగా కడిగి), ఉన్నతాసనమున కూర్చుండబెట్టు భరద్వాజుడు 
తన మృదుమధుర వాక్కులతో నిట్లనెను: “హే ప్రభూ! మీరు 
సర్వచేదాలను ఎరిగినవారు. నాకు ఒక సందేహము కలదు. దానిని 
అడుగుటకు భయము, సిగ్గు కలుగుచున్నవి. అడుగక పోయినచో 
మరల అవకాశము లభించదు. ఏ విషయమునైనను గురువునుండి 
దాచినచో నిర్మల జ్ఞానము కలుగదు. కావున దయచేసి నా 
సందేహనివృత్తి చేయండి. సజ్జనులు, పురాణములు రామనామమహిమ 
అపారమైనదని శ్చాఘించినవి. కళ్యాణ స్వరూపుడు, అవినాగి అయిన 
శంకరుడు సదా రామనామము జపించును. ప్రభూ! ఈ రాము 
డెవరు? ఒక రాముడు అయోధ్యాపతియైన ధశరథుని కుమారుడు, 
భార్యావియోగముచే అపార దుఃఖమును పొంది చివరకు యుద్దములో 
రావణుని సంహరించెను. అతని చరిత్ర జగద్విదితము. శివుడు 
నిరంతరము జపించునది ఈ రాముడేనా? లేక మరొకరా? మీరు 
సత్యవ్రతులు, సర్వజ్ఞులు. నా సందేహమును నివృత్తి చేయండి.” 


యాజ్ఞవల్క్య మహర్షి చిరునవ్వుతో ఇట్టనెను: “ తీ,రాముని 
వైభవము మీకిదివరకే తెలియును. మీరు మనోవాక్కర్మలచే 
శ్రీరాముని భక్తులు. (శ్రీరాముని గుణగణములను మరల వినగోరి 
ఈ (ప్రశ్న నన్నడిగినారు. ఇదే సందేహము పార్వతీదేవి (ప్రకటించగా 
మహాదేవుడు రామకథను వర్ణించెను. ఇప్పుడు నేనునా బుద్దిననుసరించి 


శివపార్వతుల సంవాదమును వినిపించెను. ఆ సంవాదము ఎప డు 
స ఎందుకు జరిగినది వినండి 


బాలకాండము 15 


[తేతాయుగమున ఒకసారి శివుడు అగస్త్యుని వద్దకు పోయెను. 
జగజ్జనని అయిన భవాని సతీదేవి కూడా అతనిని అనుసరించెను. 
మహర్షి శంకరుని పూజించి (శ్రీరామకథను వినిపించెను. సుందరమైన 
హరిభక్తిని గూర్చి శివుడు అగస్త్యునికి వరించి చెప్పెను. ఆవిధముగ హరి 
గుణములను వినుచూ, వినిపించుచూ శివుడు కొంతకాలము అక్కడ 
గడిపెను. పిదప బుషి ఆజ్ఞను తీసుకొని శివుడు కైలాసమునకు 
చనెను. దక్రక్రుమారి అయిన సతీదేవి కూడా వెంటపోయెను. అదే 
సమయమున భూభారమును అణచుటకు (శ్రీహరి రఘువంశమున 
అవతారము దాల్చిను. తండ్రియైన ధశరథుని ఆజ్ఞతో రాజ్యత్యాగము 
చేసి ప్రభువు దండకారణ్యమున ముని వేషముతో సంచరించుచుండెను. 
“నేనెట్టు (శ్రీహరి దర్శనము చేసికొనగలను? (ప్రభువు మారు 
రూపమున అవతారమెత్తినాడు. నేనటు పోయినచో అందరూ అతనిని 
గుర్తింతురు” అని మహాదేవుడు ఆలోచించుచు పోయెను, సతీదేవికి 
ఈ విషయము తెలియదు. 


“రావణుడు మానవుని చేతిలోనే చావును వరముగా బ్రహ్మనుండి 
పొందెను. శ్రీహరి (బహ్మవాక్కును సత్యమొనర్చ్భును. నేనిప్పుడు 
చూచుటకు పోయినచో పాశ్చాత్తాప పడెదరు"- మహాదేవుడు ఈ 
విధముగా ఆలోచించుచుండెను. ఎట్టి ఉపాయము తోచలేదు. 
ఇంతలోనే నీచుడైన రావణుడు మారీచుని సహాయముతో మోసముతో 
వైదేహిని అపహరించెను. మాయామృగమును వధించి (శ్రీరాముడు 
లక్ష్మణునితో ఆశ్రమమునకు వచ్చి నిర్ణనమైన ఆశ్రమమును చూసి 
సామాన్య మానవుని వలె విరహవ్యాకులుడయ్యెను. ఎన్నడూ 
సంయోగవియోగములను, హర్షవిషాదములను ఎరుగని (శ్రీహరి విరహ 
దుఃఖమును పొందెను. ఆ సమయమున శివుడు (శ్రీరాముని 
జూచెను. హృదయము ఆనందముతో పులకరించెను. కాని తానెవరో 
చెప్పుటకు అది సమయము కాదని మిన్నకుండెను. “ఓ జగత్‌ 


16 తులసీ రామాయణము 


కళ్యాణకర్త! సచ్చిదానందరూప! నీకు జయమగుగాక!” అని పల్కుచు 
పరముగివుడు ఆనందముతో పులకరించుచుండెను. 


6. సతీదేవి సందేహము 


సతీదేవి శంకరుని ఈ స్తితిని చూసి “శివుడు జగత్‌ పూజ్యుడు, 
జగదీశుడు అయినను ఒక రాజకుమారుని సచ్చిదానందా, వరంధామా 
అని సంబోధించి (ప్రణమిల్లెను. అతని సౌందర్యమును చూచి 
(ప్రేమమగ్నుడైనాడు. దీనికి కారణమేమి?” అని తనలో తాను 
ఆలోచించుకొనెను. “సర్వవ్యాపి, అజుడు, మాయాతీతుడు, వేదములు 
కూడా తెలిసికొనలేని పరబ్రహ్మ మానవదేహమును ధరించునా? 
ఒకవేళ విష్ణుమూర్తి దేవతలను రక్షించుటకు మానవ దేహము 
ధరించినచో, త్రిపురారి అయిన శంకరుని వలె శ్రీహరి కూడా 
సర్వజ్ఞుడు కదా! అట్టి జ్ఞానఖని, లక్ష్మీపతి. అజ్ఞాని వలె భార్యను 
వెదకుచు తిరుగునా? మరి సర్వజ్ఞుడు అయిన శివుని వాక్కు 
అసత్యము కానేరదు"- ఈ విధముగా ఆమె మనసు పరిష్కరించలేని 
* సందేహముతో నిండిపోయెను. భవాని మౌనముగా నున్ననూ శివుడు 
అంతర్యామి కావున ఆమె మనస్సులోని సందేహమును తెలిసికొని 
ఇట్లనెను: “సతీ నీది (స్త్రీ స్వభావము. ఇట్టి సందేహమును 
మనస్సులో నుంచుకోరాదు. అగస్త్యుడు ఎవరి కథను వినిపించెనో, 
ఎవరి భక్తిని గూర్చి నే నతనికి వివరించినానో నా ఇష్టదైవమైన 
రఘువీరుడతడే, మునులు, యోగులు, సిద్దులు నిరంతరము ఎవరిని 
ధ్యానించెదరో, వేద పురాణ శాస్త్రములు “నేతి, నేతి” అని 
ఎవని కీర్తిని గానము చేయునో, ఎవరు సర్వ వ్యాపకుడైన బ్రహ్మ, 
సమస్త లోకములకు స్వామియో, నిత్యుడైనవారో ఆ భగవంతుడే ఈ 


శ్రీరాముడు. భక్తులను రక్షించుటకు రఘువంశమున అవతారము 
నెత్తెను.” 


బొలకాండము 17 


పరమశివుడు అనేక మార్చు చెప్పిననూ ఆ ఉపదేశము సతీదేవి 
మనస్సున నాటలేదు. ఇది విష్ణుమాయ అని తెలిసికొని శివుడు 
చిరునవ్వుతో యిట్లనెను: “నీ మనస్సున సంశయము ఉన్నచో నీవే 
వెళ్ళి సంశయనివృత్తి చేసికొనుము. నీవు తిరిగి వచ్చు వరకు 
నేనీ వటవృక్షప్తు. నీడలో కూర్చొని యుందును.” పరమశివుని 
ఆజ్ఞను పొంది సతీదేవి కార్యోన్ముఖురాలయ్యెను. (శ్రీరాముని 
దివ్యత్వమునెట్టు పరీక్రించవలెను? అని ఆలోచించసాగెను. అక్కడ 
గివుడొక నిర్ణయమునకు వచ్చెను. 'దక్షప్రుత్రికయగు సతీదేవికి ఏదో 
ఆపద రానున్నది. నను నచ్చచెప్పినప్పటికీ ఆమె సందేహము 
దూరము కాలేదు. ఇది విధివైపరీత్యము. (శ్రీరాముని సంకల్పమే 
జరిగి తీరును. అని శివుడు గ్రీహరినామజవపము చేయుచూ 
కూర్చుండెను. 


సతీదేవి మాత్రము | గ్రీరాముడున్న చోటుకు పోయెను. మనస్సులో 
చాలా ఆలోచించిన తర్వాత సతీదేవి సీతాదేవి రూపము ధరించి 
శ్రీరాముడు వచ్చు మార్గమున ముందుకు నడిచెను. లక్ష్మణుడు 
మారువేషముననున్న సతీదేవిని చూచి చకితుడై ఏమియు మాట్లాడ 
లేకపోయెను. సర్వవ్యాపి, సర్వజ్ఞుడైన (శ్రీరాముడు ఆమె సతీదేవి అని 
గ్రహించి అంజలి ఘటించి ప్రశ్నించెను: “పరమగివు డెక్కడ తల్టీ? 
ఒంటరిగా ఈ అడవిలో సంచరించుటకు కొరణమేమి?" శ్రీరాముని 
కోమలమైన వచనములు విని సతీదేవి హృదయము తల్లడిల్లెను. “నేను 
పరమేశ్వరుని మాటలను లెక్కచేయక (శ్రీరామచంద్రుని ముందట నా 
అజ్ఞానమును (ప్రదర్శించినాను. చేను శివునితో ఏమని తెలుపగలను?"” 
అని తలంచినంతనే సతీదేవి హృదయమున భయము, సంతాపము 
ఉత్సన్నమాయెను. 


శ్రీరాముడు సతీదేవి భయాందోళనలను తెలుసుకొని తన 
మహిమను చూప దలిచెను అమె తాను చె్డు మాధము 


శో 


18 తులసీ రామాయణము 


ఆశ్చర్యమునొకను చూచెను. (శ్రీరాముడు, సీతాలక్ష్మణులతో కలిసి 
తనకంకే ముందుగా పోవుచుండెను. వెనుకకు తిరిగి చూచినచో 
అక్కడ కూడా సీతారాములే కనపడిరి. ఎటువైపు చూచిననూ 
ప్రభువు సిద్దులతో, మునీశ్వరులతో కూడి యుండెను. బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరులు, సకల దేవతలు, శ్రీరామచంద్రుని చరణములకు 
(మొక్కి సేవించుచుండిరి. దేవతలు అనేక రూపములతో వారి 
భార్యలతో సహా (శ్రీరాముని సేవించుచుండిరి. సకల చరాచర 
(ప్రపంచమును సర్వప్రాణికోటిని ఆమె తిలకించెను. ఎక్కడ చూచిననూ 
సీతారామలక్ష్మణులనే చూచి ఆందోళిత చిత్తముతో, దేహస్మ తి 
కోల్ఫోయి కండ్లు మూసుకొని మార్గమధ్యమున కూరొసా నెను. 
మరల కన్నులు తెరచినంతనే ఏమియు కనపడలేదు. మాటిమాటికీ 
సీతారాములను స్మరించుచు శివుడున్న చోటికి వచ్చెను. 
సమీపమునకు రాగానే మహాదేవుడు “(ప్రభువును ఎట్టు పరీక్రిం 
చితివి?” అని ప్రశ్నించెను. శ్రీరాముని శక్తిని తెలుసుకొన్న 
సతీదేవి “స్వామీ! నేనేమీ పరీక్షించలేదు. అక్కడకు పోయి మీ 
వలెనే (శ్రీరామునికి నమస్కరించినాను. మీ వచనము అసత్యము 
కానేరదు. మీపై పూర్తిగా విశ్వాసము గలదు” అని పల్కెను. 
కివుడు ధ్యానముద్ర వహించి సతీదేవి చేసిన పని అంతయు 
తెలిసికొనెను. సతీదేవి అసత్యమాడుట కూడా శ్రీరాముని మాయ 
తప్ప వేరుకాదని తలంచెను. సతీదేవి సీతాదేవి రూపమును 
ధరించుటను తెలుసుకొని శివుడు చాలా విచారించెను. “నే నిపుడు 
ఈమెను దాంపత్య ప్రేమతో చూచిన నా భక్తి మార్గము నాశమగును. 
నేను పాపము చేసినవాడిని అగుదును. సతీదేవి పరమపవిత్రమైనది. 


ఆమెను వీడలేను, (పేమించలేను” అని శివుడు సంతాప హృదయముతో 
ఏమియు మాట్లాడక యుండెను. 


బాలకాండము 19 


పరమశివుడు “సతీదేవిని ఈ శరీరముతో దాంపత్య భావముతో 
చూడను” అని నిశ్చయించుకొని (శ్రీరాముని స్మరించుచు కైలాస 
మునకు పోయెను. అపుడు మనోహరమైన ఆకాశవాణి వినిపించెను. 
“మహాదేవా! మీకు జయము. మీరు భక్తితో మంచి నిర్ణయము 
తీసుకున్నారు. మీరు రామభక్తులు, సమర్షులు, దైవస్వరూపులు. మీరు 
తప్ప యిట్టి (ప్రతిజ్ఞ నెవరు తీసుకోగలరు?” ఆకాశవాణి వాక్యమును 
విని సతీదేవి భీతిల్లి సంకోచముతో శివునడిగెను: “హే కృపాళు! మీరే 
ప్రతిజ్ఞ చేసితిరి? మీరు సత్యస్వరూపులు, దయానిధులు”- సతీదేవి 
ఎంత అడిగినను శివుడు ఏమియూ సమాధానము చెప్పలేదు. ఆమె 
మనస్సులో అనుమానము కలిగెను. “సర్వజ్ఞుడైన గివుడంతయు 
తెలుసుకొన్నాడు. నేను శంకరుని మోసగించితిని. మూర్చురాలిని, 
అవివేకిని. (పేమస్వరూపమును తెలుసుకోలేదు. పరమశివుడు 
గంభీరుడు, కృపాసముద్రుడు. నా అపరాధమును గూర్చి ఏమియూ 
అనలేదు” అని తలపోసెను. శివుని ముఖములో ' మార్పును గమనించి 
ప్రభువు తనను పరిత్యజించినాడని తలచి వగచెను. తన తప్పిదమును 
యోచించి పరితాపమునొందెను. 


సతీదేవి హృదయము అనుదినము విచారముతో బరువెక్కుచుం 
డెను. “ఈ శోక సము(దమును ఎట్టు దాటగలను? నా భర్త మాటలు 
అసత్యములని భావించి (క్రీ, రఘురాముని అవమాన పరిచితిని. విధాత 
నాకు విధించిన శిక్షకు నేనర్హురాలను” అని ఆలోచించుచూ | శ్రీరాముని 
మనస్సులో స్మరించి |ప్రార్హించెను. “ప్రభూ! నీవు దయానిధివి, నీకు 
ప్రణామములు. నేను నిజముగా శివుని చరణకమలములనే నమ్మినచో, 
మనోవాక్కర్మలచే పతివత నయినచో ఈ ప్రాణములు పోవుగాక! 
సర్వసాక్షీ ప్రభూ! ఏదైన ఉపాయముచే నేను నా శరీర త్యాగము 


20 తులసీ రామాయణము 


చేయగలిగి (శ్రమలెకుండా పతి వియోగ బాధనుండి విముక్తురాలగునట్లు 
నన్ను అనుగహింపుము." 


ఈ విధముగా సతీదేవి దారుణ దుఃఖమును అనుభవించెను. 
ఎనఖైఏడు వేల సంవత్సరములు గడిచెను. శివుడు ధ్యానము నుండి 
మేలుకొనెను. సతీదేవి అతని పాదములకు (మొక్కెను. శివు డామెను 
ఎదుట ఒక ఆసనముపై కూర్చుండ నాజ్ఞాపించి (శ్రీహరి కథలను 
వినిపించసాగను. అప్పటికి సతీదేవి తండ్రియగు దక్టుడ్రు ప్రజాపతి 
ఆయెను. ఆ పదవికి తగిన వాడని నిర్ణయించి [బ్రహ్మ అతనిని 
నియమించెను. ఉన్నత పదవి లభించగానే దక్సడు దురభిమాని 
అయ్యెను. మునులందరినీ పిలిపించి గొప్ప యజ్ఞము నారంభింపచే'సెను. 
యజ్ఞభాగములు స్వీకరించుటకు దేవతలందరినీ ఆహ్యానించెను. కాని, 
శివుని మాత్రము ఆహ్వానించలేదు. దేవతలందరు భార్యలతో సహా 
తమ _విమానములను ఎక్కి ఆకాశమున పోవుట చూచి సతీదేవి 
ఈ కోలాహలమునకు కారణమేమని చుహాదేవుని అడిగెను. శివుని 
. వలన తన తండ్రి చేయబోవు యజ్ఞమును గూర్చి విన్న సతీదేవి 
సంతోషించి ఇట్లు ఆలోచించెను: “మహాదేవుడు అనుమతించిన ఈ 
నెపముతో నేను కొన్ని రోజులు నా తండ్రిగారి ఇంట్లో ఉండవచ్చును.” 
పతిపరిత్యాగఖేదము ఆమెను బాధించుచుండెను. భయసంకోచములతో 
[పేమ పూరిత వాక్కులను పలికెను: “నా తండ్రిగారి ఇంట్లో 
గొప్ప వేడుక జరుగుచున్నది. ప్రభువు దయతో అనుమతించిన 
నేను వెళ్ళి చూచెదను. పరమేశ్వరుడు ఇట్లనెను: “నీ మాట 
బాగుగచే వున్నది. నాకునూ సమ్మతమే. కాని మీ తండ్రి 
దక్షుడు తన కుమార్తెలను అందరిని పిలిచి నా మీదగల వైరము 
వలన నిన్ను మాత్రము పిలువలేదు. ఒకసారి బ్రహ్మసభయందు 
నాతో మీ తండ్రి అప్రసన్నుడాయెను. అందువలన ఇప వడు నన్ను 
అవమానించుచున్నాడు. భవానీ! ఆహ్వానించకుండ పోయినచో మన 


బాలకాండము 21 


ఆత్మగౌరవము, (పేమాభిమానములు నష్టమగును. స్నేహితుడు, 
యజమాని, తండ్రి, గురువు - వీరింటికి పిలువకున్న పోవచ్చును. 
కాని ఎక్కడయితే ద్వేషము ఉండునో అక్కడికి పోవుట శుభము 
కాదు.” శివుడామెకు అనేక విధముల నచ్చచెప్పెను. నిలుపుటకు అనేక 
ప్రయత్నములు చేసెను. కాని సతీదేవి పట్టుబ స్టైను. భావావేశమున 
గివుని మాటలు ఆమె చెవికెక్కలేదు. శివుడు తన ముఖ్యగణములను 
వెంటనిచ్చి ఆమెను సాగనం పెను. 


సతీదేవి తండ్రిగారి ఇల్లు చేరగానే దక్షునికి భయపడి ఎవరు 
కూడా ఆమెను గౌరవముతో చూడలేదు. తల్లి మాత్రము (పేమతో 
ఆహ్వానించెను. చెల్లెండు చిరునవ్వుతో సలకరించిరి* దక్షుడు ఆమె 
శ్రేనుసమాచారములు కూడా అడుగలేదు. సతీదేవిపై (కోధముతో 
అతని దేహము వణకుచుండెను. సతీదేవి యజ్ఞశాలకు పోయి చూడగా 
అచట శివుని కర్పించుటకు యజ్ఞభాగము కనిపించలేదు. అపుడు 
శివుడు చేసిన హెచ్చరిక ఆమెకు అర్హమాయెను. తన స్వామికి జరిగిన 
అవమానమును తెలుసుకొని ఆమె హృదయము దహించుకపోయను. 
ఆమెకు పతి తనను పరిత్యజించినపుడు కూడా అంత దుఃఖము 
కలగలేదు. తల్లి ఆమెను ఊరడించుటకు ప్రయత్నించెను. కాని తల్లి 
అనునయ వాక్యములు ఫలించలేదు. సతీదేవి యజ్ఞకార్య[ క్రమమును 
ఆపివేసి యజ్ఞశాలలో ఉన్నవారితో యిట్టనెను: *సభాసదులారా, 
మునులారా! ఎవరయితే శివుని అవమానము సినారో లేక 
విన్నారో వారందరూ దాని ఫలితమును అనుభవించెదరు. |త్రిపురారి 
అయిన పరమేశ్వరుడు జగదాత్మ, జగత్సిత, సర్వశుభంకరుడు. అట్టి 
గివుని నా తండ్రి మందబుద్దియమై అవమాన పరిచినాడు. అట్టే దక్షునికి 
జన్మించిన ఈ శరీరమును త్యాగము చేసెదను,” అని పల్కుచు 
సతీదేవి యోగాగ్నిలో భస్మమయ్యెను. అది చూచిన. సభికు లెల్లరు 
హాహాకారములు చేసిరి. సతీదేవి మరణమును విని శివుని గణములు 


22 తులసీ రామాయణము 


యజ్ఞమును ధ్వంసము చేయ నారంభించిరి. యజ్ఞనాశనమును చూచి 
మునీశ్వరుడయిన భృగువు దానిని రక్షించెను. ఆ సచూచారమును 
వినిన శంకరుడు మిగులకృద్దుడై, వీరభద్రుని పంపెను. అతడు 
యజ్ఞమునంతను ధ్వంసము చేసి, అచట దేవతలను యథోచితముగా 
Ca 
ణిక్షించెను. శివద్రోహులకు పట్టు గతియే దక్సునికి కూడా పట్టును. 
సతీదేవి చనిపోవుచూ తాను జన్మజన్మలకు శివుని పొదకమలముల పై 
అనురాగము కలుగునట్లు వరమిమ్మని శ్రీహరిని ప్రార్హించెను. ఆ 
కారణముననే హిమవంతుని గృహములో పార్వతిగా మరల జన్మించెను. 


ఉమాదేవి హిమాలయమున జన్మించగానే ఆ ప్రదేశము సకల 
సిద్దులకు, సంపదలకు నిలయమాయెను. మును లచట సుందరమైన 
ఆశ్రమములను నిర్మించుకొనిరి, హేమవంతుడు వారికి యోగ్యమైన 
స్థానములను ఇచ్చెను. ఆ సుందర పర్వతము నానావిధఫలపుష్ప 
శోభితములైన వృక్షములతో విరాజిల్లైను. అనేక రకముల మణులు 
కూడా (ప్రకటితమాయెను. నదులు, నిర్మలజలధారలతో (ప్రవహిం 
చుచుండెను. అన్ని జీవులు సహజ వైరములను మాని . పరస్పర 
(ప్రేమతో నివసించుచుండెను. గిరిజాదేవి రాకతో ఆ పర్వతము 
మిక్కిలి శోభాయమానమాయెను. ప్రతిదినము మంగళకరమైన 
ఉత్సవములు జరుగుచుండెను, (బ్రహ్మాది దేవతలు కూడా హిమాలయ 
వైభవమును పొగడుచుండిరి. నారద మహర్షి ఈ విషయమును 
తెలుసుకొని అక్కడికి చనుదెంచెను. పర్వతరాజు అతనిని సాదరముగా 
అర్హ్యపాద్యాదులతో పూజించి ఉచితాసనాసీనునిగా చేసి తన భార్యతో 
సహా మహర్షి పాదములకు ప్రణమిళ్లిను తన అదృష్ట్రమును 
పొగడుకొనుచు హిమవంతుడు పార్వతీదేవిని అతని పాదముల 
కడనుంచి యిట్లనెను: “మహాత్మా! మీరు సర్వజ్ఞాలు, త్రికాలవేదులు. 
కావున బాగుగా యోచించి ఈ బాలిక గుణదోషములను వివరించుడు.” 


బాలకాండము 23 


నారదుడు నవ్వి గూఢమై కోమలమైన వాణితో నిట్లనెను; 
“మీ కుమార్తె సకల సద్దుణరాగి. స్వభావత: సుందరమైనది, 
సుగీల, మరియు చతుర. ఈమెకు ఉమ, అంబిక, భవాని అనునవి 
సేర్షు ఈ కుమారి సర్వసులక్షణ సంపన్న. ఈమె తన పతికి 
అత్యంత (ప్రియురాలగును. ఈమె అచంచలమైన దాంపత్య సుఖమును 
అనుభవించును. తన తల్లిదండ్రులకు యశమును గూర్చును. ఈ 
కన్య సకల జగత్తునకు పూజ్యురాలగును. ఈమెను సేవించిన వారికి 
ఏదియూ దుర్లభము కాదు. ప్రపంచములో ఈమె నామస్మరణచేయు 
స్త్రీలకు పాతివ్రత్యభాగ్యము దొరకును. కాని గిరిరాజు! ఈ మెలో 
కొన్ని దోషములు కూడా గలవు. ఈమెకు భర్తయగువాడు 
నిర్గుణుడు, నిరభిమాని, తల్లిదండ్రులు లేనివాడు, 'ఉదాసీనుడు, సంశ 
యహీనుడు, యోగి, జటాధారి, నిష్కామహృదయుడు, దిగంబరుడు, 
అమంగళ వేషదారి.” 


నారదమహర్షి పలుకులు విని హిమవంతుడు, అతని భార్య మిగుల 
దుఃఖించిరి. కాని పార్వతీదేవి మాత్రము పప్రసన్నురాలాయెను. “దేవర్షి 
వచనములు అసత్యములు కానేరవు” అని తలచి పార్వతీదేవి శివుని 
పాదపద్మములను తన మనస్సున నిలుపుకొనెను. హిమవంతుడు, 
అతని భార్య మైనాదేవి మిగుల చింతించి మునీశ్వరుని ఉపాయమును 
అడిగిరి.. నారదమహర్షి యిట్లు పలికెను: “పర్వతరాజా! (బ్రహ్మ 
లలాటమున లిఖించిన దానిని తప్పింప నెవరికినీ సాధ్యము కాదు. 
అయినను నేనొక యుపాయము చెప్పెదను. దేవతలు సహకరించిన 
కార్యసిద్ది యగును. నేను వరించినట్రి వాడే ఉమకు భర్త కాగలడు. 
ఇందులో సందేహము లేదు. కాని చేను చెప్పిన దోషము లన్నియు 
పరమణివునిలో నున్నవి. శివుని ఆమె పరిణయము ఆడినచో ఆ 
దోషములను జనుల్లందరు గుణములుగా పరిగణింతురు. గంగాజలమున 
శుద్దాశుద్ద జలము (పవహించిననూ గంగను అపవిత్రము అని ఎవ్వరూ 


24 తులసీ రామాయణము 


అనరు. అటే సమర్హులగువారికి ఎట్ట దోషములు ఉండవు. కావున 
అన్ని విధముల శ వివాహము “శుభప్రదము. కాని మహాదేవుని 
సేవ చాల కఠినమైనది. తపస్సు చేత అతడు నీ ఘముగా 
సంతుష్పుడు అగును. నీ కుమార్తె శివుని ప్రాప్తికై తపమాచరించిన 
త్రపురారి ఆమె అదృష్టమును మార్చగలడు. శివుడు కృపాసముదద్రుడు, 
వరదుడు, శరణన్నవారి క్లేశములు బాపువాడు, భక్తులకు వాంఛిత 
ఫలములను ఇచ్చువాడు.” ఈ విధముగా పలికి పార్వతి దేవిని ఆశీర్వదించి 
“పర్వతరాజా! భయము వలదు. నీ కంతయు శుభమగును” అని 
పలికి బ్రహ్మలోకమునకు పోయెను. 


నారదుడు పోయిన తర్వాత మైనాదేవి తన భర్తతో ఏకాంతముగా 
యిట్లనెను: “పభూ! మహర్షి మాటలు నా కర్ణము కాలేదు. 
వరుని కులము, వంశము మన కుమార్తెకు తగినట్లున్న వో వివాహము 
జరిపించుడు, లేనిచో కన్యగానే ఉండిపోనీయండి. పార్వతి నాకు 
'ప్రాణసమానము. ఆమె వివాహము యోగ్యునితో కానిచో లోకులు 
పర్వతరాజు స్వభావతః కఠినుడు, మూర్చుడు అని అందురు.” మైనాదేవి 
పలుకులు విని హిమవంతుడు యిట్లనెను: “పియా, నిగ్చింతగా 
భగవంతుని స్మరించుము. పార్వతిని సృష్టించిన వాడే ఆమెకు 
కళ్యాణము కూడా జరుపును. నీకు నిజముగా కూతురిపై (ప్రేమ 
యున్నచో వెళ్ళి గివునిగూర్చి తపమాచరించుటకు సలహానిమ్ము. 
నారదుని పలుకులు సాభిప్రాయముళు, సకారణములు. గివుడు సకల 
సద్గుణ సంపన్నుడు, నిష్కుళంకుడు.” భర్త మాటలు విని మైనాదేవి 
సంతోషించి పార్వతి వద్దకు పోయెను. కాని (ప్రేమతో ఆమె కంఠము 
గర్గదమై ఏమియు మాట్లాడ లేకపోయెను. ఆమెను తన వడిలో 
కూర్చుండబెట్టుకొని హృదయమునకు హత్తుకొ నెను. అపుడు జగజ్జనని 
భవాని మృదుమధురముగా యిట్లనెను: “అమ్మా, వినుము. నేను 
చూచిన స్నప్నమును తెలిపెదను. ఒక అందమైన తెల్లని (శేష 


బాలకాండము 25 


బ్రాహ్మణుడు నాకు ఉపదేశించెను. ఓ శైలకుమారీ! నారదుని 
పలుకులు ముమ్మాటికి సత్యము. తపస్సు సుఖప్రదమై బాధలను 
పాపములను హరించును. ఈ (ప్రపంచమును బహ్మ సృష్టించుటకు, 
విష్ణువు పారించుటకు, శివుడు లయమొందించుటకు, శేషుడు ఈ 
భూమిభారమును మోయుటకు వారి తపోబలమే కారణము. భవానీ! 
ఈ సృష్టికంతకు తపస్పే ఆధారము. ఇది (గ్రహించి నీవు 
తపస్సు చేయుము." ఈ మాటలు విని తల్లి మిగుల ఆశ్చర్యము 
నొందెను. హిమవంతునితో ఈ స్వవ్న వత్తాంతమును వినిపించెను. 
'మాతాపితరులను అనేక విధముల అనునయించి'ఉమాదేవి తపస్సునవై 
బయలుదేరెను. వ్యాకులచిత్తులయిన ఆమె తల్లిచండ్రులను వేదశిరుడు 
అను ముని వచ్చి ఊరడించెను. పార్వతీదేవి మహిమలు తెలుసుకొని 
అందరు (ప్రసన్ను లైరి. 


పార్వతీదేవి ఈశ్వరుని పాదపద్మములనే మనస్సున ధ్యానించుచూ 
తపస్సును (ప్రారంభించెను. ఆమె సుకుమార శరీరము తపస్సుకు 
తగినది కాకున్ననూ తన భోగములను అన్ని వదిలి పరమేశ్వరుని 
పైననే మనస్సు నిలిపెను. దేహముపై ధ్యాస లేకపోయెను. అనేక 
సంవత్సరములు కేవలము కందమూలములు, పండ్లు భుజించెను. 
ఆ తర్వాత కొన్ని సంవత్సరములు కూరగాయలు, తర్వాత కొన్ని 
దినములు నీరు, గారి మాత్రమే ఆహారమాయెను. పిదవ అనేక 
సంవత్సరములు నేలపై రాలిన ఎండుటాకులను భుజించెను. తర్వాత 
వానిని కూడా మానివేసి కఠోరమైన ఉపవాసము చేసెను కనుక 
ఆమెకు అపర్ణ అని పేరు కలిగెను. తపస్సు వలన ఆమె శరీరము 
శుష్కించెను. ఆకాశమునుండి ఒక గంభీర వాణి వినిపించెను: 


“ఓ గిరిరాజ కుమారీ! నీ మనోరథము సఫలమైనది: |త్రిపురారి _ 
త్వరలో నీకు లభించును. ఈ కఠినమైన 'తవస్సును మానుము. 
ఎందరో జ్ఞానులు, మునులు ఉన్నారు. కాని ఎవరూ ఇంత కఠోరమైన 


26 తులసీ రామాయణము 


తపస్సును చేయలేదు. నీ తండ్రి సప్తర్షుల (పేరణచే నిన్ను పిలుచుటకు 
వచ్చినపుడు నీ పట్టుదలను వదిలి ఇంటికి పొమ్ము. ఈ బ్రహ్మవాణి 
సత్యమగును. దీనిని నీ మనస్సులో నుంచుకొనుము.” ఆకాశము 
నుండి వచ్చిన (బ్రహ్మవాణిని విని పార్వతీదేవి సంతోషముతో 
పులకరించెను. 


యాజ్ఞవల్క్యుడు భరధ్యాజునితో శంకరుని గాథను వినిపించెను. 
సతీదేవి తన తండ్రిగారింట్లో _ శరీరత్యాగమును చేసినది మొదలు 
శివునిలో వైరాగ్యము అధికమాయెను. సదా రామనామమును 
జపించుచూ, (శ్రీరాముని గుణకీర్తనలనే వినుచుండెను. ఒకచోట 
మునులకు జ్ఞానోపదేశము. మరొకచోట శ్రీరాముని గుణసంకీర్ణనలను 
సెడివాడు. శివుడు జ్ఞాని, కామరహితుడైనను సతీ వియోగముచే 
దుఃఖితుడాయెను. భక్తి _దినదినాభివృద్దిగాంచెను. శివుని కఠోర 
నియమము, అనన్య భక్తిని చూచి కృపాళువైన శ్రీరామచంద్రుడు 
గొప్ప తేజస్సుతో ప్రత్యక్షమాయెను. శంకరుని అనేక విధముల స్తుతించి 
పార్వతీదెవి జననము మొదలు తపస్సు వరకు ఆమె పవిత్రగాథను 
వివరించెను. వెళ్ళి పార్వతీదేవిని వివాహము ఆడుమని ఉపదేశించెను. 
శివుడు “మీ ఆజ్ఞ నాకు శిరోధార్యము” అని పలికెను. శంకరుని 
భక్తి జ్ఞానధర్మనిరతలను చూసి (ప్రసన్నుడై అంతర్జానమాయెను. అదే 
సమయమున సప్తర్డులు శివుని వద్దకు వచ్చిరి. మవోదేవుడు అత్యంత 
మధుర వచనములతో యిట్లనెను: ' “మీరు పార్వతివద్దకు పోయి 
ఆమె భక్తిని పరీక్షించండి. ఆమె సందేహములను నివృత్తి చేయండి. 
ఆమె తండ్రియైన హిమవంతుడు ఆమెను తిరిగి ఇంటికి పిలుచుకొని 
వచ్చునట్లు చేయండి." బుషులు పార్వతీదేవి వద్దకు వెళ్ళి “ఓ 
భవానీ! ఎందు నిమిత్తము ఈ ఘోరతపస్సును ఆచరించుచున్నావు? 
ఎవరిని ఆరాధించుచున్నావు? నీ మనస్సులోని కోరిక ఏమి,” అని 
అడిగిరి. పార్వతీదేవి బదులు పలికెను; *నా మనస్సులోని మాటను 


బాలకాండము 27 


చెప్పుటకు సంకోచము అగుచున్నవి. మీరు నా మూర్ణత్యమునకు 
నవ్వెదరు. నారదుని మాటలను విశ్వసించి నేను రెక్కలు లేకుండగనే 
ఎగురుటకు (ప్రయత్నించుచున్నాను. చేను పరమేశ్వరుని పతిగా పొంద 
దలచినాను.” ఈ మాట వినగానే బుషులు నవ్వి “నీవు పర్వతరాజు 
పుత్రికవు. నారదుని ఉపదేశము విన్నవారు ఎవ్వరూ బాగుపడలేదు. 
దానికి దక్రకుమారులు, హిరణ్యకశిపుడు, చిత్రకేతువు మొదలగువారు 
తార్కాణములు. నారదుడు కపట, అతనిని ఏిశ్వసింపకుము. శివుడు 
ఉదాసీనుడు, గుణహీనుడు, కువేషధారి, కపాలములను, సర్పములను 
ధరించినవాడు, కులము, గృహము లేనివాడు, అట్టివానిని “పెండ్లాడిన 
నీకు ఏమి సుఖము లభించును? మా మాటలు వినుము. 
సుందరుడు, పవిత్రుడు, సుణీలుడు, సద్గుణరాశి, _వైకుంఠవాసుడు 
విష్ణుమూర్తితో నీ వివాహము జరిపించగలము.” ఆ మాటలు విని 
పార్వతీదేవి “మహాదేవుడు దోషములచే, మహావిష్ణువు సద్గుణములచే 
నిండియుండవచ్చును. కాని నౌ మనస్సు ఈశ్వరార్పితము అయినది 
కావున దయచేసి మీరు మరలిపొండి.” పార్వతీదేవి భక్తిని చూచి 
“భవానీ! నీకు జయమగుగాక! మీరు జగన్మాయ, పరమేశ్వరుడు 
భగవంతుడు, మీరిరువురు జగత్‌ పితలు” అని పలికి మునీశ్వరులు 
పార్వతీదేవి పాదములకు (మొక్కి పోయిరి. అక్కడనుండి సస్తర్లులు 
హెమవంతుని పార్వతీదేవి వద్దకు పంపగా అతడామెను ఇంటికి 
పిలుచుకొచ్చెను. పిదప బుషులు శివుని వద్దకు పోయి ఉమాదేవి 
కథనంతయు వినిపించిరి. పార్వతీదేవి ప్రేమను వినిన శివుని మనస్సు 
ఆమెపై లగ్నమాయెను. స్త్తర్హులు సంతోషించి తమ నివాసములకు 
వెళ్ళిపోయిరి. పిదప శివుడు (శ్రీరాముని ధ్యానములో కూర్చొనెను. 


9. కామదహనము 


ఆ కాలమున తారకుడు అను రాక్షసుడు తను భుజబలము, |ప్రతా 
సము, తేజస్సులచేత, అన్ని లోకములను, లోకపాలకులను జయించెను. 


28 తులసీ రామాయణము 


దేవతలు తమ సుఖ సంపదలను కోల్ళోయిరి. వాడు జరామరణములు 
కేనివాడు. వానిని జయించుట అసాధ్యము. దేవతలు వానితో 
యుద్దములు చేసి ఓడిపోయిరి. వారు బ్రహ్మదేవునితో మొర పెట్టుకొనిరి. 
(బహ్మవారిని ఓదార్చి ఆ రాక్షసుని శివుని కుమారుడు చంపగలడు 
అని పలికెను. “దక్షయాగములో ప్రాణత్యాగమొనర్చిన సతీదేవి మరల 
హిమవంతుని కూతురుగా జన్మించి శంకరుని _ వివాహమాడుటకు 
తపస్సు చేసినది. కాని శివుడు సర్వసంగపరిత్యాగియై ధ్యానములో 
మునిగినాడు. మీరు పోయి మన్మథుని శివుని వద్దకు పంపండి. 
అతడు శివుడి మనస్సును క్షోభపెట్టును. తర్వాత మనము శివుని 
వేడుకొని అతని పెండి చేసెదము. ఇది ఒకటియే దేవతలను 
రక్షించుటకు మార్గము." ఇది విని దేవతలు సమ్మతించి, మన్మథుని 
స్తుతించగా అతడు ప్రత్యక్షమాయెను. దేవతలు కామదేవునితో తమ 
ఆపదను గూర్చి చెప్పిరి, వారి మాటలు విని మదనుడు నవ్వి, 
“శివునితో వైరము నాకు.శుభము కాదు. అయినను పరోపకారమే 
పరమధర్మము, కావున మీ పనిని చేయగలను” అని పలికి అందరికీ 
నమస్కరించి తన ధనుస్సును, పుష్పబాణములను ధరించి వసంతుడు 
మొదలగు స్నేహితులతో బయలుదేరెను. “శివునితో వైరము వలన 
నాకు మరణము నిశ్చయము” అనుకొనుచు మదనుడు సమస్త 
ప్రపంచమును తన వశము చేసికొనెను. వెంటనే వేదమర్యాదలు 
మటుమాయమాయను. (బ్రహ్మచర్యము, (వ్రతములు, సంయమనము, 
ధైర్యము, ధర్మము, జ్ఞానవిజ్ఞానములు, సదాచారములు, జపయోగవై 
రాగ్యములు అన్నియు మంటగలిసెను. ప్రపంచములో _అల్లకల్లోలము 
వ్యాపించెను. (స్త్రీ పురుషులు చరాచర జీవులన్నియు మానమర్యాదలు 
వదలి వేసి, కామమునకు బానిసలైరి. సిద్దులు, విరక్తులు, మహామునులు, 
యోగులు, దేవతలు కూడా తమ నియమములను తప్పిరి. కామదేవుని 
ఈ లీల (బ్రహ్మాండములో రెండు ఘడియలు ఉండెను. అందరి 


బాలకాండము 29. 


మనస్సులను కాముడు అపహరించెను. (శ్రీ, రఘునాథుని రక్షణలోను 
న్నదారు మాత్రము నిగ్రహమును పాటించిరి. 


కామదేవుడు శివుని చూడగానే గడగడ వణకసాగెను. వెంటనే 
ప్రపంచము యథాస్రితిని, జీవులందరు ప్రశాంతతను పొందిరి. రుద్రుని 
చూచి కాముడు భయవడెను. వెనకకు మరలిపోవుట అనమానకరము. 
ముందుకు పోయి ఏమియూ చేయలేడు. “తనకు మరణమే 
నిశ్చయమని" తలచి వసంత బుతువును (పేరేపించెను. నూతన 
వృక్షములన్నియు పుష్పశోభితము లాయెను. వనములు, ఉపవనములు, 
బావులు, చెరువులు, (ప్రకృతి అన్ని దిశలందు శోభాయమానమై 
పేమమయమై కనపడెను. గీతలసుగంధితామందపవనములు కామా 
గ్నిని ఇనుమడింపచేసెను. సరోవరములలో కమలములు వికసించెను. 
వాటిపై తుమ్మెదలు రొద చేయనారంభించెను.  కలహంసలు, 
కోకిలలు, చిలుకలు మధుర గానమును వినిపించెను. అప్సరసలు 
సంగీతనాట్యములు ప్రదర్శించిరి. కామదేవుడు అనేక ఉపాయములు 
పన్నిననూ శివుని తపస్సమాధి చెదరలేదు. మదనుని కోపము 
హెచ్చాయెను. ఒక అందమైన మామిడికొమ్మను ఎక్కి అతడు 
తన ధనుస్ఫుపై పూలబాణములను సంధించి ఒక్కసారి వదిలెను. 
అది నేరుగా శివుని హృదయములో (గుచ్చుకొనెను. శివుని సమాధి 
చెదరిపోయెను. మనస్సు క్రోధించెను. పరమేశ్వరుడు కన్నులుతెరచి 
చూడగా మామిడి చెట్టుపై ఆకులలో దాగివున్న మదనుడు కనిపించెను. 
శివుడు కృద్దుడై మూడవ కన్ను తెరచి చూడగానే మన్మథుడు 
కాలి [మసి ఆయెను. ముల్లోకములు కంపించెను. విశ్వమునందు 
హాహాకారములు వ్యాపించెను. విషయలాలసులు వింతించిరి. యోగులు 
నిష్కంటకులైరి. 


మన్మథుని భార్య రతీదేవి తన భర్త మరణవార్త విని మూర్చిల్లెను, 
శోకత్తప్తహృదయయై శివుని సన్నిధికి ఏతెంచి అనేక విధముల 


30 తులసీ రామాయణము 


ప్రార్తించుచూ ముందు నిలుచుండెను. అసహాయ స్తితిలో నున్న స్త్రీ 

చూచి కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు యట్లు పలికెను: 
రతీ! ఈ రోజు నుండి నీ భర్త అనంగుడు అనబడును. దేహము 
లేకున్ననూ _ అందరిని వ్యాకుల పరుచును. నీ భర్తను పొందు 
మార్గమును వినుము. పృఠ్వీ భారమును బాపుటకు శ్రీహరి 
యదువంశములో ,శ్రీకృష్ణుడుగా అవతరించినపుడు అతనికి నీ భర్త 
ప్రద్యుమ్నుడు అను పేరున కుమారుడుగా జన్మించును. నా పలుకులు 
అబద్ధములు కావు"- శివుని మాటలు చిని రతీదేవి వెళ్ళిపోయెను. 


10. శివపార (తుల వివాహము 


బ్రహ్మాది దేవతలు ఈ సమాచారమును విని నేరుగా వైకుంరమును 
చేరిరి. అచ్చటినుండి బ్రహ్మ, విష్ణువు, మొదలగు దేవతలందరు 
శివ సాన్నిధ్యమును చేరి అనేక విధముల స్తుతించిరి. చంద్రమౌళి 
ప్రసన్నుడాయెను. కృపాసము(దుడైన పరమేశ్వరుడు “దేవతలారా! మీ 
రాకకు కారణము ఏమి? అని అడిగెను. బ్రహ్మ ఇట్లు పలికెను: 
“పభూ! మీరు అంతర్యామి. అయినను నా విన్నపము వినుడు. 
దేదతలందరి హృదయములో ఒక కోరిక కలదు. వారు మీ వివాహమును 
చూడవలెనని కోరికతో నున్నారు. కాముని భస్మము చేసిన పిదప 
రతీదేవికి వరమునిచ్చి మేలు చేసినారు. వ్రభూ! మొదట దండించి 
తర్వాత క్రమించుట మహాత్ముల స్వభావము. పార్వతీదేవి గొప్ప 
తపస్సు చేసినది. దయచేసి ఆమెను అంగీకరించండి.” బ్రహ్మదేవుని 
విజ్ఞాపనను విని (శ్రీరాముని ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొని గివుడు 
“అౌ్టే అగుగాక!” అని పలికెను. దేవతలు దుందుభులు (మోగించిరి. 
పుష్పవర్షము కురిసెను. అందరు జయజయధ్యానములు చేసిరి. ఇది 
తగిన సమయమని తలంచి సప్తర్షులు అక్కడికి వచ్చిరి. బ్రహ్మ దేవుడు 
వారిని హమవంతుని వద్దకు పంపెను. మొదట వారు పార్వతీదేవి 
వద్దకు పోయి మధురముగా కపటవు మాటలాడిరి. “ఆ సమయమున 


బాలకాండము 31 


నారదుని మాటలు విశ్వసించి మా సలహా వినకపోయితివి. ఇప ప్పుడు 
మీ (ప్రతిజ్ఞా భంగమయినది. మహాదేవుడిపుడు కామదేవునే భస్మము 
సెను.” ఆ మాటలు విని పార్వతిదేవి. నవ్వి యిట్లనెను; 
“జ్ఞానులైన మునులారా! కామదేవుని శివుడు ఇప్పుడు కాల్చినాడని, 
ఈ రోజు వరకు అతడు సనికారుడు అని మీ ఉద్దేశ్యము, కాని 
నా అభిప్రాయములో శివుడు సదాయోగి, జన్మరహితుడు, అనన్యుడు, 
నిష్కాముడు. ఈ విషయము తెలిసి కూడా నేను మనోవాక్కర్మలచే 
అతనిని సేవించినాను. కావున వినుడు. దయామయుడైన ప్రభువు 
నా ప్రతిజ్ఞను సఫలము చేయును. శివుడు కామదేవుని కార్చినాడనుట 
మీ అవివేకము. హిమము అగ్ని వద్దకు ఎట్టి పరిస్టితులలోను 
పోలేదు. ఒక వేళ పోయినచో కరగిపోవును. అట్ట కామదేవుడు 
మహాదేవుని వద్దకు పోయి భస్మమయినాడు.” పార్వతిదేవి వచనములను 
విని సస్తర్లులు ఆమె భక్తి విశ్వాసములకు సంతోషించిరి. ఆమెకు 
శిరసా ప్రణమిల్లి హిమవంతుని సమీపించిరి. సప్తర్థులు హిమవంతునికి 
విషయమునంతనూ తెలిపిరి. కామదేవుడు భస్మమగుటను విని 
అతడు మిగుల దుఃఖించెను. రతీదేవికిచ్చిన వరమును విన్న పిదప 
సంతోషించెను. మనస్సులో శివుని వైభవమును తలచుకొని మునీశ్వరు 
లను సాదరముగా ఆహ్వానించి వారిచే శుభదిన, నక్షత ఘడియలను 
పరిశీలింపచేసి వేదోక్తముగా వివాహ ముహూార్తమును నిర్గ్శయించెను. 
హిమవంతుడు లగ్న పత్రికను సప్తర్ణులకిచ్చి వారికి పాదాభివందనము 
చేసి విన్నవించెను. వారు ఆ పత్రికను బ్రహ్మదేవునకిచ్చిరి. బ్రహ్మ 
దానిని చదివి మహదానందభరితుడాయెను. బ్రహ్మదేవుడు లగ్నపత్రికను 
చదివి వినిపించగా మునులు, దేవతలు సంతోషించిరి. ఆకాశమునుండి 
పుష్పవర్హము కురిసెను. వివిధ వాద్యములు (మోగెను. దిశదిశ 
లందు మంగళకళశములు అలంకరింపబడెను. దేవతలందరూ తమ 
వాహనములను, విమానములను సిద్దపరచిరి. మంగళకర శకునములు 
కనిపించెను, అప్పరసలు- ఆనందముతో నాట్యమాడిరి. 


32 తులసీ రామాయణము 


శివుని భూతగణములు అతనిని అలంకరించిరి. జటాజూటముల పై 
సర్పములతో కిరీటము నుంచిరి. సర్పములతోనే కుండలములు, 
కంకణములు ధరింపచేసిరి. శరీరముపై విభూతిని పూసిరి. సింహ 
చర్మమును ధరింపచేసిరి. లలాటమున చంద్రుడు, శిరస్సున గంగ, 
మూడు నేత్రములు, సర్పముల ఉపదీతము, కంఠమున విషము, కపాల 
హారములతో అశుభవేషమును ధరించియు మహేశ్వరుడు శుభప్రదుడు, 
కృపాళువు. హస్తములందు త్రిశూలము, డమరుకమును ధరించి 
మంగళవాద్యములతో ఎద్దునెక్కి బయలుదేరెను. శివుని చూచి 
దేవాంగనలు “ఈ వరునికి తగిన వధువు ప్రపంచములో దొరకదు” 
అని తమలో తాము అనుకొనిరి, 


(బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు తమ తమ వాహనములపై 
ఊరేగింపులో పాల్గొనిరి. కాని ఊరేగింపు వరునికి తగినట్టుగా 
లేకుండెను. అప్పుడు విష్ణుమూర్తి దిక్పాలకులను పిలిచి “సోదరులారా! 
ఈ ఊరేగింపు వరునికి తగ్గట్టుగా లేదు. (క్రొత్తనగరములో ఏల 
హాన్యాస్పదులు అయ్యెదరు? మీరు మీ పరివారముతో వేర్వేరుగా 
నడవండి.” విష్ణుమూర్తి మాటలు విని దేవతలు నవ్వి తమ సేనలతో 
వేర్వేరుగా నడిచిరి. ఇది చూచి మహాదేవుడు నవ్వి “శ్రీహరి తన 
వ్యంగ్య ధొరణి ఎప్పుడూ మానడు” అనుకొనెను. శివుడు భృంగిని 
పంపి తన పరివారమును రప్పించెను. శివుని ఆజ్ఞను విని వారందరు 
వచ్చి తమ ప్రభు పాదపద్మములకు నమస్కరించిరి. రకరకములైన 
వారి చేషములు, వారి వాహనములు చూచి గివుడు కూడా 
నవ్వెను. కొందరికి నోరే లేదు. మరికొందరికి అనేక నోళ్ళు కలవు. 
కొందరికి చేతులు కాళ్ళు లేకుంకే, మరికొందరికి అనేకములు ఉన్నవి, 
నేత్రహీనులు కొందరైతే, అనేక నేత్రములు కలవారు కొందరు. కొందరు 
లావుగా బలిష్టముగా నున్నారు. మరి కొందరు బక్కగా, బలహీనులుగా 
నున్నారు. కొందరు కృశించిన దేహము కలవారు, మరికొందరు 


బాలకాండము 33 


బలిష్పకాయులు, , కొందరు పవి(త్రులు, కొందరు అవవి(త్రులు. పారు 
భయంకరమైన సొమ్ములు ధరించిరి. చేతులలో పు(రెలు కలిగి 
వుండిరి. శరీరములు రక్తగిక్తమై యుండెను. వారు గాడిదలు, కుక్కలు, 
పందులు, నక్కలు మొదలగు జంతువుల ముఖములు కలిగియుండిరి. 
ఈ ' భూత(ప్రేతపిశాచములు అత్యానందముతో పాటలు పాడుచు 
నాట్యము చేయుచుండిరి. చూచుటకు వికారముగా నుండి విచిత్ర 
ధ్వనులు చేయుచుండిరి. పెళ్ళికొడుకుకు తగినట్లు ఊరేగింపు కూడా 
ఉండెను. మార్గములో అనేక రకముల తమాషాలు, వినోదములు 
చేయుచుండిరి. 


అక్కడ హిమవంతుడు వర్గణాతీత మైన వివాహమంటపమును 
సిద్దము చేయించెను. (ప్రపంచములోని చిన్నా పెద్దా పర్వతములు 
అన్నిటికీ, అడవులు, సముద్రములు, నదులు, చెరువుల అధిదేవతలకు 
ఆహ్వానములు పంపెను. కామ రూపులైన వీరు సుందరశరీరములతో 
తమ భార్యలను, ఇతర పరివారములను వెంట పెట్టుకొని హిమవం 
తుని గృహమును చేరిరి. స్నేహపూర్వకముగా మంగళగీతములను 
పొడిరి. పర్వతరాజు అనేక అతిథిగృహములను అలంకరింపచేసి 
వారికై అమెర్చెను. వారు తమ యోగ్యతానుసారము వాటిలో 
చేరిరి. మనోహరమైన ఆ నగరశోభ (బహ్మస్ఫష్టిని కూడా 
తలపించుచుం డెను. వనములు, ఉపవనములు, నదీతటాకముల శోభ 
అవర్షనీయము. (ప్రతి ఇంటికి మంగళతోరణములు, ధ్వజపతాకములు 
కట్టబడియుండెను. జగన్మాతయే అవతరించిన ఆ నగర శోభను 
ఏమని వర్గించగలము? ఐశ్వర్యము, జయము, సుఖసంపదలు అన్నియు 
ఒక్కచోటనే యుండెను, 


ఊరేగింపు నగరమును సమీపించుచున్నదని వినగానే నగరములో 
కోలాహల మధికమాయెను. ఆహ్వానించు సభ్యులు తమను, తన 
వాహనములను అలంకరించుకొని పెళ్లి కుమారుని, అతని పరివారమును 


34 తులసీ రామాయణము 


ఎదుర్కొనుటకు ముందుకు నడిచిరి. దేవతా బృందమును చూచి 
అందరు సంతోసించిరి, (శ్రీహరిని చూచి ఆనంద పరవశులైరి. కాని 
శివుని పరివారమును చూచి వారి వాహనములు భయముతో వెనుకకు 
పరుగెత్తెను. యువకులు ధైర్యము వహించి అక్కడనే యుండిరి. 
కాని పిల్లలు ప్రాణభయముతో పరుగెత్తిరి. గృహములు చేరిన పిదప 
న. 

వారు వణుకుచూ తల్లిదండ్రులకు యిట్లు చెప్పదొడంగిరి: “ఏమి 
చెప్పవలెను? మాటలు రావటములేదు. ఇది వివాహపు ఊరేగింపా 
లేక యముని సైన్యమా? పెండ్లికుమారుడు ఎద్దుపై నెక్కి నాడు. 
సర్పములు, పు(రైలు, అతని ఆభరణములు. శరీరమున బూడిద 
రాచుకొనెను. దెగంబరి, జటాధారి, భయంకరుడు. అతనితో భూత 
(ప్రేత పిశాచ రాక్షసులు గలరు. ఈ వరుడి ఊరేగింపును చూచి 
బ్రతికినవాడే పుణ్యాత్ముడు. వాడే గౌరి వివాహమును చూడగలడు.” 
శివుని పరివారమును గూర్చి తెలుసుకొని పెద్దలు. నవ్విరి. పిల్లలకు 
నచ్చచెప్పి భయము వలదని ధైర్యము చెప్పిరి. 


ఆహ్వాన సంఘ సభ్యులు పెండ్డికుమారుని, అతని పరివారమును 
ఎదుర్కొని వారికి తగిన అతిథి గృహములలో  నుంచిరి. పార్వతి 
తల్లియగు మైనాదేవి మంగళహవారతిని వెలిగించెను. ఇతర (స్త్రీలు 
మంగళగీతములు పాడిరి. ఆమె బంగారు పళ్ళెమును చేతిలోనిడుకొని 
గివుని ఆహ్వానించుటకు , పోయెను. (స్త్రీలు రుద్రుని చూడగానే 
భయభీతులై తమ ఇండ్లకు పారిపోయిరి. శివుడు తన విడిది గృహమునకు 
పోయెను. మైనాదేవి హృదయములో మిక్కిలి పరితాపమును పొందెను. 
పార్వతిని (ప్రేమతో తన వడిలో కూర్చుండబెట్టుకొని, కనులలో నీరు 
నింపుకొని యిట్లు పలికెను: “మూర్చుడైన విధాత నిన్నింత అందముగా 
సృష్టించి, నీకొక పిచ్చివానిని భర్తగా చేసెను. _ కల్పవృక్షమునకు 
కాయవలసిన ఫలము ఒక విషవృక్షమును ఎట్టు చేరును? నీతో సహా 
నేను పర్పతశిఖరము పైనుండి దూకెదను. అగ్నిలో పడెదను. లేదా 


బాలకాండము 35 


సముద్రములో మునిగెదను. ప్రపంచములో నా కప్రతిష్ట రానిమ్ము. 
కాని నా కంరములో ప్రాణముండగా నేనీ పిచ్చివానితో నీ వివాహము 
చేయను.” 


హిమవంతుని పత్ని దుఃఖితురాలగుట చూచి ఇతర స్త్రీలు మిగుల 
థిన్నులైరి. కూతురుపై తనకు గల (పేదును తలచుకొని మైనాదేవి 
మిగుల రోదించెను. నారదుని అనేక విధముల నిందించెను. తల్లి 
దుఖితురాలగుట చూచి పార్వతీదేవి మృదుమధురముగా యిట్లు 
పలికెను: “అమ్మా! విధి వ్రాతను తప్పించనెవరితరము కాదు. 
నా (ప్రారబ్దమున పిచ్చివాడు భర్తగా పొందవలెనని యున్న ఇతరులను 
ఏల నిందించవలెను? అనవసరమైన కళంకమును నీవు నెత్తిన 
వేసుకోవద్దు. దుఃఖమును మానుము. మా అదృష్టమున ఏయే 
సుఖదుఃఖములున్న నో వాటిని ఎక్కడకు పోయిననూ అనుభవించక 
తప్పదు.” పార్వతీదేవి వినయపూర్వకమైన వచనములను విని 
స్త్రీలందరు విధాతను తిట్టుచూ కన్నీరు గార్చిరి. 


ఆ సమాచారమును విని హిమవంతుడు నారదుని ఇతర 
సప్తర్తులను వెంట పెట్టుకొని వచ్చెను. నారదుడు ఉమాదేవి పూర్వ 
జన్మవృత్తాంతమును చెప్ప అందరినీ శాంతింపచేసెను. “మైనాదేవీ! 
నీ కూతురు జగజ్జనని, భవాని. ఈమె ఆద్యంతములు లేని శక్తి 
స్వరూపిణి. శివునికి సదా అర్జాంగి, లోక సృష్టి పాలన, లయకారిణి. 
ఇచ్చామాత్రమున మాయా "రూపమును ధరించగలదు. మొదట 
ఈమె దక్షుని పుత్రికగా సతీదేవి అను పేరుతో శంకరుని వివాహ 
మాడెను. ఒకరోజు శివునితో పాటు గృహోన్ముఖురాలై వస్తుండగా 
రఘుకుల తిలకుడైన (శ్రీరాముని వదనసరోజమును చూచెను. 
శివుని మాటలు: "లక్ష్య పెట్టక భ్రమవశమున సీతాదేవి రూపమును 
ధరించిన దోషమునకు శంకరుడు ఈమెను పరత్యజించెను. పతి 
వియోగమును సహించక తండ్రి గృహమున యజ్ఞమున యోగాగ్నిలో 


36 తులపీ రామాయణము 


దగ్గమాయెను. దురల మీ గృహమున జన్మించి తన సతిని పొందుటకు 
తపమాచరెంచెను. గిరిజాదేవి సదాశివుని (ప్రియమైన అర్జాంగి. మీ 
సంశయమును మానుడు.* నారదుని వచనములు విని అందరిశోకము 
తొలగిపోయెను. క్రణములోనే ఆ వృత్తాంతము నగరములోని ఇంటింటికీ 
వ్యాపించెను. 


మెనాదేవి, హిమవంతుడు, అమితానందముతో పార్వతీదేవికి 
పాదాభివందనము చేసిరి. పౌరులందరు మిక్కిలి సంతసించి, 
మంగళగీతములు పాడుచూ రకరకములైన సువర్షకలశములను అలం 
కరించిరి. పాకశాస్తానుసారము అనేక రకములైన వంటలు 
సిద్దపరచిరి. హిమవంతుడు |బ్రహ్మ,విష్ణువు మొదలగు దేవతలందరినీ 
సాదరముగా ఆహ్యానించెను. అతిథులు అనేక పంక్తులలో కూర్చొని 
నిదానముగా భుజించిరి. అందమైన యువతులు మధురగానములతో 
వ్యంగ్యధోరణిలో హాస్యము చేసిరి. అప్పటి వేడుక పొగడ కోటి 
గొంతుకలు సరిపోవు. భోజనానంతరము తాంబూలము సేవించి 
అతిధులు తను గదులకు పోయిరి. 


మునులు హీమవంతునికి లగ్నపుత్రికను చదివి వినిపించి వివాహ 
ముహూర్తము సమీపించినదని తెలుప, హిమవంతుడు దేవతలందరిని 
పిలిచి ఉచితాసనములపై కూర్చుండవేడెను. _ చేదోక్తముగ వేదిక 
సిద్దపరచబడెను. ముత్తయిదువలు మంగళ గీతములు పాొడిరి. ఒక 
దిద్యసుందర సింహాసనమును వేదిక ఫైనుంచిరి. బాహ్మాణులకు నమ 
స్కరంచి మనస్సులో తన ప్రభువైన (శ్రీరాముని తలచి శివుడా 
సింహాసనము నలంకరించెను. పిదప మహర్షులు పార్వతీ దేవిని 
పిలిచిరి. సఖులు ఆమెను అలంకరించి పిలుచుకొని వచ్చిరి. ఆమె 
రూప లావణ్యమునకు దేవతలందరు ముగ్టులయిరి. ఆమెను 
జగన్మాతగా గుర్తించి వారు మనస్సులో ప్రణామములు అర్పించిరి. 
సౌందర్యరాశియైన భనానీమాత మండపములో మధ్యకు వచ్చి శివుని 


బాలకాండము 37 


పొదారదిందములను సిగ్గుతో దర్శించెను. మునుల ఆజ్ఞతో గివుడు 
పార్వతి మొదట గణపతిని పూజించిరి. (ఇది విని ఎవ్వరికి ఏ 
అనుమానము రాకూడదు. ఎందుకనగా దేవతలు అనాదికాలముగా 
ఉన్నారు.) మహర్షులు వేదోక్తపద్దతిలో వివాహమును జరిపించిరి. 
హిమవంతుడు కుశపాణియై పార్వతిదేవి హస్తమును పట్టుకొని భవునికి 
అర్పించెను. శంకరుడు పార్వతీదేవి పాణిని (గ్రహించగా ఎల్లరు 
“శంకరునికి జయమగుగాక' అని పల్కిరి. వివిధవాద్య సంగీతగోప్టి 
జరిగెను. కన్నుల పండుగగా శివపార్వతుల స వ 
జరిగెను. దాసదాసీలు, రథములు, గులజ్తుములు, ఏనుగులు, ఆవులు, 
వస్త్రములు, రత్నములు మొదలగు ఇంకను అనేక విధములైన కానుకలు 
వరదక్రిణగా సమర్పించి హిమవంతుడు చేతులు జోడించి యిట్లనెను: 
“పరమేశ్వరా! మీరు పూూర్ణకాములు, నేను మీకేమి ఇవ్వగలను?" అని 
పలికి గివుని పాదపద్మముల పై పడెను, కృపాసాగరు డైన శంకరుడు 
అతనిని అనేక విధముల సంతుష్టునిగా చేసెను. 


మైనాదేవి కూడా. సంతుష్టాంతరంగయై శివుని పాదములపై పడి 
యిట్లనెను: “ప్రభూ! నా కూతురు ఉమ నాకు (ప్రాణమునకంళక 
ప్రియమైనది. మీరీమెను దాసిగా స్వీకరించి ఈమె అవరాదములను 
శ్రమించుడు.” గివుడామెకు అనేక విధముల నచ్చజెప్పెను. పిదప 
'మైనాదేవి కూతురును తన వడిలో కూర్చుండబెట్టుకొని అనేక 
విధముల సతీధర్మములను ఉపదేశించెను. ఆమె కన్నులు నీటితో 
నిండెను. మరల మరల కూతురును తన హృదయమునకు హత్తుకొని 
(పేమవిహ్యలయయ్యెను. కాని దుఃఖించుటకు అది సమయము కాదని 
ధైర్యము వహించెను. పార్వతీదేవి తన తల్లి వద్ద ఇతర సఖులవద్ద 
'సెలవుగైకొనెను అందరూ ఆమెను ఉచితరీతిని ఆశీర్వదించిరి. 
శంకరుడు యాచకులను తృప్తిప పరచి వైలాసమునకు పయన మాయెను. 
దేవత లలదరు సంతోషముతో పుష్పవృష్టి కురిపించిరి. ఆకాశమున 


ఖీ 


38 తులసీ రామాయణము 


నగారాలు (మోగించిరి. హమవంతుడు సాదరముగా కొంత దూరము 
వారితోపాటు పోయెను. శివు డతనిని ఓదార్చి తిరిగి పంపెను. 
పర్వతరాజైన హిమవంతుడు తన యింటికి తిరిగి వచ్చి ఇతర 
పర్వతములను, సరస్సులను %ిలిచి వారిని ఆదరించి వినయముతో 
దాన సమ్మానపూర్వకముగా వీడ్కోలు ఇచ్చెను. శివుడు కైలాసమును 
చేరగానే దేవతలందరు తమ తమ నివాసములకు వెళ్ళిరి. శివపార్వతులు 
అనేక _ భోగభాగ్యములతో తమ భూతగణములతో కైలాసమున 
ఉండిరి. చాలాకాలము పిదప వారికి షణ్ముఖుడను కువూరుడు 
జన్మించెను. అతడు యుద్దములో తారకాసురుని సంహరించెను. ఈ 
కధ  చేదపురాణశ్నాస్త్రములలో వర్గించబడినది. శివకుమారుడైన 
కార్తికేయుని జన్మవృత్తాంతము, అతని ప్రతాపము _జగద్విదితము. 
శివపార్వతుల దివాహకథను చెప్పిన, లేదా వినిన (స్త్రీ పురుషులందరు 
తమ కార్యములందు జయమును పొందుదురు. 


ll. శివవార్వతుల సంవాదము 


మనోహరము, సుఖప్రదమైన శంభుని చరితమును విని భరద్వాజుడు 
పరమానందభరితుడాయెను. ఇంకనూ వినవళెనని కోరిక కలిగెను, 
నేత్రములు నీటితో నిండెను, శరీరము రోమూంచము అయ్యెను. 
(సుమవశమున నోటమాట రాలేదు. అతని స్తితిని గమనించిన 
యాజ్యవల్కుడు యిట్లనెను: “మునీశ్వరా! మీ జన్మ ధన్యము, 
గౌరిపతి మీకు ప్రాణసముడు. శివుని చరణకమలములందు భక్తి లేనివాడు 
శ్రీరాముని మెప్పును కలలో కూడా పొందలేడు. విశ్వనాథుని 
యందు నిష్కపట్యపేమ యుండుటయే | క్రీరామభక్తికి లక్షణము. 
నిరపరాధియైన సతీదేవిని కూడా పరిత్యజించి (గ్ర, రఘునాథుని 
స్మరణయందే గడిపిన శివునితో సమానమైన ,శ్రీరామప్రియులెవరు? 
మునీశ్వరా! శ్రీరాముని లీలలు అపారమైనవి. నూరుకోట్ల 'శేషులు 
కూడా వానిని వర్ణించలేరు. అయినను నా మనస్సును ధనుర్జారిళ్టైన 


బాలకాండము 39 


శ్రీరాముని పైనుంచి ఆయన (పేరణతో నేను విన్నంత .వరకు మీకు 
'ప్పెదను.” 


పర్వతములలో కైలాసము (శ్రేష్టమైనది, రమణీయమైనది. ఎందుక 
నగా శివపార్వతులచ్చట నివసించెదరు, సిద్దులు, యోగులు మొదలగు 
పుణ్యాత్ములు ఆనందస్వరూపుడైన శివుని ఆరాధించెదరు. ఆ 
పర్వతము పై ఆరు బుతువులందు కూడా నిత్యనూతనసుందర మైన 
వటవృక్షము ఒకటి కలదు. ఆ చెట్టు నీడ అతి మనోహరము. 
అది పరమశివునికి ఇష్టమైన చోటు. ఒకసారి గివుడు అక్కడికి 
విశ్రాంతికై వెళ్ళి వులితొలు పరచుకొని దానిపై కూర్చొ నెను, శిరస్సున 
జటామకుటుము, దానిపై గంగ, నేత్రములు కనులములవలె విశాలములు. 
కంఠము నీలవర్షము, లలాటమున విదియ చంద్రునితో శివుడు 
శోభాయమానుడై యుండిను. కొనూరియైన శివుడు మూర్తీభవించిన 
శాంతరసము వలె శోభిల్లుచుండెను. ఇదే నుంచి సమయమని 
తలచి భవాని అతని వద్దకు వచ్చి అతి ప్రసన్నురాలై కూర్చొని తన 
పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకానెను. భర్తకు తన ప్రై 
మునుపటికంటే ఎక్కువ అనురాగముండుటను (గ్రహించి నవ్వి, 
మృదుమధురముగా పల్కెను: “ప్రభూ! మీ మహిమ ముల్లోకములలో 
ప్రసిద్ధము. మీరు సమర్దులు, సర్వజ్ఞులు, కళ్యాణస్వరూపులు, యోగ, 
జ్ఞాన, వైరాగ్యసము[ద్రులు. శరణాగతులకు మీరే కల్పవృక్షము. ' 
మీరు నాకు (ప్రసన్నులైతే, నిజముగా నన్ను మీ దాసిగా భావించితే 
(శీ/రఘునాథుని కథను చెప్పినా అజ్ఞానమును దూరము చేయండి. 
కల్పవృక్షము నీడలో నివసించు వాడు దారిద్యదుఃఖమును ఎట్లు 
అనుభవించును? పరమాత్మతత్త ము తెలిసిన జ్ఞానులు, బ్రహ్మవాదులైన 
మునులు శ్రీరామచంద్రుని అనాది బహ్మగా పేర్కొందురు. మీరు 
కూడా అహర్నిశలు 'రామరామిీయని జపించుచుండెదరు. ఈ 
రాముడు అయోధ్యనరేశుని కుమారుడైన రాముడేనా? _ లేక 


40 తులసీ రామాయణము 


జన్మరహితుడు, నిర్గుణుడు, అగోచరుడైన మరొక రాముడా? ఒకవేళ 
అతడు రాజకుమారుడైనచో, నిర్గుణ[బహ్మ ఎట్టగును? ఒకవేళ (బ్రహ్మ 
అయినచో భార్యా విరహమున ఎట్టు దుఃఖించును? ఇచ్చారహితుడు. 
సర్వవ్యాపకుడు, సర్వసమర్హుడైన రాముడు వేరై యున్నచో అతన్ని 
గూర్చి నాకు వివరించండి. పూర్వజన్మలో నేను శ్రీరాముని మహిమను 
చూచినాను. అత్యంత భయముతో మీకీ విషయమును చెప్పలేదు. 
అయినను నా మనస్సు సమాధాన పడలేదు. దౌనికి తగిన ఫలితము 
ననుభవించినాను. .నా మనస్సులో ఇంకను సంశయము కలదు, 
దయచేసి నా సందేహ నివృత్తి చేయండి. శ్రీరాముని గుణముల 
పావనకథను వినిపించండి. అంజలి ఘటించి ప్రార్ధన చేసెదను. 
ఒకవేళ (స్త్రీగా దానిని వినుటకు నాకధికారము లేనిచో నేను 
మనోవాక్కాయక్కర్మలచే మీ దాసిని. సజ్జనులు ఆర్హులైనవారితో 
రహస్యములు కూడా దాచక చెప్పెదరు. వినుటకు వారికి అధికారము 
గలదు. ఆర్తురాలనై ప్రార్టించుచున్నాను. దయవుంచి _శ్రీరఘునాథుని 
కధను వినుపించుడు. 


నిర్గుణ[బహ్మ అయిన భగవంతుడు సగుణస్వరూపుడుగా “ఏల 
అవతరించెనో మొదట తెలపండి. (శ్రీరాముని అవతారకథ, అతని 
బాల్య చేష్టలు, అతడు జనకుని కుమార్తెను వివాహమాడుట, ఏ 
కారణమువలన రాజ్యత్యాగము _ చేసినది, వనములో అతడు చేసిన 
అద్భు తకార్యములు, రావణుని ఏ విధముగా చంపెను. రాజ్యాభిషిక్తుడైన 
పిదప అతని లీలలు, తర్వాత ఎట్లు ప్రజలతో సహో వైకుంఠమును 
చేరెను - ఈ విషయములన్నియూ సదిస్తరముగా చెప్పండి. ఇంకా 
నేనడుగని విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా దాచకుండా 
చెప్పండి.” 


సహజసుందరములై  కపటరహితములైన పార్వతీదేవి (ప్రశ్నలకు 
శివుడు ప్రసన్నుడాయెను. (శ్రీరామచంద్రుని చరిత్ర అంతయు 


బాలకాండము 41 


మహాదేవుని హృయమునందు ప్రతిఫలించెను. (శ్రీరాముని దివ్యమంగ 
ళమూర్తికూడా హృదయఫలకము మీదికి వచ్చెను. శివుని శరీరము 
పులకరించెను. _పరమానందమూర్తియైన శివునికే అమితానందము 
కలిగెను. పరమేశ్వరుడు రెండు ఘడియలు ధ్యానమగ్నుడైన తర్వాత 
బాహ్యప్రపంచమునకు వచ్చెను. అమితానందముతో (శ్రీరాముని 
చరిత్రను వర్షించసా గిను: 


“తీ/రాముని తెలియని వారికి మిథ్యా ప్రపంచము సత్యమువలె 
భాసించును. నిదుర మేల్కొన్నవానికి స్వవ్నజగత్తు  మాయమైనట్టు 
(శ్రీరాముని తెలుసుకొన్నవారికి ఈ మాయా జగత్తు అదృశ్యమగును. 
ఎవని నామము జపించిన _ సర్వమనోరథములు సిద్దించునో అట్టి 
మంగళస్వరూపుడు, అమంగళహారి, దశరధుని [ప్రాంగణములో ఆడు 
కొను _బాలస్వరూపుడైన రాముడు నాపై కృపజూచుగాకో అని 
గివుడు శ్రీరాముని స్మరించి, నమస్కరించి అమృతమయమైన 
వాణితో యిట్లనియె: “పార్వతీ! నీవు ధన్యురాలవు. (క్రీరఘునాథుని 
చరణకమలముల'పైగల అనురాగముచే లోకకళ్యాణము కొరకు నీవీ 
ప్రశ్నలు అడిగితివి. జగత్సావని గంగవలె | క్రీరాముని కథాప్రసంగములు 
లోకములను పవిత్రము చేయును. (శ్రీరాముని కృపచే నీ మనస్సులో 
స్నప్నమునందు కూడా శోకమోహసందేహభమలు రావు. అయినను 
నీవు సందేహములు అడిగినావు. ఎవని హృదయమునందు (శ్రీహరి 
భక్తి లేదో వాడు జీవన్మృతుడు. (శ్రీహరి కథలు విని ఆనందించని 
హృదయము కఠినమైనది. దయలేనిది. కావున గిరిజా! దేవతలకు 
ఆనందము, రాక్షసులకు సంకటము కలిగించు (శ్రీరామ కథను 
వినుము. 


ఓ గిరిరాజ కుమారీ! (శ్రీరాముని సుందర నామధేయము, 
గుణములు, చరిత్ర, జన్మకర్మలన్నియు లెక్కించ -వీలులేనివి. 
శ్రీరాముడు అనంతుడు. అక్టు అతని కథ, కీర్తి గుణములు 


42 తులసీ రామాయణము 


అనంతములు, కావున (శ్రీరాముని చరణములను భజింపుము. 
సూర్యకిరణములు తమస్సును పారద్రోలునట్టు నా వచనములు నీ 
సందేహములను తొలగించును. 

సగుణ, నిర్గుణ, బ్రహ్మలకు భేదము ఏమీ లేదని మహామహులు, 
వేదపురాణములు చెప్పుచున్నది. నిర్గుణ, నిరాకార, _ ఆగోచర, 
అజుడైన పరమాత్మయే భక్తుల (పేదుకు వశుడై సగుణుడగుచున్నాడు. 
శ్రీరాముడు సచ్చిదానందరూపుడైన సూర్యుడు, అక్కడ అజ్ఞానమను 
రాత్రి లేశ మూత్రము కూడా లేదు. షడైశ్వర్య యుక్తుడగు పరమాత్మ 
స్వభావసిద్దముగా (ప్రకాశరూపుడు. హర్షశోకములు, జ్ఞానాజ్ఞానములు, 
అహంకారమమకారములు బద్దుడైన జీవుని లక్షణాలు. సర్వవ్యాపి, 
పరమానంద స్వరూపుడు, వరాత్సరుడు, పురాణపురుషుడగు (శ్రీరా 
మచంద్రుడు వీటికతీతుడు. అట్టి రఘుకుల మణియైన రామచంద్రుడు 
నాకు స్వామి" అని చెప్పి పరమగివుడు తన గిరస్పును వంచి 
నమస్కరించెను. 


అజ్ఞానులు తమ దోషమును గుర్తు ఎరుగక తమ మోహమును 
ప్రభువు పైన ఆపొదించెదరు. మూర్చుడయినవాడు మేఘావృతమయిన 
ఆకాశమును జూచి సూర్యుడు మేఘములతో కప్పబడియున్నాడని 
(భమించును. నిర్మలమైన శ్రీరామచంద్రుని మోహవశుడనుట 
నిర్మలమైన ఆకాశమును అంధకారము, పొగ ధూళితో కూడినదని 
భావించుటవంటిది,. 


“ఓ గిరిజా! ఎవని కృపచే ఈ (భమ నివారణమగునో, అట్టి 
కృపాళువు | క్రీరఘురాముడు. అతని ఆద ఫంతములు ఎవరికి తెలియవు. 
వేదములు కూడా అతనిని ఊహించి పొగడినవి, చరాచర జగత్తునకు 
అతడు (ప్రభువు, సర్వహృదయజ్జుడు. మనుష్యులు ఉద్దేశ్యరహితముగా 
అయినను ఎవని నామస్మరణ చేసినచో అనేక జన్మల సంచిత 
పాపములు దగ్రమగునో, భక్తితో ధ్యానించువారిని సంసారసముద్రమును 


బాలకాండము 43 


ఎవడు దాటించు నావయో, అట్టి పరమాత్మయే శీరామచందుడు. 
కాగిలో చనిపోవు ఏ ప్రాణినైననూ నేను _శ్రీరామనామబలమువలన 
శోకరహితముగా చేయుదును.” 


(భ్రమనివారకములైన శివుని మాటలు విని పార్వతీదేవి సందేహములు 
దూరమాయెను. (శ్రీరామపాదపద్మములయందు భక్తివిశ్యాసములు 
ఇనుమడించెను. అవిశ్వాసము, తర్కవితర్శములు తొలగిపోయెను. 
గివుని పాదపద్మములకు (మొక్కి అంజలి ఘటించి పార్వతి 
అమృతమయ వాక్కులను పల్కెను: “చంద్రకిరణములవలె శీతల 
ములయిన మీ వచనములను విని శరదృతువు తాపము వంటి నా 
మోహము తొలగిపోయెను. నా సంశయములన్ని టెని తొలగించితిరి. 
ఇప్పుడు (శ్రీరాముని యదార్హస్వరూపము తెలిసినది. అయినను నాపై 
_(ప్రసన్నులై మొదట నేనడిగిన ప్రశ్నకు సమాధానము తెల్పుడు. 
శ్రీరాముడు పరబ్రహ్మ, జ్ఞానస్వరూపుడు, అవినాశి, నిర్మలుడు, 
సర్వహృదయాంతర్యామి. అతడు మానవ శరీరమును ఏల ధరించెను? 
నాకు విశదీకరించండి.” 


పార్వతీదేవియొక్క వినయపూర్వక వాక్కులను విని, శ్రీరామ 
కథయందు ఆమె విశుద్దపేమను చూచి కృపానిధానుడైన శివుడు మన 
స్పున ఆనందించి బహువిధముల ఉమాదేవిని (పశంసించుచూ పలికెను; 
“భవానీ! (శిరామచరితమానసమను నిర్మలకథను వినుటకు ముందు 
రామావతారమును గురించి వినుము. (శ్రీహరి అవతారములకు అనేక 
కారణములు గలవు. బుద్ది, మనస్సు, వాక్కులకు అతీతుడైన శ్రీహరి 
అవతారములను గూర్చి సాధువులు, మునులు, వేదపురాణములు 
వారి బుద్దిననుసరించి ఊహించిరి. ఎప్పుడు ధర్మమునకు హాని 
ఏర్పడునో, నీచులు, అసురులు, గర్విష్టులు వృద్దిచెంది చెప్పుటకు 
వీలులేని అధర్మ కార్యములను ఆచరిస్తారో; దేవతలు, భూమాత, 
(బాహ్మణులు, గోవులు దుశితులవుతారో అప్పుడు కృపతో శ్రీహరి 


H తులపీ రామాయణము 


రకరకములైన శరీరములను ధరించి సజ్జనుల దుఃఖముల తొలగించును. 
రాక్షసులను చంపి, దేవతలను వేదమర్యాదలను రర తన ఉజ్జ్వల 
కీరిని విస్తరింపచేయును. భక్తులు అతని వైభవమును కీర్తించి సంసార 
సాగరమును దాటుదురు. 


అద్భు తమైనవి. శ్రీహరికి జయవిజయులను ఇద్దరు ద్యారపాలకులుం 
డిరి. సనకాది మునుల శాపము వలన వారు తామస స్వభావముకల 
హిరణ్యకణిపుడు, హిరణ్యాక్టుడు అను పేరుగల రాక్షసులుగా జన్మ మెత్తిరి. 
వారు సురపతియైన ఇంద్రుని కూడా జయించిరి. హిరణ్యాక్టుని వధిం 
చుటకు (శ్రీహరి వరాహావతారమును దాల్చెను. నరసింహావతారమున 
హిరణ్యకశిపుని వధించి భక్త _ ప్రహ్లాదుని కీర్తిని వ్యాపింపచేసెను. 
భగవంతుడు స్వయముగ వధించినను హిరణ్యాక్ష హిరణ్యకశిపులు 
శాపవిముక్తులు కాలేదు. వారే తిరిగి రావణ, కుంభకర్ణులను మహా 
వీరులయిన రాక్షసులుగా జన్మించిరి. తన _ భక్తులపై అనురాగము 
వలన భగవంతుడు అనెక మార్చు అవతారములు ఎత్తెను. ఆ 
అవతారములలో అదితి కశ్యపులు అతని తల్లిదండ్రులు. వారే 
కౌసల్యా, ధశరథులుగా జన్మించిరి. తీ/హరి వారికి కుమారుడుగా 
జన్మించి రావణ, కుంభకర్ణులను వధించెను. మరొక కల్పములో 
జలంధరుడు అను రాక్షసుడు దేవతలందరినీ యుద్దములో ఓడించెను. 
వారి ఆపదను జాచి మహేశ్వరుడు కూడా అనేకమార్చు అతనితో 
పోరాడెను. కాని జలంధరుడి భార్యయైన బృంద వాతివత్యమహిమ 
వలన త్రిపురాసుర సంహారియైన శివుడు కూడా వానిని సంహ 
రించలేకపోయెను. కపటోపాయముచే విష్ణువు ఆమె పాతివ్రత్యమును 
భంగపరచి దేవతలను కాపాడెను. ఆ మోసమును (గ్రహించిన బృంద 
కోవముతో శ్రీహరిని శపించెను. శ్రీహరి రీలావిలాసుడు, కృపా 
ళువు. ఆమె శాపమును అంగీకరించెను. ఆ జలంధరుడే మరల రావణుడై 


భవానీ! శ్రీరామజన్మకు అనేక కారణములు గలవు. అవి 


బాలకాండము 45 


జన్మించెను. (శ్రీరాముడు అతనిని యుద్దమున చంపి మోక్షమును 


(పసాదించెను. 
12. నారదుని మోహము 


భరద్వాజా! వినుడు. ప్రతి అవతారకధను కవులు అనేక విధములుగా 
గానము చేసిరి. “ఒకసారి నారదుడు శాపమిచ్చిన కారణమున | శ్రీహరి 
అవతారమెత్తెను.” ఈ మాట వినగానే పార్వతీదేవి చకితురాలై 
“నారదుడు విష్ణు భక్తుడు, జ్ఞాని. అట్టివాడు భగవంతునికి ఏల 
శాపము ఇచ్చెను? లక్ష్మీపతి అవరాధమేమి?ి.” అనెను శివుడు 
నవ్వి. యిట్లనెను. _శ్రీరఘునాథుని సంకల్పము వలన లోకమున 
అనేక సంఘటనలు జరుగును. హిమాలయ _ పర్వతమునందు అతి 
పవిత్రమైన, సుందరమైన గుహలు కలవు. అందు ఒకదాని సమీపమున 
నిర్మల గంగ (ప్రవహించును. అట్టి పవిత్రమైన ఆహ్లాదకరమైన 
(ప్రదేశమును చూచి నారదుడు, (శ్రీహరిపై గల  భక్తిపారవశ్యముచే 
సమాధిగతుడాయెను. నారదముని స్థితి సామర్త్యములను చూచి 
దేవేంద్రుడు భయపడి అతని తపోభంగము చేయుటకు మన్మథుని 
పంపెను. (ప్రపంచములో కామ లోభ (ప్రవృత్తి గలవారు కాకివలె 
ఎల్లప్పుడు ఇతరులను చూచి భయపడుదురు. అట్ట నారదుడు తన 
స్వర్గమును ఆ(కమించునేమో? అని ఇంద్రుడు భయపడెను. 

కామదేవుడు నారదుని స్థానమున వసంతమును సృష్టించెను. 
వృక్షముల పై విచిత్ర వర్ణముల పూలు  వికసించెను. _ తుమ్మెదలు 
రొద చేసెను. శీతల, మంద, సుగంధయుతమైన గారి వీచసాగెను. 
రంభాద్యప్పరసలు అనేక రాగములలో పాడిరి. నృత్యము చేసిరి. 
కాని (శ్రీహరి రక్షగ్రలో నున్న నారదునిపై మన్మథుని కపటమాయలు 
ఫలించక పోవుటచే నారదుని పాదములపై పడిరి. మదనుడు తన 
ఓటమిని అంగీకరించి సెలవు గైకొని పోయి, నారదుని సౌశీల్యమును 
గూర్చి చెప్పగా దేవేంద్రుని సభలోని వారు ఆశ్చర్యపడి నారదుని 


46 తులసీ రామాయణము 


గొవ్వతనమును పొగడిరి. నారదుని మనస్సులో 'కామదేవుని 
జయించితిని' అను అహంకారము ఎక్కువాయెను. పర మెశ్వరునికి తన 
వృత్తాంతమును తెలుపగా అతడు “2ఒ మునీ, నీవు నాకు చెప్పిన 
కథను విష్ణుమూర్తికి చెప్పవద్దు" అని ఉపదేశించెను. కాని నారదుడు 
శివుని సలహాను పెడచెవిని పెట్టి అహంకారమున (బ్రహ్మలోకమునకు, 
ఆ పిదప వైకుంఠమునకు పోయెను. లక్ష్మీపతి లేచి నారదుని 
ఆహ్వానించి కూర్చుండబెట్టి నవ్వుచూ “మునీశ్వరా! చాలా దినములకు 
దయచేసితిరి” అనెను. శివుడు చెప్పవద్దు అని వారించినను, నారదుడు 
కామదేవుని చేష్టలను గూర్చి చెప్పెను. | శ్రీహరిమాయ అలంఘ్యము. 
దానికి వశులు కానివారు ప్రపంచమున లేరు. భగవంతుడు మృదు 
మధురముగా యిట్లు పలికెను. “మునీశ్వరా! ఎవరి హృదయములో 
జ్ఞానవైరాగ్యములు ఉండవో వాని మనస్సు మోహావేశమగును. మీరైతే 
(బ్రహ్మచర్యవ్రతదీక్షాపరులు, ధీరబుద్దులు. మిమ్ములను కామదేవుడు ఏమి 
చేయగలడు?” నారదుడు స్వాభిమానముతో “ప్రభూ! ఇది అంతయు 
మీ దయ” అనెను. దయాసాగరుడైన విష్ణుమూర్తి ఆలోచించెను. 
“ఇతని హృదయములో స్వాభిమానము అంకురించినది. వెంటనే దీనిని 
సమూలముగా తీసివేయుదును. భక్తులను కాపొడుటయే నా వ్రతము. 
ఈ మునికి హితము చెకూర్చుటకు, నా లీలలు కొనసాగుటకు ఒక 
ఉపాయమును చేసెదను.” నారదుడు విష్ణుమూర్తికి వందనము 
నాచరించి అతి గర్వముతో వెళ్ళి పోయెను. 


విష్ణుమూర్తి మాయవలన నారదుడు వెళ్ళు మార్గమధ్యమున అతి 
సుందరమైన నగరము నిర్మింపబడెను, అందలి (స్త్రీ, పురుషులందరు 
అతి సుందరులు. ఆ నగరమునకు గీలనిధి అని రాజుండెను. అతని 
వైభవము నూరు మంది ఇం|దులతో సమానమైనది. అతడు 
స్యయముగా రూపము, తేజస్సు, బలము, నీతి అను లక్షణములు 
కలవాడు, అతని కుమూర్తె విశ్వమోహిని సర్వశుభలక్ర్షణ సంపన్న. 


బాలకాండము 47 


ఆమె విష్ణుమూర్తి మాయాశక్తియే. ఆమె స్వయంవరము చాటింపబడి 
రాజకుమారులకు ఆహ్వానములు పంపబటడెను. కౌతుక ప్రియుడైన 
నారదుడు అచటికి వచ్చి నగరవాసులతో విషయమంతయు తెలుసుకొని 
రాజభవనమునకు పోయెను. రాజు అతనిని సాదరముగా పూజించి 
తన కుమార్తెను చూపి ఆమె గుణదోషములను ఆలోచించి 
చెప్పుమనెను. రాజకుమారిని చూడగానే ముని వైరాగ్యమంతయు 
మాయమాయెను. ఆమె సులక్షణములను చూచి తన్ను తాను 
వురచిపోయెను. హృదయములో సంతొషించెను. కాని బయటికి 
(ప్రకటించలేదు. ఆ రాజకుమారి లక్షణములను తనలో తాను 
తర్కించుకొ చెను. “ఈమెను దివాహమాడిన నాడు అమరుడగును. 
రణభూమిలో అతనిని ఎవరు జయించలేరు. చరాచరజీవులన్నియు 
అతనికి సేవ చేయును.” ఈ విషయములన్నియూ బయటకు 
చెప్పకుండా ఈమె చాలా అదృష్టవంతురాలని చెప్పి వెళ్లిపోయెను. 


నారదుడు తనలో తాను ఆలోచించసాగాను. “ఈ కన్య నన్నెట్లు 
వరించగలదు? ఈ సమయమున నే నతి సౌందర్యవంతునిగా 
కావలెను. రాజకుమారి నన్ను జూచి నా మెడలోనే వరమాల 
వేయవలెను. ఈ సమయమున శ్రీహరియే నాకు సహాయకుడు” 
అని నారదుడు (శ్రీహరిని ప్రార్టించెను. శ్రీహరి ప్రత్యకమాయెను. 
అత్యంతదీనుడై నారదుడు శ్రీహరితో “దయచేసి నాకు సహాయవడుడు. 
నేను మీ దాసుణ్ణి. మీ సౌందర్యము నాకివ్వండి. ఏదోవిధముగా 
నేను ఆ రాజకుమారిని వివాహమాడవలెను" అనెను. విష్ణుమూర్తి 
తన మాయా ప్రభావమునకు నవ్వుకొని యిట్లనెను. “ఓ నారదా! 
ఒక వ్యాకులుడైన రోగి తనకు హానికరమగు రుచిగల ఆహారములడిగిన 
వైద్యుడు ఇవ్వడు. అతనికి ఏది హితమో దానినే ఇచ్చును. కావున 
నీకేది హితమో నేను అదే చేయగలను" అని చెప్పి (శ్రీహరి 
అంతర్జానమునొందిను. 


48 తులసీ రామాయణము 


మాయామోహవశుడన నారదుడు విష్ణుమూర్తి పలుకుల అంత 
రార్హమును గ్రహించలేకపోయెను. మహర్షి వెంటనే స్వయంవరసభా 
మంటపమును చేరెను. బాగా అలంకృతులైన రాజకుమారులు తమ 
పరివారములతో అచ్చట ఆసీనులైరి. మహర్షి తనలో తాను యిట్లు 
అనుకొనెను. “నా అందము ఈ రాజకుమారులను మించినది. 
రాజకుమారి నన్ను తప్ప వేరే ఎవరిని వరించదు.” మహర్షి హితము 
గోరి భగవంతు డతనికి పరమ _ వికారస్వరూపమును ఇచ్చెను. కొని 
ఎవరును అతనిలో మార్పును కనిపెట్టలేదు. నారదుడు అనియే 
భావించి అందరూ (మొక్కుచుండిరి. 


అక్కడ శివుని గణములిద్దరుండిరి. వారికి ఈ రహస్యము 
తెలిసియుండెను. వారు బ్రాహ్మణ వేషధారులై నారదుడు కూర్చున్న 
వరుసలోనే కూర్చొని నారదుడు వినునట్లు బిగ్గరగా వ్యంగ్యవచనములు 
పలుకుచుండిరి. “శ్రీహరి ఇతనికి చాలా అందమైన రూపమును 
ఇచ్చినాడు. రాజకుమారి ఇతనిని చూడగనే ముగ్దురాలై వరమాల 
వేయును.” మహర్షి మోహపరవశుడై యుండుటచే వారి మాటల 
అర్హములు గ్రహించలేదు. కేవలము “రాజకుమారి మాత్రమే అతని 
కోతిముఖమును భయంకరాకారమును చూచెను. జయమాలను చేతిలో 
ధరించి ఒక్కొక్క రాజకుమారుని చూచుచూ ఆమె నారదునివైపు 
కన్నెత్తియైనా చూడకుండా ముందుకు నడిచెను. నారదుడు మాటి 
మాటికి లేచి నిలుచుండెను. అతని స్తితిని చూచి గివగణములు 
నవ్వుచుండిరి. దయానిధియైన శ్రీహరి రాజు వేషమును య 
అక్కడికి వచ్చెను. రాజకుమారి ఆయన మెడలో మాలవేసె 
లక్ష్మీపతి ఆమెను తీసుకొని పోయెను. రాజులందరు నిరాశులైరి. 
మోహావేశవరుడైన నారదమహర్షి బుద్ది (భ్రష్టమయినది. శివుని దూతలు 
ఒకసారి నీ ముఖము అద్దములో "చూచుకో!! అని పలికి పరుగెత్తి 
పోయిరి. నారదుడు నీటిలో తన వికారరూపమును చూచి 


బాలకాండము 49 


మిక్కిలి కోపముతో “మీరు నిశాచరులైన రాక్షస్రులగుదురు గాక!” అని 
శివగణములను శపించెను. 


మరల నీటిలో ఒకసారి తన స్వరూపమును చూచుకొని “శ్రీహరి 
లోకములో నన్ను నవ్వులపాలు చేసెను. ఇప్పుడేపోయి. అతనిని 
శపించెదను.” అని పోవుచుండగా త్రోవలోనే (శ్రీహరి, లక్ష్మిదేవి 
మరియు రాజకుమారితో పాటు ప్రత్యక్షమై “మునీ ! వ్యాకుల చిత్తుడవై 
ఎక్కడికి పోవుచున్నావు?”అని పల్కెను. మాయామోహవశుడైన 
మునికి ' బుద్ది నశించుటచే “నీవు కవటివి. అసూయాపరుడవు, 
స్వార్హపరుడవు, స్వతం(త్రుడవు, ఎవరి అధీనములో నుండవు. కావున 
మంచిని చెడు, చెడును మంచి చేస్తావు. ఈ నీ హృదయములో 
హర్లామరములు లేవు. శుభాశుభకర్మలు నిన్ను బాధించవు. నీకు 
భయము లేదు. ఇంతవరకు నిన్నెవరు సరియైన మార్గములో 
నుంచలేదు. ఇదియే నా శాపము. నీవు నాకు కోతిరూవమును 
ఇచ్చినావు. కావున కోతులే నీకు సహాయకారులగుదురు. నేను 
వరించిన (స్త్రీ నుండి నన్ను దూరము చేసితివి. కావున నీవు 
కూడా (స్త్రీ వియోగముతో దుఃఖించెదవు.” (ప్రభువు నారదుని 
శాపమును సంతోషముగా స్వీకరించెను. అతని మాయాబంధములను 
తొలగించెను. 


శ్రీహరి మాయను తొలగించగానే లక్ష్మీదేవి, రాజకుమారి 
అదృశ్యపోమైయిరి. నారదుడు భయభీతుడై (శ్రీహరి పాదములపై 
వడి “శరణాగతవత్సలా! నన్ను రక్షింపుము. నేను మిమ్ము అనేక 
బాధాకరములైన మాటలాడితిని. నా పాపమునకు నిష్కృతి లేదు. 
నా శాపము నివ్ఫృలమగు గాక” (ప్రభువు సమాధానముగా “నారదా! 
ఇందులో నీ దోషమేమియూ లేదు. ఇది నా సంకల్పము. పోయి 
శంకరుని ధ్యానించుము. శివునితో సమానమైన ప్రియులు నాకెవ్వరు 
లేరు. ఎవరైతే శివుని కృపకు పాత్రులు కారో వారికి నాపై భక్తి 


5) తులసీ రామాయణము 


కలుగదు. దీనిని మనస్సులో నమ్మి భూలోకములో చరించుము. 
నా "మాయ నీ దగ్గరికి రాదు. ఇట్లు అనేక విధముల నారదుని 
ఊరడించి విష్ణుమూర్తి అంతర్జానమాయెను. 

నారదుడు శ్రీహరి గుణకీర్తన చేయుచు పోవుచుండగా, శివదూతలు 
అతనిని చూచి భయముతో వచ్చి సాగిలపడి ప్రార్పించిరి: “మునీశ్వరా! 
మేము |[బాహ్మణులము కాము. శివుని దూతలము. మీ పట్టు 
మహావరాధము చేసి దాని ఫలితమును అనుభవించినాము. మమ్ములను 
శాపవిముక్తులుగా చేయండి.” దీనదయాపరుడైన నారదుడు వారితో 
“మీరిద్దరు రాక్షసులుగా జన్మించండి. మీకు గొప్ప ఐశ్వర్యము, తేజస్సు, 
బలము, సంప్రాస్తించును. మీరు మీ భుజబలముతో ఎప్పుడు విశ్వమును 
జయించుదురో, అప్పుడు విష్ణుమూర్తి మానవ శరీరము ధరించి 
యుద్దమునందు మిమ్ము సంహరించి మోక్షమును (పసాదించును” 
అనెను. వారు మునికి నమస్కరించి పోయిరి. కొద్దికాలము తర్వాత 
వారు రాక్షసులుగా జన్మించిరి. 

ఈ కారణము వల్లనే (శ్రీహరి ప్రతి కల్పమందు దేవతలను (ప్రస 
న్నులుగా చేయుటకు, సజ్జనులకు సుఖమునిచ్చుటకు భూమిభారమును 
బాపుటకు మానవ అవతారము ధరించెను. (శ్రీహరి జన్మకర్మలు 
అనేకములు, అలౌకికములు, అవి సుందరములు, సుఖదాయకములు. 
శ్రీహరి లీలలను వర్గించుచు మహర్షులు పరమ పవిత్రమయిన 
కావ్యమును రచించిరి. వివేకవంతులు వానిని చదివి, విని ఆశ్చర్య 
మగ్నులెరి. (శ్రీరామచంద్రుని సుందరకథను గానము చేయుటకు 
కోటి కల్పములు కూడా చాలవు. భవాని! జ్ఞానులైన మునులు 
కూడా హరిమాయామోహితులగుదురని తెలుపుటకే నారదుని కథను 
చెప్పితిని. (ప్రభువు లీలామయుడు, శరణాగతవత్సలుడు, “సేవించుటకు 
సులభుడు, అందరి దుఃఖములను హరించువాడు. దేవతలు, మానవులు, 


బాలకాండము 51 


మునులు కూడా (శ్రీహరి మాయామోహితులయినవారే. కావున 
మాయకు (ప్రభువైన అట్టి భగవంతుని భజిదీపవలెను. 


13. శతరూపామనువుల వృతాంతము 


'పార్వతీ! భగవంతుని అవతారమునకు మరొక కారణమును 
వినుము. జన్మరహితుడు, నిర్గుణుడు, నిరాకారుడైన భగవంతుడు 
అయోధ్యాపతిగా ఏల అవతారము దాల్చెనో అ కథను చెప్పెదను. ఆ 
ప్రభువే మునివేషధారియైై తన _సోదరునితో తిరుగుచుండగా నీవు 
చూచినావు. అతని లీలలు చూచి సతీరూపమున నీవు పిచ్చిదానివై 
యుంటివి. నేటికినీ ఆ ఉన్మాదవు ఛాయ వదలలేదు. భ్రమరూపమగు 
రోగములు రూపుమాపు ఆ చరిత్రను వివరించెదను వినుము. 


ఈ మానవజాతి అంతయూ స్వయంభువుమనువు, శతరూప 
అనుదంపతుల సంతతి. వీరు మిక్కిలి ధర్మాచరణపరులు. వారి 
కుమారుడు ఉత్తానపాదుడు. అతని కుమారుడు హరి భక్తుడైన 
ధ్రువుడు. మనువు చిన్న కుమారుడైన ప్రియనవతుని వేదపురాణములు 
కూడా ప్రశంసించినవి. వారి కుమార్తె పేరు దేవహౌతి. ఆమె భర్త 
కర్ణముడు. ఆ పుణ్యదంపతులకు భగవంతుడు కపిలుడు అను "పేర 
కుమారుడుగా జన్మించి సాంఖ్యతత్వమును (పతిపాదించెను. 


స్వాయంభువమనువు చాలా కాలము రాజ్యపాలనము చేసి 
వార్లక్యమున హారిభక్తిలేని నా జీవితము వ్యర్ధము అని తలచి 
కుమారునికి రాజ్యమునప్పగించి భార్యతో సహా వనమునకేగెను. వారు 
పుణ్యతీర్హములలో ప్రసిద్దిగాంచిన _ నైమిశారణ్యమునందు మునులు, 
సిద్దులను చూచి ప్రసన్నులైరి. గోమతీనదీ తీరము చేరి ఆ 
నిర్మల జలము- నందు స్నానమాచరించిరి. మునులతో సహా ఆ 
దంపతులు సకల తీర్థములను సేవించుచూ. జటావల్కల ధారులై 


52 తులసీ రామాయణము 


సకల పురాణములను వినుచుండిరి. మంత్రరాజమయిన ద్వాదశాక్తరి 
మంత్రము (ఓం నమో భగవతే వాసుదేవాయ)ను జపించుచు తపస్సు 
సిరి. నిర్గుణుడు, ఆద్యంతరహితుడు, (బ్రహ్మజ్ఞానులు నిరంతరము 
స్మరణచేయు పరమ|ప్రభువు, వేదములు “నేతి, నేతి” అను పల్కునట్టి, 
(బహ్మవిష్ణుమ హేశ్వరుల ఉనికికి కారణమైనట్టి ఆనందస్వరూపుడు, 
ఉపాధి రహితుడు, అసమానుడైన పరబ్రహ్మను చూడగోరిరి. అట్టి 
సమర్షుడు శక్తిశాలి అయిన ప్రభువు కూడా భక్తులకు వశుడై 
లీలాశరీరమును ధరించి దర్శనమిచ్చును. 


ఆ విధముగా వారనేక వేల సంవత్సరములు తపస్సు చేసిరి. వారి 
శరీరములు అస్తిపంజరములు అయిననూ వారి మనస్సులలో ఎట్టి 
బాధ కలుగలేదు. సర్వజ్ఞుడయిన భగవంతుడు వారిని తన నిజమయిన 
భక్తులుగా గుర్తించెను. ఆకాశము నుండి “వరము కోరుకో” అని ఒక 
అమృతవాణి వారి చెవులలో నుండి హృదయములో ప్రవేశించెను. 
వెంటనే వారి శరీరములు సౌందర్యము, బలములతో కూడుకున్న 
వాయెను(ప్రేమను ఆపుకోలేక మనువు, శతరూపలు సాష్టాంగ దండ 
(ప్రణామంబులు ఆచరించి యిట్లు పలికిరి: “సేవించువారికి కల్పతరువు, 
కామధేనువైన (ప్రభూ! ([బహ్మ విష్ణుమ హేశ్వరులు కూడా నీ 
పాదరజమును పూజింతురు. సుఖప్రదాతవు, శరణాగతవత్సలుడవు, 
చరాచర సృష్టికి స్వామిని. మాపై కరుణయున్నచో మాకొక వరము 
నిమ్ము. నీ రూపమును మా నేత్రపర్వముగా (ప్రత్యక్షము చేయుము.” 
ఆ దంపతుల భక్తిపూరిత [ప్రార్ధనకు సంతుష్టుడై భగవంతుడు వారికి 
(పత్యకమాయెను. నీలకమలములవలె కోచులము, నీలమణివలె ప్రకాశ 
వంతము, నీలమేఘమువలె సరసము అగు ఆ నీలదేహకాంతిని చూచి 
కోటి మన్మథులు కూడా లజ్జితులైరి. శరత్‌ చంద్రుని వంటి ముఖ 
సౌందర్యము, చెక్కిల్లు, గళముల అందము, శంఖమును బోలు మెక, 
ఎ(ర్రని పెదవులు, మనోహరమైన దంతములు, నాసిక, వెన్నెలవంటి 


బాలకాండము 53 


చిరునవ్వు, వికసించిన కమలములవంటి కన్నులు, ఆకర్షణీయమైన 
చూపులు, అత్యంత మనోహరములై ఉండెను. కామదేవుని ధనుస్సును 
తజదన్ను కనుభొమలు, తిలకమును ధరించిన లలాటము, చెవులకు 
(వేలాడు చేసలవంటి కుండలములు, శిరస్సుపై కిరీటము, తుమ్మెద 
లగుంపు వంటి మృదు కేశములు, చూపరులను సమ్మోహితులను 
చేసెడు వక్షముపై (శ్రీవత్సము, వనమాల, రత్నఖచిత హారములు 
మణులు పొదగిన ఆభరణములు అత్యంత శోభాయమానముగా 
నుండెను. సింహమువంటి బలిష్టమయిన మెడపై పవిత్ర యజ్ఞోపవీతము 
(వేలాడుచుండెను. ఏనుగు తొండముల వంటి భుజదండములు, 
మేఖలాయుతమైన నడుము, చేతులందు ధనుర్వ్పాణములు గల 
అత్యంత రమణీయ రూపమును వారు చూచిరి. విద్యుత్‌ ప్రకాశ 
మునధఃకరించు  పీతాంబరము, ఉదరముపై త్రివళులు యమునా 
నది గాంభీర్యమును భమరముల తేజస్సును తలదన్ను నాధి, సదా 
మునీశ్వరుల మనస్సులనెడి తుమ్మెదలు విహరించు చరణకమలములు 
గల అతి మనోజ్ఞమైన రూపమును గాంచిరి. వామభాగమున 
సదా అనుకూలవతి, సౌందర్యరాశి, జగన్మాత, ఆదిశక్తి అయిన 
సీతాదేవి రాజిల్లుచుండెను. మనువు శతరూపలను ఆ దంపతులు 
(శ్రీహరి రూపమును కనులార్నక చూచుచునే యుండిరి. ఎంత 
జూచిననూ తనివి తీరని ఆ సుందరాకృతిని చూచి వారి హృదయములు 
ఆనందముతో ఉప్పొంగెను. సాష్టాంగ (ప్రణామములు ఆచరించి వారు 
(శ్రీహరి పాదములను పట్టుకొనిరి. కరుణామయుడైన శ్రీహరి తన 
కరకమలములతో వారిని లేవనెత్తి “నేను అత్యంత ప్రసన్నుడ నైతిని, 
మీరేవరమును కోరిన దానిని ఇచ్చెదను, కోరుడు” అని పల్కెను. 
(పభు వచనములు విని ఆ దంపతులు అంజలి ఘటించి ఇట్టనిరి: 
“ప్రభూ! నీ చరణకమలముల దర్శనముతోనే మా కోరికలు అన్నియు 
తీరినవి. అయినను ఒక్క కోరిక మిగిలినది. అది సుసాధ్యమా, 
కష్టసాధ్యమా మేము ఎరుగము, కరుణామూర్తులగు మీరు ఇచ్చుట 


వశీ తులసీ రామాయణము 


సులభము. కాని కృవణులముయిన మేము పొందుట కష్టము. మీతో 
సమానుడైన పుత్రుని ప్రసాదించుడు.” రాజుయొక్క అనన్య (ప్రేమను 
అతని మధుర వచనములను విని “అౌ్టేకానిమ్ము. నేనే నీకు 
పుత్రుడుగా జన్మించెదను” అని పల్కెను. శతరూపాొదేవి “పభూ! 
చతురుడెన రాజు ఏ వరము అడిగెనో నాకు కూడ అదే ఇష్టము. 
మీ నిజభక్తులు ఏ అలౌకిక దివ్య సుఖమును అనుభవించి పరమగతిని 
పొందెదరో అదే భక్తి విశ్వాసములను ముక్తిని ప్రసాదించుడు” అని 
పల్కెను, కరుణానిధియగు ప్రభువు “అట్టు అగుగాక! నా ఆజ్ఞను 
పాలించి దేవేంద్రుని రాజధానిరపైన అమరావతియందు వసించుడు. 
అక్కడ కొద్దికాలము సుఖము అనుభవించిన పిదప నీవు అయోధ్యకు 
రాజువై జన్మించెదవు. అపుడు నేను ఇచ్చాపూర్వకముగా నా 
అంశలన్నిటితో దేహమును ధరించి నీ యింట జన్మించి భక్తులకు 
ఆనందమును గూర్చు చరిత్రను చేయుదును. భాగ్యవంతులయిన 
మనుజులు సాదరముగా నా కథలను విని మమతాగర్వములను వదలి 
భవసాగరమును దాటుదరు. ఇది నా సత్య ప్రమాణము.” అని 
దయాసాగరుడు భగవంతుడు అంతర్జానమాయెను. ఆ దంపతులు 
కొద్దికాలము ఆశ్రమములో భగవంతుని మూర్తిని ధ్యానించుచు గడిపిరి. 
తర్వాత సహజముగా ఎట్టి కష్టము లేకుండా దేహత్యాగము చేసి 
దేవతా రాజధాని అయిన అమరావతికి పోయిరి.” 


14, (పతాపభానుని కథ 


ఆ విధముగా శివుడు పార్వతికి వినిపించిన అత్యంత పవిత్రమయిన 
ఆ కథను యాౌజ్ఞ్యవల్క్యుడు భరద్వాజునితో చెప్పెను. మునీశ్వరా! 
శ్రీరాముని జన్మకు మరొక కారణము కూడ కలదు. ఇది ఒక 
పవిత్ర (ప్రాచీన కథ, వినుడు. దీనిని శివుడు పార్వతీదేవికి వినిపించెను. 
(ప్రపంచములో ప్రసిద్ది కెక్కిన కైకయరాజ్యమును సత్యకేతువు అను 
రాజు పాలించుచుండెను. అతడు ధర్మాత్ముడు, నీతిమంతుడు, 


బాలకాండము 55 


తేజస్వి, (పతాపవంతుడు, సుగీలుడు, బలవంతుడు. అతనికి ఇద్దరు 
పుత్రులు ఉండిరి. వారు కూడ యోధులు, సద్దుణాసంపన్నులు. వారిలో 
జ్యేష్టుడు (ప్రతాపభాను. రాజ్యమునకు ఉత్తరాధికారి. రెండవవాడు 
అరిమర్హనుడు. మహాభుజబలుడు, సంగ్రామములో _ పర్వతసమానుడు. 
ఆ సోదరులిద్దరు అతి మ్రైతితో యుండిరి. వారిమధ్య ఎట్టి కపటము, 
ద్వేషము లేదు. రాజు తన పెద్దకుమూరునికి రాజ్యమునిచ్చి | శ్రీహరి 
ధ్యానమునకై వనములకు యేగెను. ప్రతాపభాను (ప్రజలను వేదోక్తధ 
ర్మానుసారము పరిపాలించెను. అతని మంత్రి ధర్మరుచి నీతిజ్ఞుడు, 
బుద్దిమంతుడు. చతురుడైన మంత్రి, బలశారియైన సోదరుడు, రాజు 
స్వయముగ రణధీరుడు. చతురంగ బలము, సమర్హులైన సైనికులతో రాజు 
రాం చేసి అనేక రాజులను ఓడించెను' వారినుండి పన్నులు 
స్వీకరించి వారిని విడిచి పెళ్టైను. (పతాపభాను భూమండలమునకు 
చ(క్రవర్తియై. ప్రజానురంజకముగా పారించెను. గురువులను, దేవతలను, 
సజ్జనులను, (బ్రాహ్మణులను సేవించుచుండెను. దానధర్మములు 
చేయుచూ చవేదపురాణశ్నాస్త్రములు వినుచుండెను. తీర్హస్హానములలో 
బావులు, చెరువులు, ఉద్యానవనములు, దేవతామందిరములు, వసతి 
గృహములు నిర్మించెను. ప్రతిఫలాపేక్ష లేకుండా మనోవాక్కర్మలచే 
తాను చేయు ధర్మములనన్నిటినీ వాసుదేవార్పణము చేయుచుండెను. 


ఒకనాడు ప్రతావభాను ఉత్తమాశ్వమును ఎక్కి వేటకై వింధ్యాటనికి 
పోయి అనేక మృగములను వేటాడెను. అతడు ఒక అడవి పందిని 
చూచెను. నీలగిరిశ్ళంగమువలె విశాలమైన ఆ సూకరమును చూచి, 
రాజు తన గుట్బమును అతివేగముగ దానివెంట పరుగెత్తించెను. 
అది వాయువేగముతో పరుగెత్తెను. కాని రాజు ధనుర్వాణములను 
ధరించి దానిని వెంటాడెను. ఆ పంది చాలదూరము పరుగెత్తి ఒక 
గహనారణ్యములో దూరెను. రాజు ఏకాకి అయినను ప్రయత్నము 
మానలేదు. కాని దట్టమైన అడవిలో దారితప్పి అలసటచే ఖిన్నుడైై, 


56 తులసీ రామాయణము 


ఆకలిదప్పితో వ్యాకులుడై గుజ్తమును తీసుకొని నదీ, తటాకములను 
చెతుకుచూ పోయెను. నీరు దొరకక మూర్చితుడాయెను. తర్వాత 
లేచి వనములు తిరుగుచు ఒక ఆశ్రమము చేరెను. 


అక్కడ (ప్రతాపభానుచేత యుద్దములో ఓడింపబడి “సైన్యమును 
వదిలి పారిపోయిన ఒక రాజు కపటముని వేషధారియై వసించుచుండెను. 
అతడు (పతాపభానుని గుర్తించెను. కాని (ప్రతావభాను అతనిని 
గుర్తించలేదు. అతనిని మునీశ్వరునిగా తలచి, గుజ్జము దిగి 
నమస్కరించెను. ఆ కపట సన్యాసి చూపిన ఒక సరోవరమునందు 
స్నానమాడి నీరుగ్రోలెను.. అలసట దీరిన రాజును ఆ సన్యాసి తన 
ఆశ్రమమునకు తీసుకొనిపోయి, “నీవెవరు? ప్రాణమునకు లెక్కచేయక 
ఈ అడవిలో ఒంటరిగా తిరుగ కారణమేమి? నీలో చక్రవర్తి లక్షణములు 
కనిపించుచున్నవి. నిన్ను జూచి నాకు జారి వేయుచున్నది” అనెను. రాజు 
సమాధానముగా “మ్సునీశ్వరా! ప్రతాపభాను అను రాజునకు నేను 
మంత్రిని. వేటకై వచ్చి మార్గము మరచితిని. అదృష్టవశమున మీ 
దర్శనము అయినది” అని పల్కెను. కపటముని అతనితో “నాయనా, 
నీకటిపడినది. నీ నగరము ఇక్కడికి డెబ్బది యోజనములు 
ఉన్నది. ఘోరాంధకారము, ఘనారణ్యము, మార్గమగమ్యము. కావున 
ఈ రాత్రి ఇక్కడనే యుండి రేపు ఉదయమున పొమ్ము” అని 
పల్కెను. రాజు ఆ సన్యాసి ఆజ్ఞను గిరసావహించి గుజ్హమును 
చెట్టుకు కట్ట అక్కడ కూర్చొనెను. కపట మునికి పాదాభివందనము 
చేసి, “మునీశ్వరా! నేను మిమ్ములను తండ్రివలె భావించెదను. 
నన్ను మీ పుత్రుడు లేక సేవకునిగా భావించి మీ పేరు మొదలగు 
వివరములు తెలుపగలరు” అని పల్కెను. కపట సన్యాసి మోసకారి, 
ప్రతాపభానుని పట్ట కోపము, ద్వేషము కలవాడు. కాని వాటిని 
బయటికి కనపడనీయక కోమల వచనములతో యిట్లనెను: “నా 
"పేరు బికాం. నేనిప డు. నిరాశ్రయుడను, నిర్హనుడను. నేనిచట 


బాలకాండము 57 


చాలకాలమునుండి నివసించుచున్నాను. (శ్రీహరి తప్ప నాకు ఎవరితో 
పనిలేదు, నీవు అతి పవిత్రుడవు. నీపై నాకెక్కువ ప్రీతి కలదు. నా 
పేరు “ఏకతను” అనగా సృష్టి ప్రారంభమయిన నుంచి నేను ఒకే 
దేహమును దాల్చినాను. ఆశ్చర్యపడవలదు. తపస్సుచే సాధ్యముకానిది 
ఏదీలేదు”. ఇట్లు తపస్వి అనేక పురాణ ఇతిహాసములు చెప్పి రాజును 
పూర్తిగా వశపరుచుకొనెను. అప్పుడు రాజు తన పేరును ప్రకటించెను. 
అప్పుడు సన్యాసి “రాజా! నాకంతయు తెలియును. నీ పేరు 
ప్రతాపభాసు, నీ తండ్రి పేరు సత్యకేతువు. రాజులు ఎక్కడపడితే 
అక్కడ తమ పేరును ప్రకటించరాదని నీతిశాస్త్రము చెప్పుచున్నది. 
నీ సరళత్వము, (పేమ విశ్వాసములు, నీతి నైపుణ్యములు చూచి 
సై మమత్వము పెరిగినది. కావున నీ కోరిక ఏమో తెల్పుము"” 
రాజు సంతోషించి, సన్యాసికి నమస్కరించి ఇట్లనెను: 


“దయాసాగరా! మీ దర్శనము చేతనే నా కోరికలన్ని సిద్దించినవి. 
అయినను మీరు సమర్థులు కావున _ దుర్లభమయిన ఒక కోరికను 
కోరెదను. నా శరీరము జరామరణరహితమై ఉండుగాక! యుద్దములో 
నన్నెవ్వరు జయించకుందురుగాక! భూమిపై నూరు కల్పములు నా 
ఏకచ్చత్రాధిపత్యము ఉండుగాక!” 


ఆ కుహనాసన్యాసి ఇట్లు పలికెను: “రాజా! అట్ట అగును. కాని 
ఒక సమస్య కలదు, నినుము: ఒక (బ్రాహ్మణజాతి తప్ప మృత్యుదేవత 
కూడ నీకు దాసోహమనును. ఎందుకనగా తపోబలముచేత (బాహ్మణులు 
శక్తి సంపన్నులవుతారు. వారి కోభమునుండి తప్పించుకొనుట 
కష్టము. వారికి వ్యతిరేకముగా హింస, మోసము కూడ 
పనిచేయవు. విప్రశాపము తప్ప యముడు కూడ నిన్ను నాశనము 
చేయలేడు. కావున నీవు (బ్రాహ్మణులను వశము చేసుకున్నచో 
బ్రవ్మోవిమ్షుమ పాశ్వరులు కూడ వశమగుదురు.” రాజు కపట సన్యాసి 
మాటలు విని *బ్రాహ్మణులు ఏ విధముగా నాకు వశమగుదురో 


58 తులసీ రామాయణము 


సెలవిన్వండి" అని పల్కెను. దానికి సన్యాసి నవ్వి ఇట్టు పలికెను, 
“నీవ్ఫృ ఈ అడవిలో దారి తప్పినది, నాతో కలిసినది, నేను చెవ 
విషయములు ఎవ్వరికినీ చెప్పరాదు. అప్పుడే నీ కోరిక నెరవేరును. 
(బ్రాహ్మణులను వశపరచుకొనుటకు ఒక్క సులభోపాయము కలదు. 
అది నా అధీనమున కలదు. కాని పుట్టినప్పటినుండి నేనెవ్వరింటికి 
గాన్మి (గ్రామమునకు గాని పోలేదు. కావున నేను నీ నగరమునకు 
రాలేను. అయిననూ నీవు నా భక్తుడవు. నా తపశ్శక్తిచే నేను నీ 
పురోహితుని అవహరించెదను. అతని వేషములో మీ నగరమునకు 
వచ్చి నేను వంట చేసెదను. నీవు దానిని ప్రతి దినము ఒక 
లక్షమంది (బ్రాహ్మణులను వారి కుటుంబములతో సహా ఆవ్వోనించి 
వడ్డించుము. ఈ (వ్రతమును ఒక సంవత్సరము ఆచరించిన (బాహ్మణ 
జాతి అంతయు నీకు వశము అగును. అపుడు నీ కోరిక నెరవేరును. 
రాజా! చాల రాత్రి అయినది. ఇక నిదెంచుము. నా తపోబలము 
వలన నిన్ను నీ గుజ్జముతో సహా నీ ఇట్ల చేర్చెదను. మరల మూడవ 
రోజు నీకునా దర్శనమగును. పురోహితుని వేషములో మీ ఇంటికి 
వచ్చి నిన్ను ప్రక్కకు పిలిచి ఈ విషయమంతయు మరల చెప్పెదను. 
అప్పుడు నీవు నన్ను గుర్తించెదవు.” 


ఆ సన్యాసి ఆజ్ఞ (ప్రకారము రాజు నిద్రపోయెను. బాగా 
అలసిపోవుటచే గాఢ నిద్రలోకి మునిగిపోయెను.. కపట సన్యాసి 
నిద్రించక తమ యుక్తి ఎట్టు ఫరించునో ఆలోచించుచుండెను. అపుడు 
పంది రూపములో రాజును దారిమళ్ళించిన కాలకేతువు అను 
- రాక్షసుడు అక్కడికి వచ్చెను. వాడు ఈ కపట సన్యాసి మి(త్రుడు. 
అనేక మాయోపాయములు తెలిసినవాడు. వానికి పదిమంది సోదరులు, 
నూరుగురు కుమారులు ఉండిరి. వారు దుష్టులు, అజేయులు. 
వారి వలన బ్రాహ్మణులు, సజ్జనులు, దేవతలు దుణితులగుట చూచి 
(పతాపభాను వారందరినీ యుద్దములో చంపియుండెను. దుష్టుడైన 


బాలకాండము 59 


కాలకేతువు, కపట సన్యాసితో కలిసి తన ఉమ్మడి శత్రువైన 
(పతావభాను నాశమునకు కుట్రపన్ని యుండెను. విధి వైపరీత్యము 
వలన రాజునకు ఈ విషయము తెలియదు. కాలకేతువును చూచి 
ఆ కపటముని అతనికి కథనంతయు వినిపించెను. రాక్షసుడు 
ఆనందించి, “రాజా! నీవు నా ఉపదేశానుసారము చేసితివి, నేను 
శత్రువును వశపరుచుకొని సమూలముగా నాశనము చేసి నాలుగవరోజు 
నిన్ను కలిసెదను” అని చెప్పి ప్రతావభానుని గుజ్బ్రముతో సహా 
అతని మందిరమున చేర్చెను. రాజపురోహితుని అపహరించి తన 
మాయాశక్తితో వానికి బుద్దిమాంద్యము కలిగించి ఒక పర్వత గుహలో 
దాచెను. రాక్షసుడు స్వయముగా పురోహితుని రూపమును దాల్చెను. 


(ప్రాతఃకాలమున రాజు నిద్రలేచి తన ఇంటిలో నుండుటను 
చూచి ఆశ్చర్యపోయెను. ఇది అంతయు ఆ మహర్షి తపోప్రభావమని 
భావించి, ఎవ్వరికీ తెలియకుండా మరల గుజ్జమును ఎక్కి పోయి 
మధ్యాహ్నమునకు తిరిగి వచ్చెను. రాజుగారి ఆగమనమునకు 
సంతోషించి పురప్రజలు ఉత్సవములు చేసికొనిరి. పురోహితుని 
వేషములోనున్న రాక్షసుని చూచి జరిగినదంతయు రాజు ఒకసారి 
గుర్తుకు తెచ్చుకొ నెను. ఒక లక్షమంది (బాహ్మణులను వారి 
కుటుంబములతో సహా భోజనమునకు ఆహ్యానించెను. పురోహితుడు 
నాలుగు రకముల వంటను ష(్రసోపేతముగా వండి, అందు 
అనేక జంతువుల మాంసముతోపాటు బబాహ్మణుల మాంసము కూడ 
వండి, అందులో కలిపెను. రాజు బ్రాహ్మణులందరిని భోజనమునకై 
పిలిచి సాదరముగా కూర్చుండబెట్టి వడ్డించగనే ఆకాశవాణి “ఓ 
బ్రాహ్మణులారా! లెండి, మీ ఇండ్లకు పొండి. ఈ భోజనము హానికరము. 
ఈ వంటలో జంతువుల, మనుష్యుల మాంసము కలుపబడినది. దీనిని 
తినవద్దండి”, అని పల్కెను. ఆకాశవాణిని వినగానే బ్రాహ్మణులందరు 
లేచి నిలబడిరి. రాజు వ్యాకులుడాయెను. అతని బుద్ది పనిచేయలేదు, 


60 తులసీ రామాయణము 


నోటమాట రాలేదు. (బ్రాహ్మణులందరూ “ఓ నీచ క్షతియుడా! నీవు 
బాహ్మణజాతిని సపరివారముగా నష్టపరచ జూచితివి. భగవంతుడు 
ధర్మమును రక్షించినాడు. నీవు సపరివారముగా నాశనము అయ్యెదవు. 
పరివార సహితముగా రాక్షసుడవై జన్మించెదవు” అని శపించిరి. 
పిదప రాజు వెంటనే వంటశాలలోనికి పోయి చూడగా అక్కడ 
వంటవాడుగాని, భోజన  పదార్హములుగాని కనబడలేదు. అతడు 
జరిగిన వృత్తాంతము నంతయూ బ్రాహ్మణులతో నివేదించెను. వారు 
“నీవ నిర్లోషివైననూ, మా శాపము అప్రతిహతము” అని పల్కి 
వెళ్ళిపోయిరి. 


నగరవాసులు ఈ సమాచారమును విని చాల చింతించి, విధాతను 
నిందించిరి. కాలకేతువు అసలు పురోహితుని ఇల్లు చేర్చి కపట 
సన్యాసికి ఆ విషయమంతయు తెలిపెను. ఆ కపట సన్యాసి 
శ[తురాజులందరినీ కూడగట్టుకొని ప్రతాపభానునిపై యుద్దము 
ప్రకటించెను. ప్రతాపభాను, అతని సోదరుడు సైన్యములతో సహా 


చనిపోయిరి. 
14. రావణుని జననము 


భరద్వాజా! భగవంతుని అనుగ్రహము తప్పినవారికి ధూళి 
కూడ మేరు పర్వతముగా, తండ్రి యముడుగా, త్రాడు పాముగా 
భాసించును. కొద్దికాలము తర్వాత ఆ రాజే తన పరివారముతో 
సహా రాక్రస్టుడై జన్మించెను. అతనికి పది తలలు, ఇరవై 
భుజములు. అతని పేరు రావణుడు. అతడు (పచండుడు, శూరుడు, 
వీరుడు. ప్రతాపభాను తమ్ముడైన అరిమర్దనుడు మహాబలశాలియగు 
కుంభకర్ణుడుగా జన్మించెను. మంత్రియైన ధర్మరుచి రావణునికి 
తమ్ముడైన విభీషణుడుగా జన్మించెను. అతడు విష్ణుభక్తుడు, విజ్ఞానఖని. 
రాజ కుమారులు, సేవకులు, ఇతర పరివారమంతయు భయంకరమైన 


బాలకాండము 61 


రాక్షసులుగా జన్మించిరి. వారు కామరూపులు, దుష్టులు, వివేకహీనులు, 
నిర్ణయులు, హింసాపరులు, పావులు, (ప్రపంచమును పీడించువారు. 


ఈ ముగ్గురు సోదరులు అతి కఠోరమైన తపస్సు చేసిరి. వారి 
ముగ్గురి తపస్సును చూచి బ్రహ్మ (ప్రత్యకమై “నాయనలారా! 
నేను (ప్రసన్నుడనైతిని. వరమును కోరుడు” అనెను. రావణుడు 
సవినయముగా పాదాభివందనము చేసి “పభూ! మనుష్య, వానరజాతి 
తప్ప, మరి ఎవరి వలన కూడ నాకు చావు లేకుండా వరమునిమ్ము” 
అనెను. *బ్రహ్మ అస్తు కానిమ్ము” అని పలికి కుంభకర్ణుని వద్దకు 
వచ్చెను. వానిని చూచి బ్రహ్మకు ఆశ్చర్యము వేసెను. “ఈ 
దుష్టుడు నిత్యము భుజించినచో ప్రపంచము కరువుతో మాడును” 
అని తలచి, శారదా మాతను వాని తలలో ప్రవేశించమని (ప్రార్షించెను. 
ఆమె (ప్రభావమువలన కుంభకర్ణుడు తనకు ఆరు మాసములు నిద్రను 
(ప్రసాదింపుమనెను. చివరకు బ్రహ్మ విభీషణుని వద్దకు వచ్చెను. అతడు 
విష్ణపాదపద్మములయందు పవిత్ర (ప్రేమను వరముగా నడిగెను. 
వారికి వరములిచ్చి బ్రహ్మ సత్యలోకమునకు పోయెను. ముగ్గరు 
సోదరులు సంతుష్టులై గృహోన్ముఖులైరి. 


మయుడు అను దానవునికి మందోదరి అను సౌందర్యవతియైన 
కూతురుండెను. రావణుడు రాక్షసరాజు అగునది తెలిసి మయుడు 
ఆమెను రావణుని వద్దకు పిలుచుకొని వచ్చి వివాహము చేసెను. 
సము[ద్రమధ్యములో (బ్రహ్మ నిర్మితమైన అతి విశాలమైన, దుగ్గమమయిన 
త్రికూట పర్వతముండెను. మయుడు గొప్ప మాయావి, మరియు 
గిల్సి. ఆ పర్వతము పై రత్నఖచిత మైన బంగారు భవనములను 
నిర్మించెను. అది అమరావతికన్న మిన్నయై లంకయని (పసిద్దిగాంచెను. 
నాలుగు వైపుల సముద్రము దానికి సహజమైన కందకములుగా 
నుండెను. మణులు చెక్కిన బలిష్పమయిన (ప్రహరీ గోడలతో ఆ 
నగరము శోభిల్లైను. (శ్రీహరి సంకల్పముగా ఎవడు (ప్రతి కల్పములో 


62 తులసీ రామాయణము 


జ్‌ 


రాక్షసరాజగునో వాడు శూరుడు, దీరుడు, (ప్రతాపి, బలశారి - తన 
“సేనతో సహా అక్కడ నివసించును. మొదట అక్కడ గొప్ప రాక్షస 
యోధులు నివసించుచుండిరి. దేవతలు వారినందరినీ యుద్దములో 
హతమార్చిరి. ఇంద్రుని ఆజ్ఞచే ఒక కోటిమంది కుబేర భటులు 
యక్టులు దానిని రక్రించుచుండిరి. రావణునికి ఈ వార్త తెలిసినంతనే 
సైన్యముతో ఆ కోటను ముట్టడించెను. ఆ సైన్యమును జూచి 
యక్షులు |ప్రాణభయముతో పారిపోయిరి. విజేత అయిన దశకంఠుడు 
స్వాభావికముగా అందమైన, దుర్గమమయిన ఆ నగరమును చూచి, 
ఆనందించి దానిని తన రాజధానిగా చేసుకొనెను. రాక్షసులకు వారి 
యోగ్యతానుసారము గృహములను ఇచ్చెను. ఒకసారి కుబేరునిపై 
దండెత్తి అతని నుండి పుష్పకచును విమానమును జయించి 
తీసుకొనెను. మరొక సమయమున కైలాస పర్వతమును అవలీలగా నెత్తి 
తన భుజబలమును పరీక్రించుకొని సంతోషముతో తిరిగి వచ్చెను. 


రావణుని సుఖసంపదలు, పుత్రులు, సైన్యము, (ప్రతాపము, బలము, 
బుద్ది, కీర్తి, నిత్యనూతనమాయెను. అతిబలుడైన కుంభకర్ణుడు అతని 
సోదరుడు. మేఘనాథుడు అతని పెద్ద కుమారుడు. యుద్దములో అతనిని 
ఎదిరించువారు ఎవ్వరు లేరు. అతని "పీరు వినినంతనే దేవతలు 
గడగడ వణకుచుండిరి. రావణునికి ఇంకను అనేక కుమారులుండిరి. 
వారందరు యోధులు, ఈ రాక్షసులందరు కామురూపులు, రాక్షస 
మాయలో ప్రవీణులు. వారి హృదయముల దయాధర్మములు 
స్వవ్నములందు కూడ కానరా. 


ఒకసారి రావణుడు సభలో కూర్చొని అపరిమితమయిన తన 
పరివారమును చూచెను. అతని కుమారులు, మనుమలు, బంధువులు, 
సేవకులు రాక్రస్రయోధులు లెక్కించవీలులేనంతమంది యుండిరి. తన 
సేనను జూచి స్వాభావికముగా అభిమానియైన రావణుడు క్రోధము, 
గర్వ్యములతో నిట్లనెను: “ఓ రాక్షస్రవీరులారా! వినుడు. దేవతలు మన 


బాలకాండము 63 


శత్రువులు, వారు మన ఎదుటపడి యుద్దము చేయరు. బలశాలియైన 
శత్రువును జూచి వారు పారిపోవుదురు. వారు అందరి మృత్యువునకు 
ఒకే ఉపాయము ఉన్నది. వారి బలమును వృద్దిచేయు బాహ్మణభోజ 
నములు, యజ్ఞములు, హవనములు, (శాద్దములు, ధ్వంసము చేయండి. 
ఆకలితో చిక్కి, కృశించి సహజముగా చచ్చెదరు లేదా మనకు 
అధీనులయ్యెదరు.” 


పిమ్మట మేఘనాధుని పిలిచి అతని పరాక్రమమును దేవతలయెడ 
అతనికి గల వైరమును ఎక్కువగునట్లు (పేరేపించి, “కుమారా! 
దేవతలు రణదీరులు, బలశాలులు. నీవు వారిని యుద్దములో జయించి 
బందీలుగా తీసుకొనిరమ్ము” అని ఆజ్ఞాపించెను, కుమారుడు లేచి 
తండ్రికి నమస్కరించి ఆయన ఆజ్ఞను పారించెను. 


ఈ విధముగా రావణుడు ఎల్లరకు ఆజ్ఞలనిచ్చి తాను స్వయముగా 
గదాధారియై. బయలుదేరెను. అతడు నడిచిన భూమి కంపించెను. 
వాని గర్హనలచే దేవతా (స్త్రీలు మూర్చిల్లిరి. దేవతలు పారిపోయి మేరు 
పర్వతగుహలలో దాచుకొనిరి. దిక్నాలకుల లోకములన్నియు రావణునికి 
శూన్యముగా కనిపించెను. యుద్దోన్మాదముతో తనకు దీటయిన 
యుద్దవీరున కై వెదకుచూ విశ్వమంతయు తిరిగెను. కాని అట్టి యోధుడు 
ఎవ్వడూ దొరకలేదు. సూర్యచంద్రులు, వాయువు, వరుణుడు, 
అగ్ని, కుబేరుడు, యముడు మొదలగు దిక్సాలకులను, మనుష్య, 
సిద్ద, కిన్నర, కింపురుషులందరిని బుద్దిపూర్వవముగా హింసించెను. 
భయభీతులై అందరూ సవినయముగా పాదాభివందనము ఆచరించి 
అతని ఆజ్ఞలు పాలించిరి. ఇంద్రజిత్తునకు ఇచ్చిన యాజ్ఞలను అతడు 
వెంటనే చేయుచుండెను. అతని ఆజ్ఞ ననుసరించి రాక్షస్రులందరు 
కలిసి దేవతలను హింసించుచుండిరి. ఉసద్రవములు, మాయా(ప్రయో 
గములు, కామరూపధారణలచే భయ పెట్టుచుండిరి. ధర్మవిరుద్దముగా 
వేదోక్తకర్మలకు వ్యతిరేకముగా చేయుచుండిరి. గోవులు, బ్రాహ్మణులు 


64 తులసీ రామాయణము 


ఉన్న నగరములను అగ్నికి ఆహాతి చేయుచుండిరి. వారి భయము వలన 
శుభకార్యము లెచ్చటు. కూడ జరుగుటలేదు. దేవతలు, బ్రాహ్మణులు, 
గురువులను ఎవ్వరూ గౌరవించుట లేదు. హరిభక్తి, యజ్ఞము, తపస్సు, 
జ్ఞానము, వేదపురాణములు స్వప్నములో కూడ వినపడకుండెను. 
జపము, యోగము, వైరాగ్యము మొదలగు మాటలు వినిన తోడనే 
రావణుడు స్వయముగా వాటిని ధ్వంసము చేయుచుండెను. ధర్మము 
అను మాట చెవికి కూడ సోకనంత (భమ్మాచారము వ్యాపంచెను. 
పరధనమును, పర్నస్త్రీలను అపహరించువారు, దుష్టులు, చోరులు, 
జాదరుల సంఖ్య ఎక్కువాయెను. తల్లిదండ్రులను, గురువులను, 
దేవతలను ఎవ్వరు గౌరవించుట లేదు. పైగా వారితోనే సేవలు 
చేయించుకొనుచుండిరి. 


15. శ్రీరామ జననము, బాల్యము 


భవానీ! ఈ విధముగా ప్రవర్తించువారినందరినీ నీవు రాక్రస్టులుగానే 
భావించుము. ధర్మముయెడ సంభవించిన ఈ శైథిల్యమును (గిథిలా 
వస్టను, చూచి భూదేవి అతి వ్యాకులత నొందెను. “పర్వతములు, 
నదులు, సముద్రములు నాకు బరువు కావు. కాని ఈ దుష్టులు, 
పరద్రోహులు మిక్కిలి బరువైనవారు" అని తలచి భూదేవి రావణుని 
అధర్మకార్యములను చూచి గోరూపము ధరించి దేవతలు మునులు 
ఉన్న చోటికి పోయి విలపించుచూ తన దుఃఖమును వినిపించెను. 
కాని ఎవరునూ ఆమెకు సహాయపడలేదు. దేవతలు, మునులు, 
గంధర్వులు, అందరు కలసి భూమాతతో సహా (బహ్మలోకమునకు 
పోయిరి. (బ్రహ్మదేవుడు అంతయు తెలిసికొన్న తర్వాత తన అశక్తతను 
ప్రకటించి యిట్లనెను : “ఓ ధరణీ! ఎవరికయితే నీవు దాసివో 
ఆ అవినాగి పరమాత్మయే మనకు సహాయపడును. మనస్సు 
పదిలపరచుకొని (శ్రీహరి చరణములను స్మరించుము. ప్రభువు తన 
భక్తుల కష్టములను తొలగించును” అని పల్కెను. 


బాలకాండము 65 


ఆ సమయమున అచటనే ఉన్న పరమేశ్వరుడు ఇట్లు పలికెను: 
“శ్రీహరి సర్వవ్యాపి, (ప్రేమతో తన్ను తాను ప్రకటించుకొనును. 
[పభువులేని దేశము, కాలము, దిక్కు లేనేలేదు, అతను చరాచరజగత్తులో 
వ్యాపించినవాడు." ఈ మాటలు విని (బ్రహ్మదేవుడు చేతులు జోడించి 
(ప్రార్రించనా గెను: 


“౬ దేవతల స్వామీ! భక్తులకు సుఖప్రదుడా! శరణాగతరక్రక్రా! 
మీకు జయము జయము. గోబ్రాహ్మణ హితకారీ, అసురవినాశకారీ, 
సింధుకన్యాపతీ, నీకు జయము జయము. మీ లీలలు అద్భుతము. వాని 
రహస్యము ఎవ్వరికీ తెలియదు. అవినాశి, సకల హృదయవాసి, సర్వ 
వ్యాపి, పరమానందస్వరూప, మోక్షపదాత మీకు జయము జయము. 
విరక్తులై మోహరహితులై మును లెవ్వరిని అత్యంతానురాగముతో 
సదా ధ్యానము చేయుదురో, ఎవ్వరి గుణగానము చేయుదురో అట్టి 
సచ్చిదానంద స్వరూపుడగు భగవంతునికి జయమగుగాక! ఎవ్వడు 
సత్త (రజస్తమమయిన సృష్టిని చేసెనో, తానే బ్రహ్మవిష్టుమ హేశ్వర 
రూపములలో సృష్టిస్తితిలయలకు కారణమాయెనో, అట్టి భగవానుడు 
మా ప్రార్థనలు వినుగాక! ఎవరిని సరస్వతీదేవి, వేదములు, శేషుడు, 
బుషులు కూడా సంపూర్ణముగా తెలిసికొనలేరో, అట్టి భగవంతుడు 
మాపై కృపచూవు గాక! సంసారసముద్రమునకు నుందరాచలరూ 
పుడవై, సుందరసుగుణాల రాశివైన ఓ (ప్రభూ! మునులు, సిద్దులు, 
దేవతలు అందరూ అత్యంత వ్యాకులతతో మీ చరణకమలములకు 
ప్రణామము చేయుచున్నారు.” (బహ్మ దేవుని ప్రార్థనను విని, దేవతలను, 
పృథ్వీదేవిని భయభీతులుగా తెలుసుకొని వారి శోకమును పరిహరించు 
గంభీరమయిన ఆకాశవాణి ఇట్లు పలికెను: 


“ఓ మునులారా, సిద్దులారా, దేవతలారా! భయపడకుడు. మీ 
కొరకై నేను మానవరూపమును ధరించి [శ్రేష్ట మైన సూర్యవంశములో 
అవతారము దాల్చెదను. అదితి కశ్యపులు తపస్సు చేయగా వారికి ఇదివరకే 


రర తులసీ రామాయణము 


వరము నిచ్చినాను. వారు అయోధ్యానగరమున కొసల్యాదశరథులుగా 
జన్మించినారు. వారి గృహములో నేనునా అంశలతోసహా నలుగురు 
సోదరులుగా అవతారము దాల్బగలను. ఆదిశక్తి కూడ భూమిపై 
జన్మించును. భూభారమును బాపెదను, మీరు నిర్భయులై పొండు.! 
ఆకాశవాణి పల్కులను వినిన దేవతల హృదయములు చల్లపడెను. 
ట్ర వారితో *మీరు వానర శరీరములను ధరించి భూమిపై 
భగవంతుని సేవ చేయండి” అని చెప్పి పంపెను. బ్రహ్మ దేవుడు 
భూదేవిని ఓదార్చి ఆమె భయమును మాన్ని మనస్సును పదిలపరచెను. 
బ్రహ్మదేవుని ఆజ్ఞలను ఆచరణలో చూచుటకు దేవతలు మిక్కిలి 
బలపరాక్రమములతో వానర శరీరములను ధరించి వృఠ్విపై జన్మించిరి. 
వారు శూరులు, వీరులు, బుద్దిమంతులు. భగవంతుని ఆగమనమునకు 
ఎదురు చూచుచుండిరి. పర్వతములలో అడవులలో ఉత్తమమయిన 
సేనగా ఏర్పడి అన్నిచోట్ల నివాసములు ఏర్పరుచుకొనిరి. 


అయోధ్యానగరమునకు రఘుకుల శిరోమణి అయిన దశరథుడు 
రాజాయెను. అతడు ధర్మాత్ముడు, జ్ఞాని, సుగుణాలరాగి. అతని 
మనస్సు ఎల్లప్పుడూ హరిస్మరణలో నేయుండును. అతనికి కౌసల్యా, 
కైకేయి, సుమిత్ర అను భార్యలుండిరి. వారు పవిత్ర జీవనముగలవారు. 
పతియాజ్ఞను జవదాటరు. (శ్రీహరి చరణకమలముల పై అత్యంత భక్తి 
గలవారు, 


దశరథ మహారాజు తనకు సంతానము లేదని విచారముతో 
ఒకసారి గురువైన వశిష్టుని వద్దకు పోయి, అతని పాదములకు 
నమస్కరించి తన సుఖదుఃఖములన్నియూ అతనికి విన్న వించెను. 
వశిష్టుడు అతనిని ఓదార్చి “ధైర్యము వహించుము. నీకు నలుగురు 
కుమారులు కఠిగెదరు. వారు ముల్లోకములలో ప్రసిద్దిగాంచెదురు. 
భక్తుల భయమును హరించెదరు” అని పలికెను. తరువాత 


వశిష్టుడు బుష్యశ్చంగ మహర్షిని పిలిపించి అతనిచే పుత్రకామేష్టి 


బాలకాండము 67 


యాగమును చేయించెను. మహర్షి భక్తితో ఆహతినివ్వగా హవిష్యాన్న 
పాయసముతో అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునితోనిట్లు పలికెను: 
“వశిష్టుడు చెప్పినట్టు నీ మనోభీష్టములన్నియూ సిద్దించును. రాజా! 
నీవీపాయసమును గొనిపోయి ఉచిత రీతిని నీ భార్యలకు పంచుము.” 
అగ్నిదేవుని పలుకులకు రాజు పరమానందభరితుడాయెను. వెంటనే 
తన పత్నులను పిలిపించి ఆ పాయసమును పంచెను. రాణులు 
ముగ్గురు గర్భ వతులైరి. వారి హృదయములలొ ఆనందము, సుఖము 
ఇనుమడించెను. (శ్రీహరి గర్భస్టుడు అయిన దినమునుండి లోకములలో 
సుఖసంపదలు ఎక్కువాయెను, సౌందర్యగీల, తేవోరాశులైన రాణులు 
రాజమందిరమును సుశొభితమొనర్చిరి. 


ఆనందముగా కొంత సమయము గడిచెను. భగవంతుడు 
అవతరించు సమయము ఆసన్నమాయెను. యోగ, లగ్న, తిథి 
వారములన్నియు అనుకూలములు ఆయెను. వైత్ర శుద్ద నవమి 
తిథియందు అభిజిత్‌ లగ్నమున మధ్యాహ్నసమయమున ఎక్కువ చలిగాని, 
వేడిగాని లేకుండా సర్వలోకములలో శాంతిని చేకూర్చు సమయము 
ఆసన్నమాయెను. చల్లని, మెల్లని, సువాసనా భరితమయిన గాలి 
వీచుచుండెను. దేవతలు ఆనందించుచుండిరి. సజ్జనుల మనస్సులు 
ఉత్సాహభరితములు ఆయెను. వనములు పుష్బించినవి. పర్వతములు 
మణిమయములు ఆయెను. నదులు అమృత (పవాహముతో 
నిండియుండెను. “భగవంతుడు అవతారము దాల్చు సమయము 
ఆసన్నమయినది” అని (బ్రహ్మ, ఇతర దేవతలు తమ విమానములలో 
బయలుదేరిరి. నిర్మలాకాశము దేవతాసమూహముతో నిండెను. 
గంధర్వులు గుణగానము చేయుచూ అంజలిఘటించి పూలవర్హమును 
కురిపించిరి. ఆకాశమున నగారాలు ([మోగెను. అపుడు లోక 
కళ్యాణమును చేకూర్చుటకై జగదాధారుడైన (ప్రభువు అవతరించెను..... 


కృపాళువు, వరమదయానిధి, కౌసల్యహితకారియైన ప్రభువు 


68 తులపీ రామాయణము 


ఉదయించెను. మునిమనోహరుడైన (ప్రభు రూపమును చూచి 
మాత కౌసల్య సరమానందము పొందెను. సకల జనులకు నేత్రా 
నందకరమయిన నీలమేఘచ్చాయ _ కలిగియుండెను. ఆయుధములను 
ధరించిన నాలుగు భుజములు, మెడలో మణిహారములు, వనమాల . 
కరిగి _విశాలనేత్రుడు సౌందర్యమహోదధి రాక్షస సంహారమునతై 
అవతరించెను. కౌసల్యాదేవి చేతులు డోడించి ఇట్లు పలికెను; “ప్రభూ, 
నీవు అనంతుడవు. నిన్నేవిధముగా స్తుతించవలెను? వేదపురాణములు 
నిన్ను మాయాగుణజ్ఞానములకు అతీతుడవని పొగిడినవి. (శ్రుతులు, 
సజ్జనులు కరుణాసముద్రుడవని, సద్గుణరాశియని ఎవనిని స్తుతించెదరో 
అట్టి భక్తపరాధీనుడు లక్ష్మీపతి చేడు ప్రత్యక్షనూయెను. నీదు ప్రతి 
రోమమందు మాయావిరచిత విశ్వమున్నదని వేదములు పలుకుచున్నది. 
అట్టి నీవు నా గర్భములో (ప్రవేశించినావు. ఇది వినినచో ధీరపురుషుల 
బుద్ధి కూడ చలించిపోవును.” ఇట్లు మాతకు జ్ఞానోదమయిన 
వెంటనే భగవంతుడు చిరునవ్వు నవ్వెను. ప్రభువు అనేక లీలలు 
చేయసంకల్పించెను. పూర్వజన్మవృత్తాంతములు అన్నియు ఆమెకు 
ఎఆీగించెను. దాని వలన ఆమెకు భగవంతుని పై పుత్రవాత్సల్యము 
అధికమాయెను. మరల మాత కౌసల్య పల్కెను: *నాయనా! ఈ 
రూపమును వదిలివేసి అతి ప్రియమైన _ శిశురూపముతో లీలలు 
చేయుము. నాకా సుఖమే సాటిలేనిది.” తల్లి మాటలు విని దేవదేవుడు 
చిన్న శిశురూపముతో ఏడవసాగెను. [ఈ చరిత్రను గానము 
చేసినవారు శ్రీహరి పాదపద్మములను చేరి సంసారకూపమునకు 
తిరిగిరారు అని తులసీదాసు చెవ చున్నాడు.] 


అత్యంత మధురము ప్రియము అయిన శిశురోదమును విని 
రాణులందరు పరుగెత్తి వచ్చిరి. దాసీలు సంతోషముతో ఇటునటు 
తిరగనాగిరి. పురజనులు ఆనందనుగ్నులైరి. దశరథుడు పుతజనన 
వార్తవిని బ్రహ్మానంద భరితుడాయెను. అతిశయ (ప్రేమతో శరీరము 


బాలకాండము 69 


పులకరించెను. ఎవని పేరు వింశునే శుభములు కలుగునో అట్టి 
(ప్రభువు తన ఇంట జన్మించినాడని పళమానందభిరితుడాయెను, 
మంగళవాద్యములు వాయించుడని ఆజ్ఞాపించెను. గురువైన వశిష్టుని 
పిలిపించెను. అతడు బ్రాహ్మణులతో సహా వచ్చెను. వారు 
అందాలరారి అగణితగుణఖని అయిన అపురూప బాలుని గనిరి. జాత 
కర్మసంస్కారములన్నియు చేసి రాజు (బాహ్మణులకు బంగారము, 
ఆవులు, వస్త్రములు, మణులు దానముగా నిచ్చెను. నగరము ధ్వజ 
పతాక తోరణములతో వర్గించుటకు వీలులేనంత అలంకరించబడెను. 
ఆకాశమునుండి పుష్పవర్హము కురిసెను. జనులందరూ (బ్రహ్మానంద 
భరితులు అయిరి. (స్త్రీలు గుంపుగుంపులుగా సహజశృంగారమును 
చేసికోకుండగనే ఎట్టున్నవారు అష్ట వచ్చిరి. బంగారు కళశములు, 
పళ్ళెములతో  మంగళద్రవ్యములు తీసుకొని వారు మంగళగీతములు 
పాడుచూ రాజద్యారమును ప్రవేశించిరి. బాలుని చుట్టు దీపములతో 
హారతిని, దృష్టిని తీసిరి.  వందిమాగధులు, సూతులు, గాయకులు 
రఘుకులస్వామి గుణములను గానము చేసిరి. నగర వీధులన్నియూ 
కస్తూరి చందనములతో తడిసిపోయెను. ఇంటింట మంగళవాద్యములు 
(మో'గెను. 


కైకేయి ఒక కుమారుని, సుమిత్ర ఇద్దరు కుమారులను ప్రసవించిరి. 
ఆ సుఖసంపదలు, సమయము, సమాజమును వర్గించుటకు శారదా శే 
షులకు కూడ శక్యము కాదు. నిశాదేవి తన ప్రభువును జూచుటకు 
వచ్చి సూర్యుని చూసి లజ్జతో వెనుకకు మళ్ళి ఉషస్సుగా మారినట్టు 
అయోధ్యానగర శోభ కనిపించుచుండెను. అగరుధూపములయొక్క 
పొగ సంధ్యాకాలపు చీకటివలె, ఒకరిపై నొకరు చల్లుకొను ఎర్రనిరంగు 
సూర్యాస్తమయము వలె, మందిరములపై ఉన్న మణులు నక్షత్రముల 
వలె, రాజప్రనాదము పై గల కళశము చంద్రునివలె ప్రకాగించెను, 
రాజభవనములో అత్యంతకోమలవాణితో సాగు వేదధ్యనులు, సమయా 


10 తులసీ రామాయరాము 


నుసారము చేయు పక్షుల _ కలకలస్వనములతో వాతావరణము అతి 
మనోహరమాయెను. ఈ ఉత్సాహమును చూచి సూర్యుడు కూడ తన 
వేగమును మరచిపోయెను. ఒక చెల గడిచినది. సూర్యునికి కూడ 
తెలియలేదు. సంతోషభరితులయిన నగరవాసులందరూ నలుగురు 
కుమారులు చిరంజీవులుగా నుండవలెనని ఆగీర్వదించిరి. 


ఈ విధముగా కొన్ని దినములు గడిచెను. రాత్రింబవళ్ళు గడిచినట్టు 
అనిపించలేదు. నామకరణ సంస్కార సమయము వచ్చినదని రాజు 
వశిష్టుని పిలిపించి, పూజించి *మునీశ్వరా! మీరు నిర్ణయించిన పేర్లను 
వీరికి పెట్టండి" అని పల్కెను. వశిష్టుడు ఇట్లు పలికెను: “రాజా! 

లు (ne) 

వీరికి అనేక అపూర్వనామములు గలవు. కాని నా బుద్ది అనుసారము 
చెప్పెదను. ఈ ఆనందసింధువుయొక్క ఒక కణముతోనే ముల్లోకములు 
సుఖమయములు అగును. ఇట్టి సుఖరాశి పేరు (శ్రీరాముడు, 
ఇతడు లోకములకు శాంతిని చేకూర్చువాడు. రెండవ బాలుడు 
జగత్తును భరించి పోషించువాడు. కావున అతని పేరు భరతుడు. 
ఎవని నామస్మరణచేతనే శత్రువులు హతము అగుదురో అతడు 
శత్రుఘ్నుడు. సర్వసులక్షణ సంపన్నుడు (శ్రీరామునికి ప్రీతిపాత్రుడు 
జగదాధారుడు అయిన బాలకుడు లక్ష్మణుడు” అని నామకరణము 
చేసెను. వశిష్ట మహర్షి నలుగురి పేర్లను బాగా ఆలోచించి పెట్టిన 

ఇ J య లు 
పిదప ఇట్లు పలికెను: 


“రాజా! ఈ నలుగురు కుమారులు వేదస్వరూపులు. వారిలో 
(శ్రీరాముడు మునులకు, భక్తులకు సకల _ కోరికలను ఇచ్చువాడు. 
శివునికి ప్రాణము. ఇప్పుడితడు బాల్యచేష్టలతో ఆనందమును 
పొందును. లక్ష్మణుడు బాల్యమునుండియు శ్రీరాముని" తన హితైషి 
అనియు యజమాని అనియు భావించి శీరాముని చరణములను 
Was స్వామి, సెవకులమధ్య ఎట్టి (పేమయుండునో అట్టు 
(పేమ భరత, శత్రుఘ్నుల మధ్యయుండును, శ్రీరాముడు, భరతుడు 


బాలకొండము a 71 


శ్యామలవర్జులు కాగా, లక్ష్మణ శ|తఘ్నులు గొౌరవర్డులు. నలుగురు 
సోదరులు  రూపగీలగుణ నిలయములు. అందులో శ్రీరాముడు 
అత్యంత సుఖప్రదుడు అతని హృదయమున కృపయనెడి చంద్రుడు 
ఉండగా మనోహరమైన నవ్వులో ఆ చంద్రుని కిరణములు యుండును. 
ఒకసారి తన ఒడిలో, మరొక సారి ఊయలలో తల్లి కౌసల్య అతనికి 
జోలపాడుచుండును. సర్వవ్యాపి, నిరంజనుడు, నిర్గుణుడు, అజుడు, 
వినోదభరితుడు అయిన ఆ పరబహ్మ కౌసల్యాదేవి (ప్రేమకు పొత్రుడై 
ఆమె వడిలో ఆడుచుండును.” 

నీలకమలము, గంభీరమేఘములను పోలిన (శ్రీరాముని నల్లని 
శరీరము కోటిమన్మథుల శోభచే వెలుగొంచుచుండెను. ఎజ్జని చరణక 
మలముల పై తెల్లని నఖముల కాంతి ఎజ్జకమలప(త్రము పై ముత్యములవలె 
(ప్రకాణించుచుండెను. ఆయన పాదముల అడుగున వజ, ధ్వజ, అంకుశ 
చిహ్నములు ఉండెను. కాలినూపురముల శబ్దము, నడుముచుట్టు మొల 
నూలు గజ్జల సవ్వడి మనోహర మైయుండెను. ఉదరము త్రివళులతో, 
విశాలభుజములు భూషణములతో శోభిల్దుచుండెను. ఎదపై పులిగోళ్లు 
అందమును ఇనుమడింపచేసెను. హృదయము పై మణిమయహారములు, 
భృగుమహర్షి పాదము[ద్రలు చూచినవారిని ముగ్గ్టులుగా చేయుచుండెను. 
సుందరమయిన కంఠము, పండ్లవరుస, ఎల్టిని పెదవులు, నాసిక, 
' తిలకమును దిద్దిన ఫాలము, రత్నకుండలములు గల చెవులు, 
చూపరుల మనస్సును దోచుచుండెను. మధురమయిన చిలుకపలుకులు 
వినుటకు ఇంపుగా నుండెను. దట్టమయిన ఉంగరాల జుట్టును 
తల్లి అనేక రకముల సింగారించుచుండెను. ఆనందస్వరూప్పుడు, 
మాయాతీతుడు, వాక్కునకు జ్ఞానేంద్రియములకు గూడ గోచరముకాని 
ప్రభువు, కౌసల్యాదశరథుల వాత్సల్యమునకు వశుడై బాల్యచేష్టలు 
చేయుచుండెను. కౌసల్యాదేవి పుత్రప్రేమతో నిమగ్నమై రాత్రింబవళ్ళు 
గడిచిపోవుటగూడ  గమనించకుండెను. (శ్రీరామచంద్రుడు తన 
బాల్య|క్రీడలచే నగరవాసులందరినీ సంతోషపరుచుచుండెను. 


72 తులసీ రామాయణము 


ఒకరోజు కౌసల్యాదేవి కుమారునికి స్నానముచేయించి, అలం 
కరణచేసి తొట్లలో పడుకోబెట్టను. తాను స్నానము చేసి, తమ 
ఇష్ట దేవతారాధనకు సిద్దపరుచుచుండెను. దేవతావాజ అయిన పిమ్మట 
నైచేద్యమునుంచి వంట ఇంటిలోనికి పోయెను. తిరిగి వచ్చుసరికి 
భగవంతునికి వుంచిన నైవేద్యమును | శ్రీరాముడు భుజించుచుండుటను 
చూచెను. భయపడి, గృహములోకి పోయి చూడగా అచ్చట తొట్లలో 
తన కుమారుడు నిద్రించుచుండెను. మరల పూజాగృహములో 
చూడగా అచ్చట కూడ తన కుమారుడు ఉండెను. ఆమె హృదయము 
కంపించెను. మనశ్శాంతి కోల్పోయెను. రెండు చోట్ల తన కుమారుడు 
ఉండుట ఎట్టు సంభవము? ఇది నా భ్రమయా అని ఆలోచించెను. 
శ్రీరాముడు తన తల్లి వ్యాకులతను చూచి బిగ్గరగా నవ్వెను. ప్రభువు 
తన తల్లికి అద్భుతమైన విశ్వరూపమును చూపెను. ఆ శరీరములో 
ఆమె కోటానుకోట్ల విశ్వములను చూచెను. అసంఖ్యాకములయిన 
సూర్యచందద్రులను, బ్రహ్మలను, పరమేశ్వరులను, అనేక పర్వతములు, 
నదులు, సముద్రములు, భూగోళములు, వనములు, తాను ఇంతవరకు 
చూడని, వినని అనేక వింతలను చూచెను. సర్వశక్తి స్వరూపిణి 
అయిన మాయ చేతులు జోడించి నిలబడి యుండెను. మాయకు 
వశులైన _ జీవాత్మలను, జీవుని మాయా విముక్తుని చేయు భక్తిని 
కూడ చూచెను. కౌసల్య శరీరము పులకరించెను. ఆమె నోట 
“మాట రాలేదు. కళ్ళు మూసికొని | శ్రీరాముల పాదములపై పడెను. 
విస్మితురాలైన తల్లిని చూచి శీరాముడు మరల బాలుడాయెను. 
“జగత్సిత అయిన పరమాత్ముని నా కుమారుడని భావించితిని” 
అని విచారించెను. కౌసల్య చేతులు జోడించి మాటిచమూటికి 
ప్రార్హించెను. (శ్రీహరి తన బాల్యచేష్టలచే తన దాసులను అనే విధముల 
ఆనందవరిచెను. నలుగురు సోదరులు కూడ ఇంటిలోనివారందరిని, 
నగరవాసులను తమ బాల్యక్రీడలచే సంతోషపరచిరి. 


బాలకొండము 73 


కొద్దికాలము తర్వాత గురువు వారి చూడాకర్మ సంస్కారములు 
సెను. నలుగురు రాజకుమారులు అపార క్రీడలలో పారంగతులైరి. 
మనోవాక్కర్మలకు అగోచరుడైన (ప్రభువు దశరథుని ప్రాంగణములో 
ఆడుచుండెను. భోజనసమయమున రాజు పిలిచినా తన సఖులను 
వదలి రాకుండెను. కౌసల్య పిలువడానికి పోతే పారిపోయేవాడు. 
తల్లి బలవంతముగా పట్టుకొని రాజుగారి దగ్గరికి పిలుచుకొని వచ్చేది. 
ధూళిధూసరిత దేహముతోనున్న కుమారులను రాజు తన వడిలో 
కూర్చుండబెట్టుకొ నెడివాడు. 


శ్రీరామచంద్రుని బాల్యలీలలు మిక్కిలి సరళమయినవి. సుందర 
మయినవి. నలుగురు సోదరులు కౌమారదశకు రాగానే తల్లిదండ్రులు 
వారికి ఉపనయన సంస్కార మొనరించిరి. (శ్రీరఘునాథుడు . 
సోదరులతో సహా గుర్వాశ్రమమునకు విద్యాభ్యాసమునకై పోయెను. 
కొద్ది సమయములోనే వారు అన్ని విద్యలు చక్కగా నేర్చిరి. నాలుగు 
వేదములకు శ్యాసయైన | శ్రీహరి వానిని అభ్యసించుటకు గురువు వద్దకు 
పోవుట ఆశ్చర్యకరము. నలుగురు విద్యావినయగుణశీలసంపన్ను లైరి. 
రాజోచిత విద్యలను కూడ వారు అభ్యసించిరి. ధనుర్చాణములు 
వారి చేతులలో మిక్కిలి శోధిల్లుచుండెను. చరాచర సృష్టి అంతయు 
వారి రూపమునకు ముగ్రమగుచుండెను. వారు విహరించు వీధులలో 
జనులు వారిని చూచి ముస్టులై నిలిచిపోవుచుండిరి. అయోధ్యలోని 
(స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్దులు, అందరూ (శ్రీరాముని తమ 
ప్రాణములకన్న ఎక్కువగా (పేమించుచుండిరి. (శ్రీరాముడు తన 
తమ్ములతో స్నేహితులతో కూర్చొని భుజించుచుండెను, మాతాపితరుల 
ఆజ్ఞను పారించుచుండెను. అయోధ్యావాసుల సుఖమునకే ఎర్లిప డు 
పాటుపడెడివాడు. వేదపురాణములను [శ్రద్దగా విని వాని అంతరార్థ 
మును సోదరులకు, స్నేహితులకు విశదీకరించునాడు. |ప్రాతఃాలముననే 
లేచి (శ్రీరఘునాథుడు తల్లిదండ్రులకు, గురువునకు (ప్రణామమును 


74 తులసీ రామాయణము 


ఆచరించి, వారి ఆజ్ఞతో నగర కార్యకలాపములలో పాలొ నెడివాడు. 
అతని జీవిత విధానమును చూచి రాజు మిక్కిలి సంతోషించుచుండెను. 


16. విశ్వామిత్రుని యాగర్శక్షణ 


జ్ఞాని అయిన విశ్వామిత్ర మహాముని అడవిలో ఒక శుభ పదమయిన 
ఆశ్రమములో నివసించుచుండెను. అచ్చట అతడు జవ, యోగ, 
యజ్ఞములను ఆచరించువాడు. కాని అతనికి మారీచసుబాహులను 
రాక్షసులవలన భీతి కలుగుచుండెను. ఏలయన, యజ్ఞమును చేసినంతనే 
వారు దానిని అపవిత్రము చేసి ఉపద్రవమును సృష్టించుచుండిరి. 
ముని చాల దుణితుడాయెను. (శ్రీహరి సహాయము లేకుండా ఈ 
(క్రూరరాక్షసులను సంహరించుట కష్టమని భావించెను. అతడు 
తనలోతాను ఇట్లు ఆలోచించెను: “శ్రీహరి భూభారమును బాపుటకు 
ఇదివరకే అవతరించినాడు. ఈ రాక్షసులను చంపునెపముతో పోయి 
(ప్రభుపాదకమలముల దర్శనము చేసుకొందును. రాజునకు విన్నపము 
సి రామలక్ష్మణులను ఇక్కడకు పిలుచుకొని వచ్చెదను. జ్ఞాన, వైరాగ్య, 
సద్దుణరాగియైన ప్రభువును కనులారా దర్శనము గావించుకొందును.” 
ఇట్లు ఆలోచించి ఏ మాత్రము జాగు చేయక విశ్వామిత్రుడు 
అయోధ్యకు బయలుదేరెను. సరయూనదిలో స్నానమాడి దశరథ 
మహారాజు సభలో ప్రవేశించెను. 


మునీశ్వరుని ఆగమనమును విని రాజు బాహ్మణులతో సహా 
వెళ్ళి అతనిని కలిసి దండప్రణామములు ఆచరించి అతి గౌరవముతో 
పిలుచుకవచ్చి సింహాసనమున కూర్చుండబెక్టైను. మునికి పాదపూజ చేసి 
అనెక సత్కారములతో అతనిని సంతృప్తిసరచెను. తర్వాత రాజు తన 
నలుగురు కుమారులను తోడుకొని వచ్చి మునికి నమస్కంరింపజేసెను, 
శ్రీరామచంద్రుని చూడగనే ముని తనను తాను మరచిపోయెను. 
చంద్రుని చూచిన చకోరషక్షినలె | శ్రీరాముని సౌందర్యమునకు అతడు 


బాలకాండము 75 


ముగ్దుడాయెను. మిక్కిలి సంతోషించిన రాజు ఇట్టనెను: 


“మునీశ్వరా! మీ రాకతో నా జన్మ ధన్యమయినది. మీరెప్పుడు 
ఇలా దయచేయలేదు. నేడు మీ రాకకు కారణ మేమిటో 
చెప్పండి. మీ ఆజ్ఞను తక్షణమే శిరసావహించెదను.” అపుడు ముని 
(పత్యుత్తరమిచ్చెను: “రాజా, రాక్షసులు నా యజ్ఞ యాగాదులను 
ధ్వంసము చేసి నన్ను చాలా బాధించుచున్నారు. శ్రీరాముని, అతని 
తమ్ముని లక్ష్మణుని నాతో పంపుము. వారి సహాయమున రాక్షసులను 
చంపి, నేను రక్షణ పొందగలను. మోహము, అజ్ఞానము వదలి వారిని 
నాకు అప్పగించుము. దీనివలన నీకు ధర్మము, యశము ప్రాస్తించును. 
వారికి నా ఆశీస్సులుండును.” విశ్వామిత్రుని వచనములు విని 
రాజు హృదయము కంపించెను. ముఖము _ కళావిహినమయ్యెను. 
అతడు ఇలా పలికెను; “మునీశ్వరా! నాకు వృద్దాప్యమునందు 
ఈ నలుగురు కుమారులు కలిగినారు. భూములు, గోవులు, 
ధన ధాన్యములు కోరండి. సంతోషముతో సర్వమును ఇవ్వగలను. 
మనిషికి (ప్రాణమునకన్న ప్రియమైనది ఏదీలేదు. వాటిని కూడ ఈ 
శ్రణమే ఇవ్వగలను. నా కుమారులందరు నాకు (ప్రాణసములు. 
కాన శ్రీరాముని ఎట్టి పరిస్తితులలోను వదిలి వుండలేను. అతి 
భయంకరులైన ఆ రాక్ర్షసులెక్కడ? సుకుమారులు అయిన నా 
పుత్రులు ఎక్కడ?” (పేమపూరితమయిన రాజు పలుకులను విని 
జ్ఞాని అయిన ముని సంతోషించెను. పిమ్మట వశిష్టుడు రాజునకు 
అనేక విధముల నచ్చచెప్పి అతని సందేహములను దూరము చేసెను. 
సాదరముగా రాజు అనేక విధముల కుమారులకు ఉపదేశములను ఇచ్చి 
హృదయమునకు హత్తుకొనెను. మునితో “ప్రభూ! ఈ నా కుమారులు 
నాకు (ప్రాణము. ఇప్పుడు మీరే వారికి తండ్రి, మరెవరు కాదు,” అని 
పలికి వారిని ఆశీర్వదించి బుషికి అప్పగించెను. (శ్రీరామచంద్రుడు 
తన తల్లి మందిరమునకు పోయి ఆమె పోదములకు నమస్కరించి 


76 తులసీ రామాయణము 


ఆశీస్సులను పొందెను. కృపాసాగరులు, ధీరబుద్దులు చరాచర సృష్టికి 
కారణభూతులయిన ఆ పురుషసింహములు మునిని భయవిముక్తుని 
చేయుటకు బయలుదేరిరి. 


అరుణనయనుడు, విశాలవక్షుడు,  ఆజానుబావాడు, నీలకమల 
సదృశశ్యామశరీరు డైన శ్రీరామచంద్రుడు పీతాంబరధారియై చేతు 
లందు ధనుర్వాణములను, భుజము పై అంబులపొదితో ఉండెను. 
శ్యామగౌరనర్గములు గల ఆ సోదరులు విశ్వామిత్రునికి అమూల్య 
ధనరాశులు. మార్గమధ్యమున తాటకయను రాక్ష వీరి అలికిడి 
విని కోపముతో వీరిపై విరుచుకపడెను. శ్రీరాముడు ఆమెను ఒకే 
బాణముతో సంహరించి వైకుంఠమును జేర్చెను. (ప్రభువు విజ్ఞానఖని 
యని తెలిసినప్పటికి విశ్వామిత్రుడు వారికి బల, అతిబల అను 
మంత్రములను ఉపదేశించెను. వాని వలన వారికి క్టుత్చివాసబాధలు 
ఉండవు. పైగా బలము, శక్తి (ప్రసాదించును. అ స్త్రశ స్త్రములన్ని టినీ 
సమర్పించి మునీశ్వరుడు వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వచ్చెను, 
భక్తహితకారులైన వారికి కందమూల _ ఫలములతో విందు చేసెను. 


(ప్రాతఃకాలమున శ్రీరాముడు మునితో “మునివరేణ్యా! పోయి 
యజ్ఞమును ఆచరించుడు. భయము వనలదు,” అని పలికెను. మును 
లందరూ హోమమును చేయసాగిరి. శ్రీరాముడు వారికి రక్షకుడుగా 
నుండెను. స్వాహా అను శబ్దమును వినగానే మునులకు శత్రువు అగు 
మారీచుడు అను రాక్షసుడు తన పరివారముతో  విజృంభించెను. 
శ్రీరాముడు ఒకే బాణముతో వానిని శతయోజన విస్తీర్షముగల 
సముద్రమునకు ఆవల పడునట్టు కొట్టును. ఆగ్నేయ్మాస్త్రముతో 
సుబాహవును వధించెను. సోదరుడైన లక్ష్మణుడు రాక్షస సైన్యము 
నంతటినీ సంహరించెను. ఈ విధముగా \గ్రీరామలక్ష్మణులు 
రాక్షసులను సంహరించి ధర్మమును కాపాడిరి. దేవతలు, మునులు 
వారిని (పశంసించిరి. 


బాలకొండము 77 


17. అహల్యా శాపవిమోచనము | 


శ్రీరఘునాథుడు అక్కడ కొద్దిరోజులుండి మునులను అను(గ 
హించెను. ప్రభువు సర్వజ్ఞుడు. అయినను వారతనికి (పేమతో అనేక 
పురాణ కథలను వినిపించిరి. తరువాత విశ్వామిత్రముని | గ్రీరామునితో 
సాదరముగా, “ప్రభూ! ఒక ధనుర్యజ్ఞమహోత్సమును తిలకింతము 
రండు” అని పలికెను. ఆ మాట వినగానే రఘురాముడు మునివెంటు 
సంతోషముతో బయలుదేరెను. 


మార్గములో వారు పశుషక్ర్యాదులు ఎట్టి ప్రాణులు లేని ఒక 
ఆ(శమమును చూచిరి. అచట ఒక రాయి మాత్రము పడి ఉండెను. 
విశ్వామిత్రముని “రఘువీరా! గౌతమ మహర్షి పత్ని అహల్య శాపవశమున 
శిలగా మారి నీ పాదకమలరేణువులను కాంక్రించుచున్నది. ఆమెపై 
కృపజూపుడు,” అని ఆ కథను సవిస్తరముగా వినిపించెను. పవిత్రమయిన 
శోకనాశకారియమైన (శ్రీరాముని పొదము సోకినంతనే తపోమూర్తియైన 
అహల్య లేచి నిలుచుని అంజలి ఘటించెను. భక్తపరాధీనుడయిన 
శ్రీరాముని చూచి ఆమె శరీరము పులకరించి నోటమాట రాలేదు. 
ప్రభుచరణములపై (వ్రాలెను. కన్నీరు సంతతధారగా (ప్రవహించెను. 
ఆమె మనస్సులో ధైర్యమును కూడగట్టుకొని (శ్రీరామచంద్రుని 
భక్తిపారవశ్యముతో స్తుతించి ప్రార్ధించెను. “బ్రహ్మజ్ఞానులకే గోచరమగు 
రామచంద్ర ప్రభూ! మీకు జయము. నేను, అపవిత్రురాలను. 
మీరు లోకపావనులు, భక్తసుఖదులు, జనన మరణ భయమును 
తొలగించువారు. నేను మీ శరణుజొచ్చితిని నన్ను రక్షింపుడు. 
గొతమముని నాకు శావమిచ్చి మేలే చేసెను. దానివలన మోక్షపదాత 
అయిన (శ్రీహరిని దర్శించుకోగలిగితిని. ఏ చరణములనుండి గంగానది 
ఉద్భవించి శివుని జటాజూటమును అలంకరించెనో, ఏ పాదమును 
[బహ్మకడిగెనో అట్టి (శ్రీహరి పాదము నాపై మోపబడినది. నేను 
ధన్యురారిని! 'ఒక వరమును (ప్రసాదింపుడు, మీ పొదకమల రసాస్వా 


78 తులసీ రామాయణము 


దనను సదా చేయునట్లు అను[గ్రహింపుడు” అని పల్కుచూ అహల్య 
మాటిమాటికి భగవంతునికి ప్రణమిల్లి తానడిగిన వరమును పొంది 
మహదానందముతో తన _పతిగృహమును చేరెను. “శ్రీరామచంద్ర 
(ప్రభువు దీనబంధువు, అవ్యాజకరుణాపారీణుడు. మూఢమనసా! ఈ 

కపట జంజాటమును వదలి అతనిని భుజింపుము” అని తులసీదాసు 


చెప చున్నాడు. 


శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, విశ్వామిత్రునితో పాటు బయ 
లుదేరి పవిత్ర గంగానదీ తీరమునకు చేరిరి. అచట ముని(శేష్టుడు 
వారికి గంగావతరణ కథను వినిపించెను. ప్రభువు మునులతో 
కఠిసి గంగానదిలో స్నానమాడి విదేహ రాజ్యమును సమీపించెను. 
(శీ/,రామలక్ష్మణులు జనకపురి శోభను తిలకించి సంతోషించిరి. 
వాపీకూపతటాకములలోని అమృతతుల్యమగు నీరు, మణిమయ 
సోపానములు వారినెంతో ఆశ్చర్యమున ముంచెను. పుష్ప రసాస్వాదన 
మైకమున తుమ్మెదలు ర్ఫుంకారము చేయుచుండెను. వివిధ వర్షములు 
గల పక్టులు మధురారావనములు చేయుచుండెను. చి(త్రవిచిత్రములైన 
కమలములు వికసించియుండెను. గీతల మందసుగంధిత పవనములు 
వీచుచుండెను. నగరమునకు నలువైపుల, ఉద్యానవనములు, పుష్ప 
వాటికలు పక్షులకు ఆవాసములై ఫలపుష్పములచే శోభిల్దుచుండెను. 
జనకపురిశోభ అవర్తనీయము. ఎటు చూచిననూ మనోహరమైన 
పురవీధులు, మణిమయములైన అంగళ్ళు, అందులో వ్యాపారులు 
వివిధ వస్తువులను ప్రదర్శించి అమ్ముచుండిరి. వీధి కూడళ్ళు సుగంధ 
జలముచే తడుపబడియుండెను. ఆ నగరములోని (స్త్రీ పురుషులు 
సుందరులు, పవిత్రులు, సాధుస్వభావము కలవారు. రాజప్రాసాదము 
మనోహరమై సమస్త లోకముల శోభను అధఃకరించుచుండెను. తెల్లని 
రాజభవనములలో రత్నఖచితమైన బంగారు జరీ తెరలు (వేలాడదీయ 


బాలకాండము 79 


బడియుండెను. రాజభవనద్యారములు వజఖచితమైయుండెను. అచ్చట 
సామంత నటభటవందిమాగధ సమూహములుండెను. విశాలము లైన 
అక్టీశాలలు, గజశాలలు, రథశాలలు ఉండెను. అనేక వీరులు, 
మంత్రులు, సేనాపతులు, అంద మైన గృహములందు వసించుచుండిరి. 
నగరమునకు వెలుపల నదీతటాకముల సమీపమున చాలమంది 
రాజకుమారులు గుడారములు వేసుకొని ఉండిరి. విశామిత్రుడు అన్ని 
వసతులు గల ఒక అందమైన మామిడితోపును చూచి, “రఘువీరా! 
ఈ స్థానము నాకు నచ్చినది. మనము ఇక్కడనే ఉందము, అనెను. 
కృపానిధి అయిన (శ్రీరాముడు “అట్టి స్వామీ!” అని మునులతో 
పాటు అక్కడనే ఉండెను. 


విశ్వామిత్రుని ఆగమన విషయము జనకరాజునకు తెలిసెను. 
అతడు తనకు విశ్యాసపాత్రులైన మంత్రులను, యోధులను, బ్రాహ్మ 
ణులను, గురు వైన శతానందుని, రాజబంధువులను వెంటనిడుకొని 
వచ్చి విశ్వామిత్రుని కలిసి, అతని పాదములకు శిరసా నమస్కరించెను. 
ముని ప్రసన్నుడై అతనిని ఆశీర్వదించెను. కుశలప్రశ్నల పిదప 
రాజు విశ్వామిత్రుని సుఖాసీనుని గావించెను. అదే సమయమున 
ఉద్యానవన శోభను చూచుటకు వెళ్ళిన సోదరులు అచటికి వచ్చిరి. 
శ్యామగారవర్గములు _ కలిగి కౌమారావస్తలోనున్న వారి అందము 
నేత్రపర్వమైై అందరి హృదయములను _ దొంగలించెను. శ్రీరాముని 
మనోహరమైన మూర్తిని చూచి విదేహరాజు నిజముగా విదేహడాయెను. 
అతడు _ గంభీరస్వరముతో ఇట్లనెను; 


“ప్రభూ! ఈ బాలకులు ఎవరో చెప్పండి. మునికులభూషణులా 
లేక రాజకుల[శేష్ణులా? లేక పర(బహ్మయొక్క రెండు రూపములా? 
_సహజముగా వైరాగ్యపూర్తమయిన నా మనస్సు కూడ వీరిని చూచి 
ముగ్గమగుచున్నది.” మునీశ్వరుడు పలికెను: “రాజా! మీరు నిక్కము 
వచించితిరి. (ప్రపంచములోని సర్వప్రాణులకు వీరు ప్రియతములు. 


80 తులసీ రామాయణము 


వీరు రఘుకుల |శేష్ణుడైన దశరథరాజ కుమారులు. రామలక్ష్మణులు. 
చా 

ఈ సోదరులు రూపశీలబలసంపన్నులు. వీరు రాక్షసులను యుద్దములో 

సంహరించి, నా యజ్ఞమును కాపాడిరి.” జనకరాజు హృదయము 

భక్తిప్రపూర్తమాయెను. మునిని (ప్రశంసించుచూ రాజు వారిని 

తన నగరమునకు తోడుకొని పోయెను. అన్ని బుతువులందునూ 

సుఖ[ప్రదమైన భవనములో వారిని నివసింవచేసెను. 


రఘువంశశిరోమణియైన | శ్రీరాముడు, బుషులతో కూడి భోజ 
నమాశరించి విశ్రమించి లక్ష్మణునితో పాటు కూర్చొని యుండెను. 
అప్పుడు సూర్యాస్తమయమునకు ఇంకనూ జాము (పొద్దు ఉండెను. 
జనకపురి శోభను తిలకించవలెనని లక్ష్మణునికి గాఢమైన కోరిక 
యుండెను. లక్ష్మణుని మానసిక స్తితిని (గ్రహించి భక్తవత్ప్సలు డైన 
శ్రీరాముడు. విశ్వామిత్రుని ఆజ్ఞ బడసి నగరశోభను తిలకించుటకు 
బయలుదేరిరి. బాలబాలికలు వారి సౌందర్యమునకు ఆకర్షితులై వారి 
వెంట నడిచిరి. పీతాంబరమును ధరించి, చేత ధనుర్చాణములను పూని, 
చందనములో అలంకరించిన కనుబొమలలో, శ్యామగౌరవర్గ శరీరము 
లతో చూపరులకు ఆనందము కూర్చిరి. సింహసమానకంధరములలో, 
ఆజానుబాహువులతో, విశాలవక్షముల పై గజముక్త సుందరమాలలతో, 
పద్మనయనములతో, తాపుత్రయములను హరించెడి సుందరముఖములతో 
శోభిల్లుచుండిరి. సువర్ణమయకుండలములు, సుందరమైన దృక్కులు, 
వంకర తిరిగిన (శేష్పమైన కనుబొమలు, ముఖముపై తిలకము అత్యంత 
మనోహరమైయుండెను. గిరములపై చతురస్రాకారపు కిరీటములు 
ధరించి, నల్లని ఉంగరములు తిరిగిన జుట్టుతో నఖగిఖపర్యంతము 
సౌందర్యరాశులుగా నుండిరి. 


జనకపురి నివాసులు ఇద్దరు రాజకుమారులు నగరము చూచుటకు 
బయలుదేరినారని తెలుసుకొని తమ పనులన్నియు ఎక్కడివక్కడ 
వదిలేసి పరుగెత్తకొని వచ్చిరి. వారిని చూచి తమ నేత్రములు 


బాలకాండము 81 


సఫలమయినవని తలంచిరి. యువతులు కిటికీల ద్వారా (శ్రీరాముని 
సౌందర్యమును అనురాగముతో పానము చేసిరి. వారిలో వారు ఇట్లు 
సంభాషించుకొనసాగిరి: “బాలరాజహంసలవలెనున్న వీరు దశరథ 
రాజకుమారులు. విశ్వామిత్రముని యాగమును రక్రించినారు. యుద్ద 
ములో రాక్షసులను సంహరించినారు. శ్యామలవర్డుడు, కమలనేత్రుడు, 
మారీచసుబాహుల మదమణచినవాడు, చేతిలో ధనుర్పాణములను 
ధరించినవాడు, కౌసల్యాదేవి కుమారుడు శ్రీరాముడు. గౌరవర్ణము 
కలవాడు, సందరవేషభూషణములలో విల్లంబులతో శ్రీరాముని వెంట 
నడుచువాడు అతడి సోదరుడు, సుమిత్రానందనుడు లక్ష్మణుడు. 
విశ్వామిత్రముని కార్యమును నెరవేర్చి మార్గములో గౌతమ పత్నియైన 
అహల్యనుద్దరించి ఇక్కడ ధనుర్యాగమును చూడవచ్చినారులో 


వేరొక యువతీసమూహములో సంభాషణ ఈ విధముగా నుండెను: 
“ర వరుడు జానకీదేవికి తగినవాడు. జనక మహారాజు ఇతనిని 
చూచినచో తన ప్రతిజ్ఞను వదిలి ఇతనితోనే జానకి వివాహము 
జరిపించగలడు. ఒకవేళ దైవికముగా ఇట్టి వివాహము జరిగినచో 
మనమందరము కృతార్చులము. ఎందుకనగా, ఇతడు మరల మన 
నగరమునకు  రాగలడు. మనము ఇతనిని చూచుటకు వీలగును. 
కొని శంకరుని ధనుస్సు చాలా కఠినమయినది. ఈ రాజకుమారుడు 
కోమల శరీరుడు. అయినను గొప్ప బలముగలవాడు. రాక్షసులను 
సంహరించిన ఈ బాలుడు శివధనుస్సును విరచలేడా? సీతాదేవిని 
సృష్టించిన ఆ (బ్రహ్మయే ఆమెకు తగిన ఈ శ్యామలాంగుని వరునిగా 
నిశ్చయించెను.” ఇట్లు పరమానందముతో ఆ సులోచనలు వారిపై 
పుష్పవృష్టిని కురిపించిరి. 


రామలక్ష్మణులు తూర్పుదిశగా పోయిరి. అచట ధనుర్యాగమున కై 
రంగము సిద్దపరచబడియుండెను. అతివిశాల ప్రాంగణము మధ్య ఒక 
అందమైన వేదిక కట్టుబడి యుండెను. ఆ వేదికకు నాలుగువైపుల ఎత్తెన 
ర 


82 తులసీ రామాయణము 


బంగారు అరుగులు రాజకుమారులు కూర్చొనుటకు నిర్మింపబడినవి. 
వాటి చుట్టూ వలయాకారమున నిర్మించబడిన ఎతైన మెట్లపై 
నగరవాసులు “కూర్చ్నొందురు. వాటి వెనుక తెల్లని మందిరములు 
నిర్మించబడెను. వాటిలో స్రీలు తమ యోగ్యతానుసారము 
కూర్చొని ధనుర్యాగమును చూచెదరు. నగరములోని బాలకులు కోమల 
వచనములతో (శ్రీరామచంద్ర ప్రభువునకు వానిని చూపుచూ 
వివరించుచుండిరి. ఆ నెపముతో శ్రీరాముని శరీరమును తాకి 
పులకితులు అగుచుండిరి. శ్రీరాముడు వారు చూపిన స్త్రలమున్నిటినీ 
(పశంసించెను. మధురవచనములతో బాలురను వీడ్కొలిపి సోదరు 
లిద్దరూ భయము, (ప్రేమ, వినయము, సంకోచములతో గురువుగారి 
వద్దకు వచ్చి పాదాభివందనము చేసి కూర్చొనిరి. 


సాయంసంధ్యావందనము ఆచరించిన పిదప రాత్రి రెండు జాముల 
వరకు ముని వారికి ప్రాచీన కథలు, ఇతిహాసములు చెప్పెను. 
విశ్వామిత్రుడు శయనించగా రామలక్ష్మణులు ఆయన పాదములు 
వత్తిరి. ఎవరి పాదకమలములకై విరాగులు జపము, యోగము 
చేయుదురో, వారే తమ గురువునకు సేవ చేయుచుండిరి. గురువు 
మాటిమాటికి చెప్పిన పిదప రఘురాముడు శయనించెను. లక్ష్మణుడు 
అన్నగారి పాదసంవాహనము చేసెను. ప్రభువు మాటిమాటికి ఇక 
వెళ్ళి విశ్రమించుమని చెప్పిన తరువాత లక్ష్మణుడు వెళ్ళి (ప్రభు 
పాదములను ధ్యానించుచూ నిద్రించెను. 


తెల్లవారగనే ముందుగా లక్ష్మణుడు మేల్కొనెను. జగత్పతి 
అయిన (శ్రీరాముడు కూడ గురువుగారికన్న ముందే నిద్రలేచెను. 
అందరూ శౌచక్రియలు ఆచరించిన పిదప స్నానముచేసి నిత్యానుష్టా 
నములు నెరవేర్చి మునికి నమస్కరించిరి. పూజా సమయము 
అగుటచే గురువాజ్ఞ బడసి పూలు తెచ్చుటకు రామలక్ర క్ర్మణులు 
బయలుదేరిరి. వారు జనకరాజు ఉద్యానవనమున వసంతబుతుశోభను 


బాలకాండము 83 


తిలకించిరి. రకరకములైన మనోహర వృక్షములు, లతామండపములు, 
నూతనఫలపుష్పములతో ఆ వృక్షములు కల్పతరువును కూడ తలద 
న్నుచుండెను. చాతక పక్షులు, కోయిలలు, చిలుకలు, చకోరములు, 
మధురస్వరములు పలుకుచుండెను, నెమళ్ళు నాట్యమాడుచుండెను. 
ఆ తోట మధ్యభాగమున ఒక రమణీయమైన సరోవరము కలదు. 
మణిమయ సోపానములు, నిర్మలజలములతో, కమలములతో నిండిన 
ఆ సరస్సునందు జలపకుల కలరనములు, తుమ్మెదల ర్యుంకారములు 
మనోహరముగా నుండెను ఆ తోటను, సరోవరమును చూచి 
ప్రభువు సోదరునితో సహా ప్రసన్నుడాయెను, సర్వులకు సుఖ(ప్రదుడైన 
శ్రీరామునికే సుఖమును చేకూర్చు ఆ తోట ఎంత అందముగా 
నున్నదో! నాలుగు వైపుల ఉద్యానవన శోభచూచిన పిదప తోటమాలి 
అనుజ్ఞతో వారు ప్రశాంతచిత్తులై పృత్రపుష్పములను ఏరుచుండిరి. 


అదే సమయమున సీతాదేవి గిరిజాదేవిని పూజించుటకై తల్లి 
ఆజ్ఞతో అచటికి వచ్చను. ఆమెతోపాటు అంద మైన ఆమె సఖులుండిరి. 
హ్‌ మధురముగా పాటలు పాడుచుండిరి. సరోవర సమీపముననే 
గిరిజాదేవి మందిరము కలదు. సఖులతోపాటు సరోవరమున స్నానమాడి 
సీతాదేవి (ప్రశాంతచిత్తముతో గిరిజాదేవి మందిరమునకు పోయెను. 
మిక్కిలి అనురాగముతో పూజించి తనకు తగిన సుందరుడైన వరుని 
కోరెను. వారిలో ఒక సఖి సీతాదేవిని వదలి తోటను చూచుటకు 
బయలుదేరెను. ఆమె రామలక్ష్మణులను చూచి, పేమవిహ్యలరై 
సీతాదేవి వద్దకు వచ్చెను. ఆమె శరీరము పులకించుటును, ఆమె 
కంట నీరు. వచ్చుటను చూచిన సఖులు ఆమె సంతోషమునకు 
కారణము అడుగజొచ్చిరి. ఆ సఖి ఇలా పలికెను; 


“కామారదశలోనున్న ఇద్దరు రాజకుమారులు తోటను చూడవ 
చ్చిరి. వారు అతిసుందరులు, ఒకడు నీలవర్డుడు, మరొకడు గౌరవర్డుడు. 
వారిని ఎట్లు వరించగలను? వాక్కు గుడ్డిది, కళ్ళు మూగవి.” అది 

ee) Ta జ యె 


84 తులసీ రామాయణము 


విని చతురలయిన సఖులు సంతోషించిరి. సీతాదేవి ఉత్కంఠతను 
చూచి ఒక చెలికత్తె ఇట్లనెను: “విశ్వామిత్రముని వెంట నిన్న ఇద్దరు 
రాజకుమారులు వచ్చినారని విన్నాను. బహాశా వారే వీరు కావచ్చును. 
వారు తమ సౌందర్యముతో మన _ నగరములోని (స్త్రీ పురుషుల 
మనస్సులను దోచినారు. ఎక్కడ చూచిననూ వారి అందమును 
గూర్చిన చర్చయే. వారిని తప్పక చూడవలె"” ఆ సథి వచనములు 
సీతాదేదికి అత్యంత ప్రియములాయెను. వారి దర్శనము కొరకు 
కన్నులు ఆరాటపడెను. ఆ సభిని ముందుంచి తాను వెంట నడిచెను. 
(అది పూర్వంప్రేమానుబంధమని ఎవ్వరూ యెరుగరు.) 


చేతికంకణముల, వడ్డాణపు గంటల, కాలియందెల శబ్దములను విని 
శ్రీరామచంద్రుడు ఆ వైపు చూచెను. సీతాదేవి సౌందర్యమును చూచి 
అతడు ముగ్దుడాయెను. రెప్పలు ఆర్పక చూచుచూ మనస్సులోనే 
ప్రశంసించెను. కాని నోట మాట రాకపోయెను. బ్రహ్మదేవుడు 
తన నైపుణ్యమునకు రూపమునిచ్చి ప్రపంచములోని అందమునంతయు 
ఒకేచోట చేర్చినట్లుండెను. కవుల ఉపచూలంకారములన్నియు ఆమె 
సౌందర్యము ముందు పేలవమగును. 


ఈ విధముగా సీతాదేవి సౌందర్యమును మనస్సులోనే (ప్రశంసిం 
చుచూ, (ప్రభువు తన తమ్మునితో సందర్భానుసారముగా ఇట్లు 
పలికెను: “తమ్ముడా! ఈమె జనకుని కూతురు. ఈమె కొరకే 
ధనుర్యాగము జరుపబడుచున్నది. ఈమె సఖులతో పాటు గౌరీపూజకై 
వచ్చినది. సహజముగా పవిత్రమైన నా మనస్సు ఈమె అపూర్వ 
సౌందర్యమును చూచి వికలమగుచున్నది. కాని నా కుడికన్ను 
అదరుట శుభమును సూచించుచున్నది.” ఈ “ప్రకారము శ్రీరాముడు 
తన తమ్మునితో మాటాడుచున్ననూ ఆయన మనస్సు సీతాదేవి 
సౌందర్యమునే చూచుచుండెను. 


సీత్రాదేవి చకితురాలై నలుదిశల పరికించెను. ఆ రాజకుమారులు 


బాలకాండము 85 


ఎక్కడికి పోయినారని మనస్సులో చింతించినది. అప్పుడొక లతాకుం 
జము వెనకనున్న శ్యామ, గౌరవర్గ్శములు గల రాకుమారులను సఖులు 
ఆమెకు చూపిరి. (శ్రీరాముని సౌందర్యమును చూచిన ఆమె కనులు 
నిశ్చలములు ఆయెను. ఆమె శరీరముపై ధ్యాసను కోల్పోయెను. 
నేత్రములద్వారా శ్రీరాముని రూపమును హృదయములో బంధించి 
తెలివిగల జానకి కనురెప్పలు అను కచాటములను మూసుకొనెను. 
సఖులు ఆమె తాదాత్మ స్తితిని జూచిననూ ఏమియు పలుకకపోయిరి. 
ఆ సమయమున మేఘములను తెరను తొలగించి వచ్చు చంద్రునివలె 
సోదరు లిరువురును లతాకుంజములనుండి బయటికి వచ్చిరి. ఈ 
సుందరవీరులను చూచిన ఒక యువతి “ఎడమ చేతిలో పుష్పములతో 
నిండిన గిన్నెగల ఆ శ్యామవర్గుడు మిక్కిలి అందగాడు” అనెను. 
శ్రీరామచంద్రుని చూచి సఖులు తమనుతాము మరచిపోయినారు. 
ఒక సఖి సీతాదేనితో నిట్లనెను: “గిరిజాదేవిని తర్వాత ధ్యానించవచ్చును. 
ఇప్పుడు ఈ రాజకుమారులను యేల చూడవు?” అపుడు సీతాదేవి 
సంకోచముతో కన్నులు తెరచి రెండు రఘుకుల సింహములను చూచెను. 
శ్రీరాముని అందమును నఖగిఖపర్యంతము చూచెను. కాని తన 
తండ్రి ప్రతిజ్ఞ జ్ఞప్తికి రాగానే క్షోధించెను. సీతాదేవి (పేమపరవశ 
అయినది. అది చూచి సఖులు భయపడి “చాల (పొద్దు పోయినది, 
రేపు ఇదే సమయానికి వద్దాము” అనిరి. అది విని సీతాదేవి 
సిగ్గుపడి [(పొద్దుపోయినదని తల్లికి భయపడుచూ సఖులవెంటు వెళ్ళెను. 
(శ్రీరామచంద్రుడు కూడ సుఖ స్నేహశోభగుణముల ఖనియగు జానకిదేవి 
రూపమును చిత్తమున చిత్రించుకొని సోదరునితోసహా పోయెను, 


సీతాదేవి మరల భవానీదేవి మందిరమునకు పోయి చేతులు 
జోడించి 'ప్రార్హించెను: “ఓ గిరిరాజసుతా! నీకు జయము. 
గజాస్యుడు అయిన గణేశునికి, షణ్ముఖుడైన కార్తికేయునికి మాతవు. 
జగజ్జననీ! విద్యుల్ల్తతవంటి శరీరముగల దానవు, నీకు ఆద్యంతములు 


86 తులపీ రామాయణము 


లేవు. నీ ప్రభావము అపరిమితము, సృష్టి స్తితిలయకారిణివి, మాతా! 
ఉత్తమ పతివ్రతలలో నీవు మొదటిదానివి. నీ సేవ చేయుటవలన 
ధర్మార్హకామ మోక్షములనెడి పురుషార్హములు సులభమగును. నీ చరణ 
' కమలములను పూజించుటచే దేవతలు, మనుష్యులు, మునులుకూడ 
సుఖులయ్యెదరు. నీవు అందరి హృదయములలో నివసించెదవు. 
నా మనోరథమేమో బాగా ఎరుగుదువు. కావున నేను దానిని 
(పకటించుటళేదు” అని సీతాదేవి భవాని పాదములను ఆ(శయించెను, 


సీతాదేవి భక్తికి వినయమునకు గిరిజాదేవి |ప్రసన్నురాలాయెను. 
ఆమె కంఠసీమను అలంకరించిన మాల క్రిందపడెను. విగ్రహము 
దరహాసము చేసెను. సీతాదేవి ఆ మాలను తన శిరస్సున ధరించెను. 
గిరిజాదేవి ఆనందముతో ఇట్లు పలికెను: “ఓ సీతా! వినుము. నా 
ఆశీర్వచనము సత్యము. నీ అభిలాష నెరవేరును. నీవు మనస్సు 
పడినవాడే నీకు లభించును. ఎవరియందు నీవు అనురక్తురాలవో 
ఆ సహజ సుందరుడు, శ్యామలవర్గుడు నీకు పతియగును. అతడు 
దయానిధి, సర్వజ్ఞుడు. నీ శీలమును, స్నేహమును అతడు ఎరుగును.” 
గౌరీదేవి ఆశీర్వాదమును విని జానకీదేవితో పాటు ఇతర సఖులు 
కూడ హర్షితులైరి. సీతాదేవి మాటిమాటికి భవానిని పూజించి 
'ప్రసన్నచిత్తముతో తన భవనము చేరెను. 


సీతాదేవి లావణ్యమును పొగడుచూ సోదరులిద్దరూ గురువు వద్దకు 
వచ్చిరి. సరళస్వభావుడు నిష్కపటి అయిన శ్రీరామచంద్రుడు 
విషయమునంతయూ విశ్వామిత్రునికి నివేదించెను. పూలు తీసుకొని 
మునీశ్వరుడు పూజించిన పిదప సోదరులిద్దరినీ “మీ మనోరథములు 
నెరవేరుగాకీ” అని ఆశీర్వదించెను. విజ్ఞానియైన విశ్వామి(త్రముని 
భోజనానంతరము వారికి పౌరాణిక కథలను వినిపించెను. ఆ విధముగా 
దినమును గడిపి సాయం సమయమున గురువాజ్ఞను బడసి ఇద్దరు 
సంధ్యోపాసనకై వెళ్ళిరి. పూర్వదిశయందు చంద్రోదయంబాయెను. 


బాలకాండము 87 


సీతాదేవి ముఖమును పోలిన చంద్రబింబమును చూచి (శ్రీరాముడు 
సంతసించెను. కొద్దిగా ఆలోచించిన పిదప ఈ చంద్రుడు సీతాదేవి 
ముఖముతో సమానుడు కాడని భావించెను. “సముద్రము ఇతని 
జన్మస్థానము. అదే సముద్రములో పుట్టిన విషము ఇతని సోదరుడు. 
ఇతడు కలంకితుడు, పగలంతయు శోభాహీనుడు. అదియుగాక ఇతనికి 
వృద్దిక్షీణములు ఉండును. రాహవుచే పట్టుబడును. చక్రవాక పక్టులకు 
శోకపదుడు. కమలములకు ద్రోహి” ఈ విధముగా చంద్రుని నెపముతో 
సీతాదేవి ముఖమును వర్లించుచూ చాలా రాత్రి అయినది అని గమనించి 
గురువు వద్దకు వెళ్ళెను. ముని చరణములకు నమస్కరించి అతని 
ఆజ్ఞ బడసి తాను విశమించెను. అరుణోదయముతో రామలక్ష్మణులు 
మేల్కొని శౌచస్నానాదుల అనంతరము దైవప్రార్హన చేసి గురువును 
సమీపించి, అతనికి (ప్రణమిల్లిరి. 


జనకరాజు తన పురోహితుడైన శతానందుని విశ్వామిత్రుని వద్దకు 
పంపెను. విశ్వామిత్రుడు (శ్రీరామునితో “నాయనా! జనకరాజు 
పిలవనంపినాడు, పోయి మనము సీతాస్వయంవరమును చూడాలి. 
భగవంతుడు ఎవరికి ఈ అదృష్టమును కలిగిస్తాడో చూద్దాము” 
అని పలికెను. లక్ష్మణుడు “ప్రభూ! మీ కృప ఎవ్వరీపైనుండునో 
వారే ఈ అదృష్టానికి పాత్రులు” అని చెప్పెను. లక్ష్మణుని మాట 
విని మునులందరు సంతసించిరి. కృపాళువైన (శ్రీరామచంద్రమూర్తి 
మునులతోపాటు ధనుర్యాగశాలను చూచుటకు వెళ్ళెను. సోదరు 
లెద్దరూ ర్లంగభూమికి _ వచ్చినారని తెలియగనే నగరములోని స్త్రీ, 
పురుషులు, బాలురు, యువకులు, వృద్దులు అందరూ తమ పనులన్ని 
వదలివేసి వచ్చిరి. వారికి ఉచితాసనములు ఏర్పాటు చేయబడినవి. 
మూర్తీభవించిన సౌందర్యమా అన్నట్టు రాజకుమారు లిద్దరు 
అచ్చటికి వచ్చిరి, తారాగణముల మధ్య ఇదరు చం[దులునుటు వారు 
న — క య. తమ 


88 తులసీ రామాయణము 


హృదయములో ఎట్టి భావము ఉండునో అట్టే ప్రభువును చూచిరి. 
రణధీరులయిన రాకుమారులు (శ్రీరామచంద్రుని మూర్తీభవించిన 
వీరరసముగా, కుటిలురు భయంకరమూార్తిగా చూచిరి. రాజకుమారుల 
వేషములతో కూర్చొనిన రాక్షసులు ప్రభువును యమునిగా చూచిరి. 
నగరవాసులు నేత్రానందకరమయిన మానవోత్తమునిగా చూచిరి. (స్త్రీలు 
హర్షిత హృదయులై శరీరధారణ చేసిన శృంగారరసమును చూచిరి. 
పండితులు, ప్రభువులు అనేక ముఖములు, చేతులు, పాదములు, 
నేత్రములు, శిరస్పులుగల విరాట్‌ స్వరూపముగా చూచిరి. జనకరాజు 
బాంధవులు తమ ఆత్మీయుడైన బంధువునిగా చూచిరి. జనకుని 
రాణులు అతనిని వాత్సల్యభావముతో బాలునిగా చూచిరి, యోగులు 
శుద్ద శాంతస్వరూపుడైన పరబ్రహ్మగా _కనుగొనిరి. భక్తులు వారిని 
సుఖప్రదులైన తమ ఇష్టదైవముగా భావించిరి. సీతాదేవి ప్రభువును 
అనిర్వచనీయమైన (ప్రేమ, ఆనందములతో చూచెను. ఈ విధముగా 
కోసలాధిపతిని (ప్రతియొక్కరూ తమ హృదయములోని భావాను 
గుణముగా చూచిరి. శ్యామలగౌరశరీరులు, అయోధ్యారాజకుమారులు 
అందరి చూపులను దొంగలించి సభలో సుశోభితులైరి. 


జనక మహారాజు కూడ వారిని చూచి సంతసించి విశ్వామిత్ర మునికి 
పాదాభివందనము చేసెను. జనకుడు మునికి శివధనుస్సు కథను తన 
ప్రతిజ్ఞను వినిపించి రంగభూమిని చూపించెను. (శేష్టరాజకుమారులు 
వెళ్ళిన ప్రతిచోట. జనులు ఆశ్చర్యచకితులైరి. (శ్రీరాముడు తమ వైపు 
తిరిగి తమనే చూస్తున్నట్టు ప్రతిఒక్కరూ భావించిరి. దీని రహస్యము 
ఎవ్వరికీ బోధపడలేదు. మునీశ్వరుడు రంగభూమిని మెచ్చుకొనెను. 
మహారాజు సంతృప్ప్తుడై ఎత్తెన సుందరమైన ఆసనముల పై మునిని, 
రామలక్ష్మణులను ఆసీనులుగా చేసెను. 


శ్రీరామచంద్రుని చూచిన రాజులందరు చంద్రోదయమును 
చూచిన తారలవలె తేజోహీనులైరి. శ్రీరాముడే ధనుర్భ ంగము 


బాలకాండము 89 


గావించునని అందరూ విశ్వసించిరి. కొందరు “శివుని ధనుస్సును 
ఎక్కు పెట్టక పోయినను శ్రీరాముని కంరసీమయందు సీతాదేవి 
జయమోలను వేయును. కావున మన కీర్తి ప్రతాపము, బలము, 
తేజస్సు అన్నింటినీ మరచిపోయి ఇంటికి షోవుదము రండు” అని 
పల్కిరి. కొందరు అవివేకులు, అజ్ఞానులు, అభిమానులైన రాజులు 
“ధనుస్సును విరిచిననూ (శ్రీరాముని వివాహము సీతతో జరుగుట 
అసంభవము. యముడే వచ్చి ఎదిరించిననూ మేము సీతకొరకు 
యుద్దము, చేయుదుము” అని పల్కిరి. ఈ మూర్చులమాటలు విని 
కొందరు థర్మశీలురు హరిభక్తులు అయిన రాకుమారులు నవ్వి 
ఇట్టనిరి: “ఈ రాజుల గర్వమును అణచి (శ్రీరాముడు తప్పక 
సీతను పెండ్తియాడును. దశరథుని కుమారులను యుద్దములో 
ఎవ్వరు ఎదుర్కొని జయించెదరు? వ్యర్హ(పేలాపనలతో ప్రాణములు 
పోగొట్టుకొనవద్దు. సీతాబేవిని లోకమాతగా, (శ్రీరాముని జగత్సి 
తగా ' ఎరుంగుడు. సుఖ(ప్రదులు, సద్గుణసంపన్ను లైన రామలక్ష్మణులు 
ఎల్లప్పుడు శివుని హృదయములో నివసింతురు. కనులారా వారి 
సౌందర్యమును ఆస్యాదించుడు. సమీపమునగల అమృతసాగరమును 
వదిలి ఎండమావుల కై ఏల పరుగెత్తెదరు? మా సలహా రుచించనిచో 
మీ ఇష్టము వచ్చినట్టు చేయుడు. మేము మాత్రము మా జన్మధన్యమ 
యినది అని తలచెదము.” ఈ విధముగా వరికి సుజనులైన రాజులు 
రాముని సౌందర్యమును మనసారా గ్రోల్సిరి. దేవతలు ఆకాశమున 
విమానములలో ఈ దృశ్యమును చూచుచూ పుష్పవృష్టి కురిపించిరి. 
మధుర గానములు వినిపించిరి. 


ఇధియే సరియైన సమయమని భావించి జనకుడు సీతాదేవిని 
పిలువనం పెను. అందమైన సఖులు ఆమెను స్యాయంవరరంగమునకు 
పిలుచుకొని వచ్చిరి. _ జగజ్జనని అయిన సీతాదేవి సౌందర్యము 
వర్గణాతీతము. ఆమె సద్గుణ సౌందర్యరాశి. చతురలయిన 


90 తులసీ రామాయరావా 


ఆమె సఖులు మధురగితములను పాడుచూ ఆమె వెంట వచ్చిరి. 
అందమైన క్రొత్త శీరతో ప్రత్యంగమునందు వివిధాభరణములతో 
సుశోభితురాలైన సీత్రాదేవి రంగభూమిలో కాలుమోపగానే స్తీ, 
పురుషులందరూ ముగ్తులయిరి. రాజులందరూ మోహవశులైరి. కాని 
సీతాదేవి మాత్రము "శకితచిత్తముతో శ్రీరాముని చూచుటకై 
తహతహలాడెను. మునివద్ద కూర్చున్న సోదరులను చూచి ఆమె 
ఆగందపరవశురాలాయెను. కాని గురుజనులు, ఇతర సభాసదుల 
సమ్ముఖమున సిగ్గుపడినదియ్టై సంకోచముతో సఖులవైపు తిరిగెను. 
హ్‌ పురుషులందరు శ్రీరాముని రూపమును సీతాదేవి అందమును 
రెప్పలార్పక చూడసాగిరి. వారు బ్రహ్మదేవుని ఇట్లు ప్రార్హించసాగిరిః 
“ఓ విధాతా! జనకుడు తన ప్రతిజ్ఞను వదలి విచేకముతో (వ్రవర్తించుగాక! 
ఎట్టి _ఆలోచనలేకుండా సీతాదేవిని _శ్రీరామునికిచ్చి వివాహము 
చేయుగాక! అపుడు అందరూ జనకుని ప్రశంసించెదరు. లేక అతడు 
పట్టుదల వహించినచో ఫఠితమును అనుభవించును." 


ఇంతలో రాజు భట్రాజులను పిలిచి “నా ప్రతిజ్ఞను చాటండి” 
అని ఆజ్ఞాపించగా వారు ఈ విధముగా పర్కిరి: “ఓ రాజులారా! 
వినుడు, మేము జనక మహారాజు గారి ప్రతిజ్ఞను తెలుపుచున్నాము. 
ఈ శివధనుస్సు బరువైనది, కఠినమైనది. మహాబలశాలులు అయిన 
రావణుడు, బాణాసురుడు కూడ దినిని చూచి వెళ్ళిపోయిరి. ఎవరీ 
శివధనుస్పును ఈ రాజసభలో భంగము చేయుదురో వారిని జనకసుత 
వరించును. అతడు ముల్లోకములను జయించగల్లును.” ఈ ప్రతిజ్ఞను 
విని కొందరు స్వాభిమానులు క్రోధాచేశులై నడుము బిగించి తమ 
ఇష్టదేవతలను ప్రార్ధించి ముందుకు వచ్చిరి. తమ బలమంతయు 
ఉపయోగించి శినధనుస్సును ఎత్తుటకు ప్రయత్నించిరి. కాని దాన్ని 
కదరించలేక సిగ్గుతో వెనుకకు మరలుచుండిరి. ఆ యోధుల బలమును 
[గ్రహించి ధనుస్సు ఇంకనూ బరువెక్కుచుండెను. పిదప పదివేలమంది 


బాలకాండము 91 


రాకుమారులు ఒక్కటిగా ఆ ధనుస్సును కదలించ (పయత్నించిరి. 
కొని శివధనుస్సు చలించలేదు. వారందరూ అపహాస్యముపాలై 
నిస్సహాయస్టితిలో తమ కీర్తి, విజయము, వీరత్వము ధనుస్సునకు 
అప్పగించి వెనుకకు మరలిరి. వారిని చూచి జనకరాజు వ్యాకులపడి, 
కోపముతో నిట్లు పలికెను: “మేము చేసిన ప్రతిజ్ఞను విని ప్రపంచపు 
నలుమూలలనుండి అనేక రాజులు, వీరులు, యోధులు వచ్చినారు. 
ధనుర్భంగము చేసినవారికి మనోహారిణియైన కన్య, విజయము, కీర్తి 
కానుకలుగా సమర్పించబడును. కాని వీనిని పొందుటకు అర్హతగల 
వీరుని (బ్రహ్మ ఇంతవరకు సృష్టించలేదు. ఎవ్వరూ ధనుస్సును ఒక 
అంగుళమయినా _ కదలించలేకపోయినారు. పృథ్సిలో వీరుడొక్కడు 
లేడని నేను భావించితే అభిమానమున్నవాడు ఎవ్వడు తప్పుగా 
తలచవద్దు. మీ ఆశలన్నీ వదలుకొని గృహోన్ముఖులు కండు. 
సీతాకభ్యాణము జరుగుట విధాతకు ఇష్టము లేదు. రాజకుమారి 
కన్యగనే వుండును. సోదరులారా! పృథ్విలో వీరులే లేరని తెలిసివుంటే 
చేనీప్రతిజను చేయకపోవుదును. అపహాస్యము పాలు కాకపోవుదుము.” 


జనకుని మాటలు విన్నవారందరూ జనకుని వెపు చూచి 
విచార[గ్రస్తులయిరి. కాని లక్ష్మణుడు మాత్రము కోపమును ఆపుకొ 
నలేకపోయెను. అతని భృకుటి ముడిపడెను, పెదవులు వణకసాగెను, 
కన్నులు నిప పలు చిమ్మెను. జనకుని మాటలు బాణములవలె 
అతనికి హృదయములో [గ్రుచ్చుకొనెను. చివరకు, రాముని పాదములకు 
నమస్కరించి దృఢముగా ఇట్లు పలికెను: *రఘువంశమణి అయిన 
శ్రీరాముడు ఇచ్చట విరొజిల్చుచున్నాడని తెలిసి కూడ జనకుడు 
ఈ అనుచిత వచనములు పల్కుట తగదు. ఓ సూర్యవంశ తిలకా! 
మీ అనుజ్ఞ అయినచో ఈ  బ్రహ్మాండమునే బంతివలె ఎత్తగలను. 
దానిని కుండవలె పగలకొట్టగలను. మీ ప్రతాప మహిమచే మేరు 
పర్వతమును కూడ పెకఠలించగలను. ఈ పాతధనుస్సు ఒక లెక్కనా? 


93 తులసీ రామాయణము 


ప్రభూ! నాకు ఆజ్ఞ ఇవ్వండి. నేను చేయు వింతలు తిలకించండి. 
మీ శౌర్యప్రతాపములవలన ఈ ధనుస్సును వంచి దానితో బాటు 
శతయోజనములు పరుగత్తగలరు. అట్టు చేయనిచో నేను మరల 
విల్లంబులు ధరించనని మీ పాదములపై ప్రతిజ్ఞ చేయుచున్నాను.” 


లక్ష్మణుడు కోపముతో ఈ మాటలు పల్కగనే పృథ్వి అంతయూ 
కంపించెను. దిగ్గజములు వణకెను. రాకుమారులతో సహా అక్కడ 
వున్నవారందరూ భయపడిరి. వఏీత్రాదేవి సంతోషించెను. జనకమహరాజు 
సంకోచించెను. విశ్వామిత్రముని (శ్రీరామచంద్రుడు, మునీశ్వరులు 
ప్రసన్నులైరి. (శ్రీరాముడు లక్ష్మణుని సౌజ్ఞ చేసి కూర్చోబెట్టైను. 
ఇది మంచి సమయమని (గ్రహించి విశ్వామిత్రుడు “రామా! లెమ్ము. 
గివధనుర్భంగము గావించుము. జనకరాజు విచారమును మాన్సుము” 
అని పల్మె_ను. గురువాజ్ఞ వినినంతనే | క్రీరాముడతని పాదాభివందనము 
చేసి హర్దశోకరహితుడై సహజ శాంతస్వభావముతో సింహకిశోరమువలె 
లేచి నిలుచుండెను. (ప్రభాత సూర్యుడు పర్వతమును ఎక్కినట్లు 
శ్రీరాముడు ఎత్తయిన పీరమున ఎక్కగానే సజ్జనులను కమలములు 
వికసించినవి. నారి నేత్రములనెడి తుమ్మెదలు హర్షించినవి. రాజుల 
ఆశ రాత్రివలె నశించెను. వారి. వచనములు నక్షత్రముల వలె 
నిస్తేజములు ఆయెను. గర్విష్టులు అయిన రాజులు కలువలవలె 
ముడుచుకొని పోయిరి. కవటులు అయిన రాజులు గుడ్తగూబల 
వలె దాక్కొనిరి. మునులు, దేవతలు చకోరపక్టుల్రవలె సంతోషించిరి. 
(పేమపూర్వకముగా జగన్నాధుడైన శ్రీరామచంద్రుడు, గురువునకు 
నమస్కరించి మునుల ఆజ్ఞను ప్రార్టించి (శేష్పమైన మదించిన 
ఏనుగువలె తన సహజగమనముతో ముందుకు నడిచెను. 


'శీ,రామచంద్రుని (పేమవూర్వ్యకముగా చూచుచూ సఫీజనమును 
తన వద్దకు పిలిచి సీతాదేవి తల్లి "అయిన సునయినాదేవి 
వికలమనస్కురాలై ఇలా పలికెను: “సఖ్టులారా! అందరూ వినోదమును ' 


బాలకాండము 93 


చూచుచున్నారు. మన మేలు కోరువారు ఎవరయినా విశ్వామిత్రునికి 
చెప్పిన బావుండును. ఈ పసిబాలుని ఘోరమైన శివధనుస్సును 
ఎక్కు పెట్టమని ఆజ్ఞాపించుట వాంఛనీయముకాదు. బీరములు పలికిన 
రాజులెల్లరూ ఓడిపోయిరి. అట్టి ధనుస్సును ఈ రాజకుమారుని 
చేతులలో పెట్టుచున్నారు. బాలమరాళము మందరిగిరిని మోయ 
గలదా? విధాత సఠఅకల్పము ఎట్టు వున్నదో?” తెలివిగల ఒక సఖి 
ఇట్టు పలికెను: “రాణీ! తేజోవంతుల విషయములో వయస్సును 
చూడరాదు. కుంభసంభవు డైన అగస్త్యుడు మహాసము[ద్రమును పూర్తిగా 
పానము చేసి లోకములో కీర్తిని ప్రసాదించెను. సూర్యమండలము 
చూచుటకు చిన్నది అయినను ముల్ఫోకములలోని అంధకారమును 
దూరము చేయును. బ్రహ్మ, విష్ణు మ హేశ్వరులు ఇతర దేవతలు 
కూడ చిన్న మంత్రమునకు బద్దులయ్యెదరు. మదించిన ఏనుగు 
గాచిన్న _అంకుశమునకు వశమగును. పుష్పముల ధనుర్చాణములతోనే 
మదనుడు సర్వలోకములను వశపరుచుకొనును. డేవీ! సందేహము 
వదలండి. శ్రీరామచంద్రుడు తప్పక ధనుర్భంగము గావించును.” 
సథీజనవచనములు విని --రాణికి. రామచంద్రుని సామర్శ్యముపై 
నమ్మకము ఏర్పడెను. విషాదము తొలగిపోయెను. -రామునిపై (ప్రేమ 
అధికమాయెను. ఆ సమయమున సీతాదేవి రామచంద్రుని చూచుచూ 
వ్యాకులచిత్తయై ఇట్లు ప్రార్హించెను: “ఓ మహేశా! ఓ భవానీ! నా 
సేవలను సఫలము చెయండి. నాపై కృపచూపి ధనుస్సు బరువును 
"తగ్గించండి. ఓ-గణాధిపా[_వరదాయకా! ఈ రోజు కొరకే మీ సేవలు 
చేయుచుంటిని. ధనస్సును అతి తేలికగా చేయండి.” రఘునాథుని 
రెప్పవాల్చకుండా చూచుచూ సీతాదేవి ధైర్యమును చిక్కబట్టుకొని 
దేవతలను ప్రార్థించెను. ఆమె కన్నులు నీటితో నిండెను. శరీరము 
-కశోమాంచమాయెను. తన తండ్రి ప్రతిజ్ఞను తలంచుకొని ఆమె మనస్సు 
శ్షోధించెను. తనలోతాను ఇట్లు అనుకొనెను; “మా తండ్రిగారు ఎంత 
కఠిన ప్రతిజ్ఞ చేసినారు? దాని మంచి చెడు ఫరితములను ఆలోచించనే 


04 తులపీ రామాయణము 


లేదు. అతని మంత్రులు బుద్దిమంతులు అయికూడ సరియైన సలహాలు 
ఇవ్వలేదు. వస రానమైన ధమస్పెక్కడ? కిశొరావస్త్రలోనున్న ఈ 
శ్యామసుందరుడు ఎక్కడ? ఓ శంభుని చాపమా! నీవే నన్ను 
కాపాడవలెను. తీ,రఘునాథుని కోమలత్వమును చూచి తేలికగా 
మారుము. ఆ విధముగా సీతాదేవి మనస్సు క్షోభించెను. ప్రతిక్షణము 
నూరు యుగములవలె గడుచుచుండెను. ధైర్యము కూడగట్టుకొని 
తనలో తాను అనుకొనెను: “నిజముగా నా మనస్సు రామచంద్రుని 
పాదపద్మములకే అంకితము అయినచో, అందరి హృదయములలో 
వసించు భగవంతుడు నన్ను రఘుకుల స్వామికి దాసిగా చేయును. ఈ 
శరీరము అతనిది కానిచో ఇందులో ప్రాణముండదు అని భావించెను.” 


కృపానిధి అయిన శ్రీరాముడు, సీతాదేవి మనస్సును గ్రహించి 
శివధనుస్సు వైపు తదేకదృష్టితో చూచెను. అప్పుడు సభలోని 
దర్శకులందరు చిత్రములోని బొమ్మలవలె నిశ్చలముగా నుండిరి. _శ్రీరా 
మచంద్రుడు మనస్సులోనే గురువునకు. (ప్రణమిల్లి అతి లాఘవముగా 
ధనుస్సును లేవనెత్తెను. ధనుస్సు మెరువువలె ప్రకాశించెను. ఆకాశమున 
విద్యుత్‌ వలయము ఏర్పడెను. (శ్రీరాముడు ధనుస్సును ఎప డు చేతిలో 
తీసుకున్నాడో, ఎప్పుడు వింటినారిని ఎక్కు పెట్టినాడో, ఎప్పుడు 
లాగినాడో ఇవి ఎవ్వరూ చూడలేదు. క్షణకాలములోనే గీరాముడు 
విల్ద ఎక్కుపెట్టి రెండుగా విరిచెను. ధనుర్భంగము వలన కలిగిన 
కఠోర శబ్రము అన్ని లోకములలో ప్రతిధ్వనించెను. సూర్యాశ్తములు 
తమ విహితమార్గములను వదలి (ప్రక్కకు తిరిగెను. దిగ్గజములు 
ఘీంకరించెను, భూమి ఊయలలూగెను. శేషవరాహకచ్చపములు 
శాంతము గోల్పోయెను. దేవతలు, రాక్షస్టులు, మునులు చెవులు 
మూసుకొనిరి. శ్రీరామచంద్రుడు శివుని విల్లు విరిచెనని అందరూ 
విశ్వసించిరి. జయ జయ ధ్యానములు చేసిరి, ఆకనమున దుందుభులు 
(మో గిను. దేవాంగనల పాటలు, నృత్యములు అధికమాయెను, 


బాలకొండము 95 


బ్రహ్మాది దేవతలు, సిద్దులు, మునీశ్వరులు (శ్రీరాముని (ప్రశంసించి 
అక లచ. చిత్రవిచిత్రమైన పుష్పములను వర్షించిరి. చతుర్తశ 


భువనములు జయ జయ ధ్వనులతో నిండిఫోయెను. వానిలో 
_-శవధనుర్భంగ ధ్వని మరుగున పడిపోయెను. 


శ్రీరామచంద్ర ప్రభువు ధనుస్సు రెండుముక్కలను నేలపై 
పడనేసెను. ఇది చూచిన జనులందరూ సంతసించిరి. విశ్వామిత్రుని 
ఆనందమునకు అవధిలేదు. వందిమాగధులు (శ్రీరాముని పొగడ్తలతో 
ముంచివేసిరి. జనులు విశేషమైన కానుకలను సమర్పించిరి. 
వివిధ వాద్యముల గోస్మీ జరిగెను. యువతులు మంగళగీతములు 
పొడిరి. రాణి తన _ సఖులతో పాటు మిక్కిలి సంతసించెను. 
జనకుడు విచారమును మాని సంతృప్తి చెందెను. స్వాతికార్తిలో 
కురిసిన వానకు ఆడ చాతక పషక్రివలె సీతాదేవి సంతోషముతో 
పొంగిపోయెను. శతానందుని ఆజ్ఞతో వెంట రూపవతులు, చతురలు 
అయిన సఖులు నడుచుచూ మంగళగీతములు పాడుచుండగా సీతాదేవి 
శ్‌ నీ సమీపించెను. ఆమె  కరకమలములందకతి-జయమాల 
విశ్వవిజయశోభను వెదజల్లైను. ఆమె శరీరము సిగ్గుతో నున్ననూ 
మనస్సు మహదానందమగ్నమాయెను. శ్రీరాముని సమీపించి 
అతని సౌందర్యమును గాంచి చిత్రించిన బొమ్మవలె నిశ్చలముగా 
నిలిచిపోయెను. ఆమె పరిస్థితిని గమనించిన ఒక సఖి “శ్రీరామచంద్రునికి 
మన్‌ హరమైన జయమాలను వేయము” అని రను అది విని 
సీతాదేవి చేతులతో జయమాలను ఎత్తెను. కాని (పేనమవివశయై 
అతని_ కంఠసీమలో వేయలేకపోయెను. రెండు కమలములు తమ్మ _ 
కాండములాపె పై నిలబడి. చంద్రునికి జయమాలన్లు సమర్సించుచున్నట్లు, 
సీతాదేవి కరకచులములండు ు_ఇయమాల శోభించెను. కనువిందొసగు 


ఆ డృక్యమునూచోల్‌ చెలులు మరల పాట. పొడిరి. వెంటనే 


' సీతాదేవి జయమాలను (శ్రీరాముని కంఠసీమను అలంకరింపచేసెను 


96 తులసీ రామాయరాము 


నగరమునందు, సభయందు వాద్యములు (మోగెను. సాధుజనులు 
సంతోషించిరి. దుష్టులు ఉదాసీనులైరి. దేవత, కిన్నర, మానవ, 
నాగ మునీశ్వరులు జయము జయమని ఆశీర్వదించిరి. అప్సరసలు 
పాడుచూ, నాట్యమాడుచూ పుూలు కురిపించిరి. (బాహ్మణులు 
'వేదమం[త్రములు పరఠించిరి. శ్రీరాముడు శివధనుర్భంగమును గావించి 
సీతను వరించెనను శుభవార్త సకల లోొకములందు వ్యాపించెను. 
నగర ప్రజలు కానుకలు సమర్పించి మంగళహారతులు ఎత్తిరి. సఖులు 
జీతా! నీ (ప్రభు పాదములకు ప్రణమిల్దము” అని పల్కిరి. కాని 
గౌతమ పత్నియగు అహల్య గతిని స్మరించి సీతాదేవి శ్రీరాముని 
పాదములను స్పృశించుటకు భయపడిెను. ఈ అలౌకిక (ప్రేమను 
పాజడ్రీ రాముడు తనలోతాను _నవ్వుకొ నెను. 


19 వంశాయమ్మ_ గర్వభంగము 






హాయి అం. = ఇనా 
దుష్టులు, మూర్చులయిన రాజులు కోపముతో కనచములను ధరించి 
యుద్దోన్ముఖులైరి. ఒకడు చెప్పనా గెను: “సీతను బలవంతముగా 
ఎత్తుకొనిపొండి. ఆ రాకుమారు లిడ్డరినీ బంధించండి. ధనుస్సు 
విరుచుట వలన పని పూర్తి కాలేదు. మేము (బతికి ఉండగా 


రాకుమారిని న రు! మరొకడు 
పరికెను: “జనకరాజు మాకు సహాయపడక వారిద్దరితోపాటు 
అతనిని కూడ యుద్దములో ఓడించెదము.”  సజ్జనులైన రాజులు 
న్నియా ఇ,మూర్చులను చూచి. ఇట్లనిరి. “మీ బలపరాక్రమముల 


ఎక్కడనుండియైన తెచ్చుకోనిఫెరరి: మళ్ళీ మీ వీరత్వమును క్రొత్తగా 


SL 


క చర 
విధాత మీ ముఖములను నల్లగా మాడ్చినాడు. ఈ య 
కొధములను వదలి శ్రీరాముని కనులారా చూడండి. లక్ష్మ్యలుని 
కోపాగ్సికి శలభములు కావదండి.* క త 
స ద్దండి." ఈ కోలాహలమునంతయు విని 


బాలకాండము 97 


సీతాదేవి భయపడెను. సఖులామెను అక్కడ నుండి రాణివద్దకు 
తీసుకొనిపోయిరి. రాజుల మాటలు విని లక్ష్మణుని నేత్రములు 
ఎజ్జిబడెను. భృకుటి ముడివడెను సింహకిశోరము ఏనుగుల గుంపుపై 
లంఘించుటకు ఉత్సాహమును చూపునట్లు లక్ష్మణుడు రాజుల వైపు 
కోపముతో చూచెను. కాని (శ్రీరామునికి వెరచి ఊరక్రుండెను 


"అదే సమయమున భృగు వంశజుడైన పరశురాముడు శివధనుర్భంగ 
వార్త, విని అచటికి ఏతెంచెను. అతనిని చూడగానే రాజులందరూ 
భయముతో వణకసొగిరి. అతని శరీరముపై భస్మము, లలాటమున 
త్రపుండ్రములు, శిరమున జటాజూటము శోభిల్దుచుండెను. కనులు 
ఎరుపెక్కి, కనుబొమలు ముడిపడి ఉండెను. చూచిన వారికి అతడు 
మూర్తీభవించిన (కోధమువలె నుండెను. భుజములు ఎత్తుగా; రొమ్ము. 
విశాలముగా, బాహువులు పొడవుగా నుండెను, యజ్ఞోపవీతము, మాల, 
జింకచర్మమును ధరించెను. వల్కలధారియై చేతులలో ధనుర్చాణములు, 
గం[డగొడ్డలి కలిగి ఉండెను. అతడు ముని వేషధారిచ్చైనను 
అతని పనులన్నియు కఠి౮ాజ్డుణఐ. సగురాముని ద్రయంకర వెచయున్సు _ 
సూచి రాజులెల్లరు వికలమనస్కులై లేచి నిలుచుండిరి. తను పేరు, "-- 
_తమాతండిపేరు. చెప్పుకొని దండప్రణామములు అచరించిరి. జనకుడు 
అతనికి (ప్రణమిల్లి సీతాదేవిని పిలిచి ఆమెతో నమస్కరింపచేసెను. 
పరశురాముడు సీతాదేవిని ఆశీర్వదించెను, తర్వాత విశ్వామిత్రుడు 
వచ్చి సోదరు లిద్దరినీ అతని పొద పద్మములకు నమస్కరింవచేసెను. 
“వీర్రు రామలక్ష్మణులు దశరథ మసారాజపు(త్రులు,/! అని వారిని 
పరిచయము చేసెను. అట్టి అందమైన జంటను చూచి పరశురాముడు 
ఆశీర్వదించెను, “క జనసమూవాము ఇచ్చటికి రా కారణమేమి?” 
అ ప్రశ్నించెను. రాజులందరూ అక్కడ సమావేశమైన 


త జ పుడు. వినిపించెను. పరశురాముడు అక్కడ నేలమీద 
పడియున్న ముక్కలను చూలు రతీ ఆ ఆ అశం మరీ Hg సట ౬ రార ట్లో వాళ! 


98 తులసీ రామాయణము 


ధనసు*ను విరిచినది ఎవరు? వెంటనే తెలుపుము. లేనిచో నీ 
రాజ్యమును తలక్రిందులుగా చేసెదను” అని కఠినముగా పలికెను. 
భయము వలన జనకుడు సమాధానము ఇవ్వలేదు. కుటిలురు అయిన 
రాజులు సంతోషించిరి. సీతాదేవి తల్లి విచారించెను. సీతాదేవి, 
ఇతర జనులు భయ(భాంతులగుట చూచి పరమశాంతస్వభావుడైన 
శ్రీరాముడు ఇలా పలికెను: “ప్రభూ! ఎవడో మీ దాసుడే. 
శివధనుస్సును విరిచి ఉంటాడు. మీ ఆజ్ఞ ఏమి? నాతో--చెప్పండి./ 
ఆ చూలటులు విని ముని ఇంకను కోపో[దిక్తుడు-- ఆయెను: శే వకుడు - 
సేవ చేస్తాడు. శత్రువు పని యుద్దము చేయుటయే. రామా! వినుము- 
ఈ శివధన్తుస్సూను విరిచినవాడు సహ(స్రబాహువువలె నాకు శత్రువు. 
ఈ సమూహములోనుండి అతనిని బయటికి రానిమ్ము. లేదా ఈ 
రాజులందరూ _వధింపబడుదురుో అని పలికెను. 


పరశురాముని బెదిరింపు విని లక్ష్మణుడు చిరునవ్వుతో నిరా 
దరముగా నిట్లనెను: “నా బాల్యమున నేను అనేక చోపములు 
విరిచితిని. కాని మీరెప్పుడు కోపగించలేదు. ఈ చోపముసపై మీకింత 
పీతియేల?" _పిదవ కుపితుడైన భార్గవరాముడికి, లక్ష్మణునికి ఈ 
(క్రింది విధముగా సంభాషణ జరిగెను; 


పరశురాముడు : అరే రాకుమూరా! నీకు చావు మూడినది 
సా లోక విదితమైన శివధనుస్సును ఇతర చోపములతో 


పోల్చ్బదగునా? 

లక్ష్మణుడు : మునీశ్వర! మా దృష్టిలో చోపములన్నియూ 
సమానమే. (తువ్వుపట్టైిన ఈ పాత చోపమును 
విరుచుటవలన నష్టము ఏమి? శ్రీరామచంద్రుడు 
దానిని (కొత్త చోఫదుని భావించియుండెను. కాని 
అది తాకినంతనే విరిగినది. ఇందులో (శీ/రాముని 


దోషము లేదు. మీ ముగా కోపగించెదరు” 


పరశురాముడు 


లక్ష్మణుడు 


బాలకాండము 99 


: అరే దుష్టుడా! నీవు నా స్వభావమును వినలేదు. 


నీవు బాలుడవు గాన నిన్ను చంపదలుచుకోలేదు. 
మూర్చుడా! నన్ను కేవలము ఒక మునిగా భావించి 
హో. నేను బాల బ్రహ్మచారిని, కోషిష్మిని, నా 
బాహబలముచే పృడ్విలో రాజులు లేకుండా చేసినాను. 
నా పరశును చూడుము. ఇది చాల భయంకరమైనది. 
దీనితో సహస్రబాహభుజములను నలిపివేసినాను. నీ 
తల్లిదండ్రులను చింతా [క్రాంతులుగా చేయవద్దు. 


: అహో! ఈ మునీశ్వరుడు తానొక అసాధారణ 


యోధుడనని భావించుచున్నాడు. మాటిమాటికి 
తన గొడ్డలిని చూపించుచున్నాడు. చూప్పుడువే 


. లును చూడగనే వాడిపోవుటకు గుమ్మడిపూలు 


లేవు. మీ గొడ్డలి, ధనుర్చాణములు చూచిన 
తర్వాతనే నేను. కొంచెం అభిమానముతో మాట్లా 


BHP 
'డినాను. మీరు భృగువంశస్టులని తెలుసుకొని, 


మీ యజ్ఞో జోపవీతమును చూచి కోపము తగ్గించుకొని 
మీ మాటలను సహించఛచినాను, మా వంశములో 
ఎవ్వరూ దేవతలు, బ్రాహ్మణుల్ను గ్రోవులు, (శ్రీహరి 


Miles --ఛక్తుల 2 మి 


న న. 
మమ్ముల కొట్టిననూ మేము మీకు పాదాభివం 


దనము చేయాలి. కావున ధనుర్చాణములు, గొడ్డలి 


“ మీకు అనవసరమైన బరువు. ఓ ధీర మహామునీ! 


వీటిని చూచి నేను ఏదైన అనుచిత వాక్యములు 


"పిరికేినచో -నః నన్ను క్షమ మింపుడు. 


(| 


క 


100 తులసీ రామాయణము 


పరశురాముడు : ఓ విశ్వామిత్రా! ఈ బాలుడు మిక్కిలి మందమతి. 
కుటిల స్వభావుడు. తాను యమునికి వశమగుట 
యేగాక తన సూర్యవంశమునకు కూడ కలంకము 
తెచ్చుచున్నాడు. నేను బిగ్గరగా చెప్పుచున్నాను. 
ఎవ్వరు నన్ను నిందించరాదు. ఇప డే ఒక్క 
క్షణములో ఇతనిని యముని వద్దకు పంపగలను. 
మీరితనిని రక్రించదలచినచో మా బలపరాక్రమములు 
అతనికి చెప్పి అతనిని ఆపండి. 


లక్ష్మణుడు : ఓ మునీ! మీరుండగా మీ కీర్తిని ఇతరులు ఏల 
పొగడగలరు? మీ నోటితోనే మీ ఘనకారంములను 
గూర్చి అనేక మార్పు వర్లించినారు. మ 
వారు యుద్దములో తను శౌర్యమును చూ 
శత్రువును జూచి పిరికివాడు కూడ తన ప్రతాపమును 
గూర్చి ప్రగల్భాలు పలుకుతాడు. ఓ మునీ! బహుశా 
మీరు పిలువగానే వచ్చుటకు యముడు సిద్దముగా 
నున్నాడేమో మాటిమాటికి నా కొరకు అతనిని 
పిలుస్తున్నారు. 

న మ 

లక్ష్మణుని కఠరోరవచేనెములు విని "పరశురాముడు గం(డ్రగొడ్డలిని - 
తన చేతిలోనికి తీసుకొని ఇలా పలికెను; 


పరశురాముడు : ఈ పరుషవాది బాలుడు చంపబడుటకు యోగ్యుడు... 
ఇతడు బాలుడని భావీంచి నేను ఇతనిని రక్రించినాను. 


కేవలము బెదిరించినాను. ఇప డి 


ఆ సమయమున విశ్వామిత్రుడు ఇలా పలికెను: “ఇతని అపరాధ 


మును క్షమించండి. ఎందుకనగా, సజ్ఞ బాలురగుణదోషములను 
లెక్మ Se 


జను లు 





బాలకాండము 101 


పరశురాముడు : నా కుఠారము చాలా వదునైనది. నేను దయార 
హితుడను. కోపిష్పిని ఈ గురుద్రోహి, అపరాధి 
నా ఎదుట గలడు అయినను నాకు సమాధానము 
ఇస్తున్నాడు. విశ్వామిత్రా! కేవలము మీ "మీద 
గౌరవముతో నేను ఇతనిని వదిలి వేస్తున్నాను. లేనిచో 
ఈ గొడ్డలితో ఇతని తల నరికి నా గురువుగారి 
బుణమును తీర్చుకొని ఉండెడివాడను. 


లక్ష్మణుడు ;ఓ మునీ! నీ శీలము గూళ్చీ ఎవరికి తెలియదు. 

అది (పపంచ విఖ్యాతి గాంచినది. మాతాపితరుల 

బుణమును తీర్చినావు. ఇంక గురుబుణము 

తీర్చవలసి ఉన్నది. బహుశా అది మా ద్వారా 

తీరవలసియున్నది. చాలా ధినములు గడిచినది 

వడ్డీ గూడ పెరిగి ఉండవచ్చు. ఎవరినైన గణికుని 

పిలుచుకరండి. ఇవ్ఫుడు నేను బుణము తీర్చగలను. 

ఆ మాటలు విని పరశురాముడు తన గొడ్డలిని పైకెత్తెను. 
సభలో హాహాకారములు చెలరేగెను. 


లక్ష్మణుడు : పరశురామా! మీరు నాపై గొడ్డలిని ఎత్తినారు. 
(బాహ్మణుడవని నిన్ను త్రమించినాను, నిన్ను 
ఇంతవరకు సరిరపైన యోధుడెవరు యుద్దములో 

ఎదురించలేదు. 
అది విని అందరూ అనుచితము అని పలికి లేచిరి. _శ్రీరా 
మచంద్రుడు లక్ష్మణుని ఊరుకుండమని సైగ చేసెను. మరియు 
ఇబ్ల్టు పలికెను: “ఓ ప్రభూ! ఈ బాలునిపై దయచూపుడు మీ 
ప్రతాపమును గూర్సి ఏ మాత్రము తెలిసిననూ ఈ విధముగా 
మిమ్ములను ఎదురించడు. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు, గురువు 


102 తులసీ రామాయణము 


మనస్సులో సంతోషిస్తారు. మీరు సమదర్శులు, ధీరులు, జ్ఞానులు 
ఇతనిని సేవకునిగా భావించి కృప చూపండి.” 


శ్రీరామచంద్రుని వచనములు విని చల్లబడుచున్న పరశురామునికి 
లక్ష్మణుడు నవ్వగానే నఖశిఖపర్యంతము కోపము గలిగి ఇట్లు పలికెను: 
“౭ రామా! నీ తమ్ముడు గొప్ప పాపి. శరీరము ఎఆ్జగా నున్ననూ 
ఇతని మనస్సు నల్లనిది. ఈ నీచుడు నన్ను మృత్యుదేవతగా 
ఎరుగడు.” లక్ష్మణుడు నవ్వి ఇట్టనెను: “ఓ మునీ! వినుము, కోపమే 
పాపానికి మూలము. దానికి అధీనుడై మనుష్యుడు దుష్కర్మలను 
ఆచరించును. ప్రపంచానికి శత్రువు అగును. నేను మీ సేవకుడను. 
కోపము పరిత్యజించి నాపై దయచూపుము. కోపము వలన విరిగిన 
ధనుస్సు అతకదు. ఈ ధనుస్సు మీకంత ప్రియమైనచో ఎవరినైనా 
నిపుణుని పిలిపించి అతికించండి.” 


లక్ష్మణుని ఆ మాటలకు ఛీతిల్లి జనకమహారాజు “దయచేసి 
చారించండి, హద్దులు దాటుట ఉచితము కాదు” అనెను. లక్ష్మణుని 
నిర్భయత్త్వమును చూచి పరశురాముడు (క్రోధాగ్నిలో మండుచున్న నూ 
అతని శక్తి క్రీణించుచుండెను. ,శ్రీరామునిపై దయచూవునట్లుగా 
ఇట్లు పలికెను: “ఇతడు నీ తమ్ముడు కాబట్టి వదలివేయుచున్నాను. 
ఇతడు విషపూరితమైన బంగారు పాత్ర లాంటివాడు.” అది వినగానే 
లక్ష్మణుడు మరల నవ్వెను. అవ డు శ్రీరాముడు అతనిని 
కోపదృష్టితో చూచెను. లక్ష్మణుడు తన వ్యంగ్య ధోరణిని మానివేసి 
గురుసమీపమున కూర్చొనెను. శ్రీరామచంద్రుడు చేతులు జోడించి 
అత్యంత వినయముతో మధుర శీతల వచనములను పలికెను: “(పభూ! 
వినండి, మీరు సహజముగా తెలివిగలవారు. “బాలుని పలుకులను 
పట్టించుకోకండి. అతడు మీకెట్టి హాని చేయలేదు. నేను మీ 
అపరాధిని. దయా, క్రోధము, వధ, బంధనములు వీనిలో దేనినె 


రై 


సరే మీ సేవకుడని భావించి నాపై చేయండి. ఏ ఉపాయము చేత 


బాలకాండము 103 


మీ కోపము దూరమగునో చెప్పండి, నేను దానిని చేస్తాను” ముని 
సమాధానము ఇచ్చెను: “రామా! నా హృదయములో కోపమున్ననూ 
చేయి కదలుట లేదు. అసంఖ్యాకులైన రాజులను వధించిన ఈ 
గొడ్డరి మొద్దుబారిపోయినది. విధి నాకు వ్యతిరేకమయినది. నా 
స్వభావము మారినది. ఎప్పుడు లేని కృప నా హృదయములో 
కలిగి దుస్పహమయిన దుఃఖమును కలిగించుచున్నది. గివధనుస్సును 
విరిచినది చాలక తిరిగి నాకే జ్ఞానోపదేశము చేస్తున్నావా? నీ 
కపటమును మాని యుద్దము చేయుము. లేనిచో నీ సోదరునితో 
సహా నిన్ను వధించెదను.” శ్రీరాముడు శిరస్సు వంచి “మునీశ్వరా! 
కోపమును వదలండి. మీ చేతిలో గొడ్డరియున్నది. ఎదురుగా 
తలయున్నది. మీ కోపము ఎట్లు చల్లారునో అట్టు చేయండి. నేను 
మీ దాసుడను. మీ చేతిలో కురారము ధనుర్పాణములను చూచి 
నా తమ్ముడు అట్టు పలికినాడు. మీరు ముని వేషధారియై వచ్చి 
యుండినచో మీ పాదధూళి తన శిరస్సుపై వుంచుకొనెడివాడు. 
తెలియక చేసిన తప్పును క్ర్షమించవలె. (బాహ్మణ హృదయములో 
అత్యంత కృపయుండవలెను.” పరశురాముడు ఈ విధముగా 
పలికెను: “నీవు నన్ను కేవలము ఒక సాధారణ (బాహ్మణునిగా 
భావించుచున్నాను. నేను ఎటువంటి (బాహ్మణుడనో తెలుపుతాను. 
నా ధనుస్సు హోమపు గరిట, బాణములు ఆజ్యము. నా కోపము 
మండుచున్న అగ్ని, చతురంగ బలము సమిధలు, గొప్పరాజులు దీనికి 
బలిపశువులు అయినారు. ఇట్టు అనేక కోట్లు రణయజ్ఞములను నేను 
గెలిచినాను. నా (ప్రభావము నీకు తెలియదు. ధనుస్సు వికచినానని 
విశ్వమే జయించిన వానివలె అభిమాన పడుచున్నావు." | క్రీరాముడు 
బదులు పలికెను: “మునీశ్వరా! మీ కోపము చాల గొప్పది. నా 
"అపరాధము చాలా చిన్నది. ధనుస్సు చాల పాతది. తాకగానే 
విరిగిపోయినది. ఏ కారణమున గర్వించవలెను.  రఘువంశములో 
జన్మించిన వాడెవ్వడూ యుద్దములో యమునికైన భయపడడు. కాని 


106 తులసీ రామాయణము 


పరచిరి. అద్భుతమైన మామిడి ఆకులను మణులతోను బంగారు 
వచ్చలు పొదగిన మామిడి పండ్లను పట్టుదారముతో (వేలాడునట్టు 
చేసిరి. ద్వారతోరణములు, మంగళకరములైన కలశములు, సుందరమైన 
ధ్వజములు, పతాకములు, తెరలు అలంకరించబడినవి. మణులతో 
కూర్చిన అనేక దీపములు కలిగిన ఆ మండపమును వర్ణించుటకు ఏ 
కవికి కూడ _ సాధ్యముకాదు. శ్రీ, జానకీదేవి 'పెండ్రికూతురుగా, 
(శ్రీరామచంద్రుడు పెండ్లికుమారుడుగా కూర్చొను ఆ మండపము 
ముల్లోకములలో |ప్రసిద్దిగాంచినది. జనకమహారాజు భవనము వీ రీతిగా 
అలంకరించబడినదో అట్టే నగరములోని అన్ని గృహములు శోధిల్లెను, 


జనకుని దూతలు అయోధ్యా పట్టణమును చేరి రాజుభవనద్యా 
రమును చేరి రాజునకు తమ రాకను తెలిపిరి. రాజాజ్ఞచే లోనికి 
వచ్చి నమస్కరించి ఉత్తరమును ఇచ్చిరి. ఉత్తరమును చదువగానే 
రాజు కన్నులలో నీరు నిండెను. హృదయ మానందముతో నిండెను. 
శరీరము కంపించెను. ఒక్కమాట కూడ మాట్టాడలేకపోయెను. 
తరువాత మనస్సును కుదుటపరచుకొని ఉత్తరమును బిగ్గరగా చదివెను. 
సభాసదులు విని ఆనందమును పట్టలేకపోయిరి. రాజు దూతలను 
తన వద్ద కూర్చుండ బెట్టుకొని “మిత్రులారా! బాలురిద్దరు కుశలమా? 
వారిని మీరు స్వయముగా చూచినారా? వారు ఎట్టున్నారో చెప్పండి. 
ముని వారిని తన వెంట తీసుకొని పోయిన తరువాత నేటివరకు వారి 
సమాచారమే నాకు తెలియలేదు. జనకుడు వారిని ఎట్టు గుర్తించెనో 
చెప్పండి." ఆ ప్రియవాక్యములను విని దూతలు సీతాస్వయంవర 
వృత్తాంతము, శివధనుర్భంగము, పరశురామగర్వభంగము అనేక 
విధములుగా వర్గించుచూ రామలక్ష్మణుల ప్రతాపములను (ప్రశంసించిరి. 
సభికులు సంతోషించిరి. దశరథుడు ఆనందమగ్నుడై వారికి అనేక 
కానుకలను సమర్పించెను. కాని “ఇది నీతికి విరుద్దము" అనుచూ 
వారు ఆ కానుకలను తీసుకొనలేదు. పిదప రాజు వశిష్టునికి 


బాలకాండము 107 


ఉత్తరమునిచ్చి విషయమంతయునూ తెలిపెను. వశిష్టుడు (ప్రసన్నుడై 
ఇట్లనెను: “పుణ్యపురుషులకు పృథ్వియందు సుఖమే ఉండును. 
సముద్రము నదులను కోరకున్ననూ నదులన్నియూ సము[ద్రములోనే 
కలియును. అల్లే సుఖసంపదలు కూడ ధర్మాత్ములవద్దకు వచ్చిచేరును. 
మీతో సమానమైన పుణ్యాత్ముడు ఈ జగత్తులో “న భూతో 
న భవిష్యతి.” రాజా! రాముని వంటి పుత్రునిగన్న మీకంయే 
పుణ్యాత్ములు ఎవరుందురు? మీ నలుగురు కుమారులు వీరులు, 
వినయశీలురు, ధర్మవ్రతులు, గుణసముద్రులు. మీ కెల్లప్పడు శుభమే 
జరుగును. కావున దుందుభులు (మోగించి వివాహపు ఊరేగింపునకు 
సిద్దముకండు. శీఘ్రముగా బయలుదేరుడు” గురు వచనములను విని, 
“ప్రభూ! అట్టు కానియ్యండి” అని పలికి రాజు నమస్కరించి 
దూతలకు ఆవాసములను ఏర్పరిచి నిజమందిరమునకు ఏగెను. 


దశరథుడు రాణులందరినీ పిలిచి జనకుని జాబును చదివి 
వినిపించెను. ఆ వార్త విని వారు అమితానందమును పొందిరి. 
గురుపత్ని, ఇతర పెద్ద ముత్తయిదువలు ఆశీర్వ్యచనములు పలికిరి. 
తల్గులు ఆనందభరితలై ఒకరి తరువాతనొకరు ఉత్తరమును తీసుకొని 
తమ హృదయములకు హత్తుకొనిరి. దశరథుడు రామలక్ష్మణుల కీర్తిని 
మాటిమాటికి వర్షించి “ఇదంతయు మునీశ్వరుని కృప” అని పలికి 
తన మందిరమునకు పోయెను. ఈ వార్త (ప్రజలకు తెలియగానే 
ప్రతి ఇంటిలో మంగళాచారకార్యములు_ చేయసాగిరి. ,శ్హీసీతారాముల 
వివాహవార్త పదునాలుగు లోకములందు ఉత్సాహమును నింపెను. 
అయోధ్య మనోహరమైన నగరము. అయినను (ప్రజలు తమ పప్రీతిచే 
దానిని ఇంకను అందముగా అలంకరించిరి. వీధులు ధ్వజ పతాకములు, 
తోరణములు, తెరలతో శోభిళ్లెను. బంగారు. కలశములు, విజయ 
ద్వారములు, మణుల తోరణములు, పూలమాలలతో ప్రజలు తమ 
గృహములను అలంకరించిరి, 


108 తులసీ రామాయణము 


విద్యుల్లతవలె ప్రకాశించువారు, చంద్రముఖులు, హరిణేక్షణలు, 
అందములో రతీదేవిని కూడ అధఃణరించువారైన యువతులు 
సమూహములుగా మంజుల మనోహరవాణితో మంగళ గీతములు 
పాడుచుండిరి. నగారాలు [మోగించబడెను. భట్రాజులు బిరుదావళు 
లను ఉచ్చరించుచుండిరి. [బ్రాహ్మణులు వేదములను పరించుచుండిరి. 
రూపవతులయిన స్త్రీలు సీతారాముల పేర్లతో మంగళగీతములు 
పాడుచుండిరి. భవనము చిన్నదై, ఉత్సాహము అధికమై నాలుగు 
దిశలకు పొంగిప్రవహించుచుండెను. సమస్త దేవతాశిరోమణి అయిన 
శ్రీరామచంద్రుడు అవతారమెత్తిన ఆ దశరథ మహారాజు భవన 
శోభను ఏ కవి వర్తించగలుగును? 


రాజు భరతుని పిలిచి, “వెళ్ళి గుజ్జములు, ఏనుగులు, రథములను 
అలంకరించుము. గ్నీఘముగా శ్రీరాముని వివాహపు ఊరేగిం 
పులో వెళ్ళుము” అని ఆజ్ఞాపించెను. అది విని భరతశత్రుఘ్నులు 
పులకించిపోయిరి. భరతుడు సర్వసేనాధిపతులను పిలిచి వారికి 
సూచనలు ఇచ్చెను. వారు అనేక వర్ణములు గల సుందరమయిన, 
చంచలమయిన వేగముగా పరుగెత్తగల మంచి జాతి గుణజ్బములను 
జీనులతో అలంకరించిరి. యువకులైన రాకుమారులు, భూషణములు 
ధరించి విల్లంబులతో గుజ్బుములను ఎక్కిరి. రథసారథులు తమ 
రథములను ధ్వజ పతాకములతోను, భూషణములతోను అలంకరిం 
చిరి. ఛత్రచామరములు, గంటలతో అలంకరింపబడిన రథములకు 
శ్యామకర్గములుగల గుజములు కట్టబడెను. రథములపై సారథులు, 
యుద్దవీరులయిన రధికులు కూర్చొనిరి. (శ్రేష్టమైన ఏనుగులు 
అంబారీలతో, గంటలతో శోభిల్హచూ. శ్రావణమేఘములవలె కదలు 
చుండెను. పల్లకీలు, చిన్నరథములు మరియు అనేక వాహనములలో 
'వేదమూర్తులయిన బ్రాహ్మణులు (ప్రయాణమయిరి. వందిమాగధులు, 
సూతులు, భట్రాజులు తమకు తగిన వాహనములను ఎక్కిరి. భటులు 


బాలకాండము 109 


అసంఖ్యాకములయిన వస్తువులను కంచర గాడిదలు, ఒంటెలు, 
ఎద్దులపై వేసి ప్రయాణమయిరి.. పాదచారులు వివిధ వస్తువులను 
తమ భుజములపై ఎత్తుకొనిరి. అందరి హృదయములు అపారమయిన 
ఆనందముతో నిండెను. _శ్రీరామలక్ష్మణులను ఎప్పుడు నేత్రానం 
దముగా చూడగలము అని అందరి మనస్సులలో కోరిక ఉండెను, 
వీరందరూ. పెండ్లి ఊ రేగింపునకై నగరము వెలుపల గుమిగూడిరి. 


ఏనుగుల ఘీంకార ధ్వనులు, వాటి గంటలశబ్దములు, రథచక్రాల 
సవ్వడులు, గుణ్బముల సకిలింపులు, నగారాల (మోతలు ఇవన్నియూ 
మేఘఘర్షనలను కూడ అధిగమించెను. రాజభవన ద్వారము ముందర 
జనులు గుమిగూడి యుండిరి. స్త్రీలు ఇండ్ల పైభాగము నుండి 
హారతి పళ్ళెములను చేబూని పాటలు పాడుచుండిరి. దశరథుని 
మంత్రి రథసారథి వడిగల గుణ్బములను పూన్చి రెండు రథములను 
సిద్రపరచెను. ఒక రథముపై వశిష్టుని ఆసీనునిగా చేసి, దశరథుడు 
మరొక రథమును ఎక్కెను. వంశానుగతమైన వేదోక్తవిధులన్నియూ 
నెరవేర్చి, దశరథుడు వశిష్టుని ఆజ్ఞతో శంఖనాదములతో బయలుదేరెను. 
ఆ ఊరేగింపును చూచి దేవతలు కూడ ప్రసన్నులై పూలను వర్షించిరి. 
మంగళవాద్యములు (మోగెను. పాదచారులు కొందరు గాలిలోకి 
ఎగిరి అనేక విన్యాసములు, నృత్యములు చేసిరి. విదూషకులు అనేక 
హాస్యప్రసంగములు చేయుచుండిరి. సుందర రాజకుమారులు మృదంగ, 
నగారా, తాళములను అనుసరించుచూ గుజ్జములు నాట్యామాడేటట్లు 
చేసిరి. మంగళమయము, కళ్యాణ ప్రదము, వాంఛితఫల (ప్రదము లైన 
శకునములన్నియూ ఒక్కసారిగా (పకటితమాయెను. 


ఆ విధముగా గుల్తముల సకిలింపులు, ఏనుగుల ఘీంకారములు, 
నగారాల (మోతలమధ్య ఊరేగింపు ముందుకు సాగెను. సూర్యవంశ 
శ్రేష్ణుడైన దశరథుడు వచ్చు దారిలోని నదులన్ని టీకీ జనకుడు వంతెనలను 
నిర్మింపచేసెను. త్రోవలో విడిదికి విశ్రాంతి. గృహములను ఏర్పాటుచేసెను . 


|] 
ష్ణ 


110 తులసీ రామాయణము 


అందులో వరుని షక్రమువారికి మనోవాంఛితములైన భోజనపదార్హములు, 
పరుపులు, వస్త్రములు సమకూర్చబడిను. ఆ నూతన సుఖములను 
చూచి వారు తమ ఇండ్లను కూడ మరచిరి. నగారాల [మోతలు విని 
వరుని పక్రమ్రువారి ఊరేగింపు తమ నగరమును సమీపించుచున్నదని 
తెలుసుకొని వారి స్వాగతమునకు రథగజతురగపదాతులతో ఆహ్వానసంఘ 
సభ్యులు వచ్చిరి. ఇరుషక్షములనుండి కొందరు సంతోషమును పట్టలేక 
ఎదుటివారిని కలుసుకొనుటకు రెండు ఆనంద సముద్రములు తమ 
హద్దులు దాటి కరియునట్లు ముందుకు పరు7త్తిరి. ఆహ్మానసంఘము 
వారు అన్ని వస్తువులను దశరథుని ముందరనుంచి (ప్రేమతో వినతి 
చేసిరి. రాజు సాదరముగా వానిని స్వీకరించి తన (ప్రజలకు కానుకలుగా 
నిచ్చెను. బీదవారికి కూడ పంచెను. పిదప పూజాసన్మానములతో 
ఆహ్వానసభ్యులు వారి వెంట నడిచి వారి కేర్సాటు చేసిన విడిది 
గృహములలో దించిరి. వరషక్షమ్రు వారు జనకపురికి వచ్చినారని తెలిసీ 
సీతాదేవి తన మహిమలను చూపదలచి తన సిద్దులను స్మరించెను. 
వారు ఆమె ఆజ్ఞతో అతిథిగృహమున (ప్రవేశించిన వారికి స్వర్గసుఖము 
నందించిరి. అందరు జనకుని ప్రశంసించిరి. అది సీతాదేవి మహిమ 
అని (శ్రీరామునికి మాత్రమే తెలియును. 


ఇశీ/రామలక్ష్మ్మణులు తమ తండ్రిరాక తెలియగనే పట్టురాని 
ఆనందముతో విశ్వామి[త్రుని ఆజ్ఞపొంది దశరథుని అతిథి గృహమునకు 
పోయిరి. దప్పికగొన్న వాని వద్దకు సరస్సే నడిచి వచ్చినట్టు, 
మిక్కిలి హర్షముతో దశరథుడు _ విశ్వామిత్రునితో సహా వచ్చిన 
రామలక్ష్మణులను చూచి ఆనంద సముద్రమున నోలలాడెను. విశ్వా 
మిత్రునికి సాష్టాంగ (ప్రణామములు ఆచరించెను. మునీశ్వరుడు అతని 
నాశీర్వదించి కుశలప్రశ్నలు వేసెను. తనకు దండ(పప్రణామములు 
ఆచరించిన కుమారులను దశరథుడు ఆనందములో హృదయమునకు 
 వాత్తుకొనెను. పిదప _ రామలక్ష్మణులు వశిష్ణునికి ఇతర (బ్రాహ్మ 


బాలకాండము 11ll 


ణులకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందిరి. భరతశత్రఘ్నులు 
వచ్చి నమస్కరించగా శ్రీరాముడు వారిని లేసి హృదయమునకు 
హత్తుకొనెను. సోదరులిద్దరినీ చూచి లక్ష్మణుడు కూడ ఆలింగనము 
చేసికొనెను. పిదప పరమ కృపాళువు, వినయగీలి శ్రీరామచంద్రుడు 
పురజనులను, కుటుంబసభ్యులను, మంత్రులను, మిత్రులను అందరినీ 
యధావిధిగా కరిసెను. శ్రీరామచంద్రుని చూచిన అయోధ్యావాసుల 
విరహాగ్ని ఒక్కసారిగా చల్దారెను. రాజుతో పాటు నలుగురు 
సోదరులు మూర్తీభవించిన పురుషార్హములవలె శోభిర్లిరి. ఆహ్వాన సంఘ 
సభ్యులయిన గురు శతానందుడు, ఇతర (బ్రాహ్మణులు, మంత్రులు, 
మాగధులు, సూతులు, విద్వాంసులు, భ(ట్రాజులు మొదలగువారందరు 
దశరథుని యథోచితముగా సన్మానించి అతని ఆజ్ఞతో వెనుకకు 
మరలిపోయిరి. జనులందరు (బహ్మానందమును అనుభవించిరి. సీతాదేవి 
స్వయంవరమునకు వచ్చిన ఇతర రాజకుమారులు కూడ నలుగురు 
సోదరులను చూచి మిక్కిలి సంతసించిరి. ఆ విధముగా చాలరోజులు 
గడిచినవి. పురజనులు, అతిథులు ఆనందముగా నుండిరి. 


మంగళకరమైన వివాహముహార్తము రానే వచ్చెను. బ్రహ్మదేవుడు 
సరిరపైన (గ్రహ, తిథి, నక్షత, యోగ దినములను పరిగీలించి 
ముహూర్త సమయమును నిర్ణయించి నారదుని వెంట పంపెను. 
జనకుని జ్యోతిష్యులు కాడ అదే ముహర్తమును నిర్హయించిరి. 
మిక్కిలి శుభప్రదమైన గోధూళి సమయమున మంచి శకునములను 
చూచి బ్రాహ్మణులు జనకునికి సందేశము నంపిరి. జనక 
మహారాజు పురోహితుడైన శతానందుని చూచి “ఇక ఆలస్యమేల?” 
అనెను. శతానందుడు మంత్రులకు తగిన రీతిగా సూచనలను ఇచ్చేను. 
శంఖములు, నగారాలు, ఇతర వాద్యములు (మోగింపబడెను. మంగళ 
కలశములు, శుభశకునమును సూచించు వస్తువులు అలంకరించబడెను. 
సువాసినులు గీతములను పాడిరి. బ్రాహ్మణులు వేదములను పఠించిరి. 


112 తులసి రామాయణము 


ఆ విధముగా జనులందరు సాదరముగా వరుని షక్రమువారు నివసించు 
అతిథిగృహమునకు పోయి వినయవూర్వకముగా  “శుభముహార్తము 
వచ్చినది. దయచేసి బయలుదేరండి” అని ఆహ్వానించిరి. గురువైన 
వశిష్టుని ఆజ్ఞతో కులాచార కార్యములు నిర్వర్తించి, దశరథ మహారాజు 
మునులతో, సాధువులతో బయలుదేరెను. బ్రహ్మ, శివుడు, ఇతర 
దేవతలు కూడ తమ విమానములను ఎక్కి (శ్రీరాముని వివాహము 
చూడ అమితోత్సాహముతో నేతెంచిరి. దశరథుడు జనకుని భవనము 
వైపునకు అమితానందమున పులకితశరీరుడై పోవుట దేవతలు చూచిరి, 
వెంట నలుగురు కుమారులు మూర్తీభవించిన మోక్ష సామ్రాజ్య 
మువలే [సాలోక్యము, సామీవ్యము, సారూప్యము, సాయుజ్యము] 
శోధిల్చుచుండిరి. (శ్రీరాముని సౌందర్యమును నఖశిఖపర్యంతము 
చూచి ఉమాశంకరులు హర్షనిహ్వలులు అయిరి. | గ్రీరామునితో 
పాటు అతని తమ్ములు గుజ్జములతో విన్యాసములు చేయించుచూ 
నడిపించుచుండిరి. శ్రీరాముడు ఎక్కిన గుజ్జము మిక్కిరి శోభా 
యమానముగా నుండెను. ఇరుషక్షములవారు ఆనందోత్సాహములతో 
ఉండిరి. “రఘుకుల మణికి జయము జయము” అనుచూ దేవతలు 
పుష్పవృష్టి కురిపించిరి. అనేక వాద్యములు వాయించబడెను. 
సీతాదేవి తల్లిగారైన సునయనాదేవి ముత్తయిదువులను పిలుచుకొని 
అనేక రకములైన మంగళ ద్రవ్యములను హారతి పళ్ళెములను తీసుకొని 
స్వాగతమునకై వెళ్ళెను. ఆనందమయుడైన పెళ్ళికుమారుని చూచి 
స్త్రీలు హర్లోల్హాసులయిరి. కన్నులలో వచ్చు ఆనందాశ్రువులను ఆపుకొని 
సునయనాదేవి (ప్రసన్నతతో స్వాగతము పలికెను. వేదోక్తవిధానముగా 
కులాచారవ్యవహారములను చక్కగా నెరవేర్చి, రాణి మంగళహారతిని 
అర్హ్యమును ఇచ్చెను. (శ్రీరామచంద్రుడు మండపములో ప్రవేశించెను. 
(బ్రాహ్మణులు శాంతి పాఠములు వల్రించుచుండగా ఉచితాసనమును 
అలంకరించెను. బ్రహ్మాది దేవతలు కూడ (బ్రాహ్మణ వేషములతో వచ్చి 
ఈ వేడుకను చూచిరి. వైదిక, లౌకిక రీతులన్నియూ పూర్తిచేసిన 


బాలకాండము 113 


పిదప, జనకుడు దశరథుని (పేమతో ఆలింగనము చేసుకొని, అర్హ్యము 
నొసగి .సకల మర్యాదలతో మండపమునకు పిలుచుకొని వచ్చెను. 
జనక మహారాజు వశిష్టుని, విశ్వామిత్రుని, వామదేవుడు మొదలగు 
బుషులను గౌరవముతో పూజించి, వారికి దిన్యాసనములను ఇచ్చి 
ఆశీస్సులను పొందెను. పిదప దశరథుని పూజించి, చేతులు జోడించి 
వినయముతో ్రార్హన చేసి తన అదృష్టమును _ పొగడుకొనెను. 
వరుని వక్షమ్రువారందరినీ దశరథునితో సమానముగా పూజించి 
ఉచితాసనములను ఇచ్చెను. అందరి సుందర నేత్ర చకోరములు 
శ్రీరాముని ముఖమను చంద్రుని అపూర్వ అవర్షనీయ శోభను 
[(తాగుచుండిను. 


వివాహ శుభఘడియ వచ్చినదని తెలుసుకొని వశిష్టుడు శతానందుని 
పిఠిచి “పోయి పెండ్డికూతురును పిలుచుకొని రండూ అని చెప్పెను. 
పురోహితుని సందేశమును విని రాణి, ఆమె సఖులు,. బ్రాహ్మణ 
వధువులు, ఇతర వృద్ద (స్త్రీలు మంగళగీతములు పాడుచూ, 
సీతాదేవిని అలంకరించి మండవమునకు పిలుచుకొని వచ్చిరి. మంగళ 
కరమైన _సామగగ్రులను తీసుకొని రాణివాసపు (స్త్రీలు వచ్చిరి. వారి 
మధ్య సౌందర్యరాశిగా సితాదేవి (పకాగించుచుండెను. జానకీదేవిని 
చూచి శ్రీరాముడు కృతార్చుడాయెను. దశరథుడు పుత్రులతో సప 
సంతసించెను. దేవతలు ప్రణమిల్లి పూలు కురిపించిరి. మునులు 
మంగళకరమయిన ఆశీర్వచనములు పరించిరి. (స్త్రీల గీతములు, 
నగారాల (మోతలతో కలిసి గొప్ప కోలాహలము ఆయెను. అందరూ 
ఆనందమగ్నులైరి, మునీశ్వరులు శాంతి పాఠములు వల్లించుచుండగా 
సీతాదేవి మండపమున ప్రవేశించెను. 


వంశ సాంప్రదాయములను పూర్తిచేసి గురువులు బ్రాహ్మణుల 
ద్యారా గౌరీగణేశుల పూజలు చేయించిరి. దేవతలు (ప్రత్యక్షమై 
వారి పూజలందుకొని ఆశీర్వదించిరి. ఈ విధముగా సీతాదేవి 


114 తులస రామాయణము 


దేవతలను ఆరాధించిన పిదప మునులు ఆమెను సింహాసనమున 
కూర్చోబెట్టిరి. (క్రీసీతారాములు పరస్పరము చూచునపుడు వారిలోని 
(ప్రేమభావమును ఊహించుటకు (శేష్టమైన మనస్సు, బుద్ది, వాక్కులకు 
కూడ నలవికాదు. హవన సమయమున అగ్నిదేవుడు స్వయముగా వచ్చి 
ఆహతిని స్వీకరించెను. కీర్తి, సుకృతము, సుఖసౌందర్యములను కలబోసి 
(బ్రహ్మ సృష్టించినట్టున్న సునయనాదేవిని సుముహూర్త సమయమునకు 
సువాసినులు పిలుచుకొని వచ్చిరి. జనక మహారాజు, సునయనాదేవి 
స్వహస్తములతో పవిత్ర సుగంధిత మంగళ జలముతో కూడిన స్వర్ణకల 
శమును, మణిఖచిత పళ్ళెములను తెచ్చి బుషులు శుభంకర వాణితో 
వేదములు పరించుచుండగా, అనురాగముతో (శ్రీరాముని పావన 
చరణములను కడిగిరి. ఆకాశమున, నగరమున గీతములు, నగారా 
(మోతలు, జయజయ ధ్వనులు నలుదిశల వ్యాపించెను. కామారియైన 
శివుని హృదయమున సదావిరాజిల్లునవి, స్మరించినంతమా[త్రముననే 
మనస్సును నిర్మలముగా చేయునది, కలియుగ పాపతాపములను 
హరించునవి, గౌతమ పత్ని అహల్యను స్పృశించి పాపమును హరించి 
పావనము జఒనర్చినవి, శివుని మస్తకమున విరాజిల్లు గంగకు పుట్టుక 
స్టాన మైనవి, దేవతలు పవిత్రతకు పరాకాష్వగా తలచునవి, మునులు, 
యోగులు సేవించి సడ్గతిని పొందినవియునైన శ్రీరామచంద్రుని 
చరణకమలములను భాగ్యశాలియైన జనకుడు కడిగెను అందరూ 
జయజయధ్యానములను చేసిరి. 


కులగురువులిద్దరూ కన్యావరుల చేతులను కలిపి ఇద్దరి గోత్రనా 
మములను పల్కిరి. పాణిగహణ మహోత్సవమును చూచి (బ్రహ్మాది 
దేవతలు, మునులు, పురజనులు ఆనందించిరి. సుఖనిధానమైన వరుని 
కని రాజు రాణి శరీరములు పులకితమయ్యెను. ఈ విధముగా 
రాజశిరోమణి జనకుడు వేదోక్తముగా లోకాచారమును అనుసరించి 
హిమవంతుడు పార్వతీదేవిని శివునికి అర్చించినట్టు, సముద్రుడు 


బాలకాండము 115 


లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి సమర్పించినట్లు సీతాదేవిని | శ్రీరామునికి 
కన్యాదానము చేసెను. విదేహరాజును శ్యామలశరీరుడు (శ్రీరాముడు 
నిజముగా విదేహనిగా చేసెను. విధిపూర్వకముగా హవనము చేసి నస్త్రపు 
టంచులను ముడివేసి సీతారాములు చూచువారలకు కన్నులపండుగగా 
అగ్నికి ప్రదక్షిణము నాచరించిరి. పిదప మునుల ఆదేశానుసారము 
సకల కార్యములు నిర్వర్తించి కానుకలు సమర్చించిరి. (శ్రీరాముడు 
సీతాదేవి నుదుట కుంకుమనుంచు దృశ్యమును నేత్రానందముగా 
చూడవలెనే కాని వర్షించుటకు వీలులేదు. 


వశిష్టుని ఆజ్ఞతో శ్రీరాముడు, సీతాదేవి ఒకే సింహాసనముపై 
కూర్చొనియుండుటను చూచి దశరథుని మనస్సుతోపాటు పదునాలుగు 
లోకములు కూడ ఆనందముతో నిండెను. వశిష్టుని ఆజ్ఞతో జనకరాజు 
వివాహమునకు అవసరమైన సామగ్రులన్నిటినీ సమకూర్చెను. 


జనకరాజు తమ్ముడైన కుశకేతువు పెద్దకూతురు గుణగీల సుఖ 
సౌందర్యఖని అయిన మాండవిని భరతునికిచ్చి యధారీతిగా వివాహము 
సెను. తర్వాత సీతాదేవి చెల్లెలు సౌందర్యరాశి అయిన ఊర్మిళను 
లక్షణునికిచ్చి వివాహము చేసెను. తర్వాత సునయన సుముఖి, 
సుగుణరూపశీల సంపన్నయగు శృతకీర్తి అను కన్యను శత్రుఘ్నునితో 
వివాహము చేసెను. వధూవరుల ప్రతి జంట పరస్పరము చూచుకొని 
మనస్సులో ఆనందించిరి. బయటికి మాత్రము సిగ్గుతో కనబడిరి. 
శ్రీరామచంద్రుని వివాహము ఏరీతిగా' జరిగినదో అట్లే మిగత 
రాజకుమారుల వినాహములు కూడ జరిగినది. వరులకు ఇళ్చ్వన 
కట్నకానుకలతో, బంగారము మణులతో మండపము నిండిపోయెను. 
వస్త్రములు, రంగురంగుల పట్టుబట్టలు, ఏనుగులు, రథములు, గుత్త 
ములు, కామధేనువులాంటి గోవులు ఇంకా అనేక వస్తువులు విరివిగా 
నొసంగబడెను. దశరథుడు వాటినన్నిటిని అంగీకరించి యాచకులకు 
వారడిగినవన్నియూ దానము చేసెను. వచ్చిన చుట్టములందరినీ 


116 తులసీ రామాయణము 


జనకుడు గౌరవము, దానము, విన్నపము, పొగడ్తలతో సత్కరించెను. 
జనకమహారాజు అతని తమ్ముడైన కుశకేతువు చేతులు జోడించి 
దశరథునితో  నిట్టనిరి: “రాజా! మీతో సంబంధము చేయుటవలన 
మేము అన్ని విధముల గొప్పవారమయితిమి. ఈ రాజ్యములతో 
సహా మమ్ములను సేవకులుగా భావించండి. ఈ బాలికలను దయతో 
మీ దాసీలుగా స్వీకరించండి. మిమ్ములను ఇంతదూరము పిలిపించి 
(శ్రమ ఇచ్చినందుకు క్షమించండి." రఘుకులమణి అయిన దశరథుడు 
తన వియ్యంకుని గొప్పగా గౌరవించెను. పిదప మునీశ్వరుల ఆజ్ఞ 
బడసి సుందర సఖులు మంగళగీతములు పాడుచుండగా వధువులను 
తీసుకొని | శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులు తమ విడిది గృహములకు 


వచ్చిరి. 


శ్రీరామచంద్రుని శ్యామలశరీరము సహజసుందరమై, కోటి 
మన్మథులకు కూడ సిగ్గు కలఠిగించుచుండెను. మునుల మనస్సుల 
నెడి తుమ్మెదలకు (శ్రీరామపాదకమలములు లత్తుకతో (పారాణితో) 
మనోహరముగా ఉండెను. సవిత్రమై మనోహరమైన వచ్చని ధోవతి 
(పాతకాలసూర్యునివలె (పకాణించుచుండిను. నడుమున మొలనూలు, 
గజ్జెలు మధురధ్వని చేయుచుండెను. విశాల భుజములకు భూషణములు, 
పచ్చని యజ్ఞోపవీతము వక్షస్థలమున ఆభరణములతో శ్రీరాముడు 
మిగుల ఆకర్షణీయముగా నుండెను. చేతికి ఉంగరములు, అంచులందు 
ముత్యములు, మణులు పొదగబడిన పచ్చని ఉత్తరీయము, చెవులకు 
అందమైన కుండలములు శోభాయమానంగా ఉండెను. కమలముల 
వంటి నేత్రములు, సుందరమైన కనుబొమలు, మనోహరమైన ముక్కు, 
లలాటమున తిలకము, శిరమున ముత్యములు, మణులు పొదిగిన 
కిరీటము, ముఖసౌందర్యమును ఇనుమడింపచేసెను, శ్రీరాముని 
ప్రత్యంగము దర్శకుల చిత్తమును హరించుచుండెను. నగర స్త్రీలు, 
దేవాంగనలు, వరునికి దృష్టి తగలకుండా నివారణ చేయుచుండిరి, 


బాలకాండము 117 


ముత్తయిదువలు వధూవరులను వారి గృహమునకు తీసుకొని వచ్చిరి. 
రాణీవాసము _ రాసవిలాసములలో మగ్నమాయెను. సీతారాములను 
చూచి తము జన్మ సఫల మైనదని అందరూ భావించిరి. అందరూ 
(ప్రసన్నమనస్కులై “నాలుగు జంటలు చిరంజీవులు అగుదురు గాక 
అని ఆశీర్వదించిరి. పిదప నలుగురు రాకుమారులు తమ వధువులతో 
సహా తండ్రిగారి వద్దకు వచ్చి నమస్కరించిరి. సౌందర్యము, శుభము, 
ఆనందములతో వసతిగృహములు నిండిసోయెను. 


తరువాత రుచికరమైన వివిధ పక్వాన్నములతో విందు ఏర్పాటు 
చేయబడెను. జనకుడు స్వయముగా అతిథులనందరినీ ఆహ్వానించెను. 
దశరథుడు పుత్రులతో సహా పోయెను. సాదరముగా కాళ్ళు కడుగబడెను. 
యధోచిత ఆసనములపై ఆసీనులు అయిరి. జనకుడు స్వయముగా 
దశరథుని (శ్రీరాముని అతని సోదరుల కాళ్ళను కడిగి యోగ్యమయిన 
ఆసనముల పై కూర్చుండబెట్టను. బంగారు పళ్ళెములలో రుచికరమైన 
భోజన వదార్హములు వడ్డింపబడెను. మం|త్రయుక్తముగా [ప్రాణాహుతులను 
స్వీకరించి, అందరు భోజనమునకు ఉపక్రమించిరి. అనేక రకములైన 
పక్యాన్నములు, వ్యంజనములు, భక్ష్యభోజ్యచోష్య లేహ్య పదార్హములు 
షడ్రుచులతో వడ్డింపబడెను. (స్త్రీలు మధురముగా వ్యంగ్యహాస్యమ్ముల 
గీతములు పొడిరి. సమయానుకూలమైన హాస్యమును దశరథుడితో సహా 
అందరూ విని ఆనందించిరి, భోజనానంతరము సాదరముగా చేతులు 
కడుగబడెను. జనకుడు సపరివారముగా దశరథునికి తాంబూలములు 
ఇచ్చి యధోచిత సత్కారములు చేసెను. దశరథుడు సంతృప్పుడై తన 
గదికి వెళ్ళెను. | 


జనకపురియందు ప్రతిరోజు నిత్యనూతన మంగళోత్పవము లగు 
చుండెను. దశరథుడు ప్రాతఃకాలమున లేచి తన ' కార్యక్రమములను 
ముగించుకొని వశిష్టుని వద్దకుపోయి, చేతులు జోడించి నమస్కరించుచూ 
“మునీశ్వరా! మీ దయవలన నేటితో 'నా కోరికలన్నియూ తీరినవి” 


118 తులసీ రామాయణము 


అని మధురముగా వళికెను వామదేవుడు, నారదుడు, వాల్మీకి, 
జాబాలి, విశ్వామిత్రుడు మొదలగు తపోనిధులైన ముని(శేష్టులు వచ్చిరి. 
రాజు వారికి దండప్రణామములు ఆచరించి సుఖాసీనులుగా చేసెను. 
అలంకరింపబడిన ఉత్తమ గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. వారు 
ఆశీర్యాదమును ఇచ్చిరి. పిదప యాచకులను పిలిచి వారి అభిరుచులకు 
తగినట్టుగా బంగారము, వస్త్రములు, మణులు, గుల్దములు అన్నియు 
దానమిచ్చెను. వారు అతనిని కీర్తించుచూ జయజయధ్యానములు 
చేయుచూ పోయిరి. దశరథుడు మాటిమాటికి విశ్వామిత్రునికి 
నమస్కరించి, “ఈ ఆనందమంతయు మీ కృపాకటాక్షము”" అని 
పలుకుచుండెను. 


దశరధ మహారాజు అనేక విధముల జనకుని 'స్నేహాసౌశీల్యములను, 
(ప్రభావ ఐశ్వర్యములను పొగడెను. (ప్రతిదినము తాము గృహోన్ముఖులు 
అగుటకు అనుజ్ఞకై (ప్రార్హించుచుండెను. కాని జనకుడు వారిని 
(ప్రేమతో నిలుపుచుండెను. నిత్యనూతన ఆదరసత్కారములు, 
వినొదప్రదర్శనలు జరుగుచుండెను. ఆ విధముగా వివాహ అతిథులు 
(పేమపాశముతో బంధింపబడి అనేక దినములు గొడిపిరి. పిదప 
విశ్వామిత్రుడు, శతానందుడు జనకుని వద్దకు పోయి “మీరు 
(పేమ వశమును వదలియుండుటకు ఇష్టపడకున్ననూ, దశరథరాజు 
అయోధ్యకు పోవుటకు అనుజ్ఞ నివ్వవలెను” అని పల్కిరి. జనకుడు 
అట్టే అని మంత్రులకు తగిన ఆదేశములు ఇచ్చెను. జనకుడు సెండ్డి 
వారు తిరిగి పోవుచున్నారని తెలియగానే జనకపుర వాసుల ముఖములు 
సంధ్యాకాలకమలములవలె వాడిపోయెను. జనకుడు 'పెండ్రివారు 
(తోవలోనిలుచుటకు వసతులను కలిగించెను. గుజ్తములు, రథములు, 
ఏనుగులు, బంగారము వస్త్రములు, రత్నములు, ఆవులు మరియు 
అనేక రకములైన కానుకలు వరకట్నముగా అయోధ్యకు తరలించెను. 
సీతాదేవి సఖులు మాటిమాటికి ఆమెను హృదయమునకు హత్తుకొని 


బాలకొండము 119 


ఆశీర్వదించిరి. “నీవు నీ పతికి అత్యంత ప్రియురాలవగుదువు, అతనితో 
సదా సుఖముతో జీవనము గడుపుము. అత్తమామలకు, గురువులకు 
చేవచేయుము,” అనిరి. చతురలయిన సఖులు స్నేహవశమున 
సీతాదేవికి గృహిణి ధర్మములను ఉపదేశించిరి. రాణులు నలుగురు 
రాకుమార్తెలను హృదయములకు హత్తుకొని “బ్రహ్మదేవుడు | స్త్రీలను 
ఎందుకు సృష్టించెను?” అని వాపోయిరి. శ్రీరామచంద్రుడు 
తన సోదరులతో సహా రాణుల వద్దకు సెలవుగైకొనుటకు వచ్చెను. 
అతిలోకసుందరులైన వారిని చూచి రాణివాసములోని వారందరు 
హర్దొల్పాసభరితు లైరి. మంగళహారతులు ఇచ్చిరి. శ్రీరామునికి, అతని 
సోదరులకు సుగంధద్రవ్యములు పూసి స్నానము చేయించిరి. పీదప 
ష[డసోపేతమయిన భోజనము చేయించిరి. అది తగిన సమయము 
అని తలచి (శ్రీరామచంద్రుడు స్నేహ, సౌశీల్య, సంకోచమైన వాణీతో 
ఇట్లనెను: “రాజుగారు అయోధ్యకు పోవుటకు ఇచ్చగించుచున్నారు. 
మీతో అనుజ్ఞ తీసుకొనుటకు మమ్ములను ఇక్కడికి పంపినారు. 
కావున జననీ! మమ్ములను మీ బాలకులవలె తలచి వాత్సల్యముతో 
మాకు అనుజనిండు” ఆ మాటలు వినగానే రాణివాసము వారు 
ఆందోళన చెంది మాటలాడజాలక పోయిరి. వారు రాకుమారెలను 
హృదయమునకు హత్తుకొని వారి భర్తలకు అప్పగించిరి. 


సీతాదేవి తల్లి ఆమెను | శ్రీరామునికి అప్పగించి, చేతులు జోడించి 
ప్రార్దించి ఇట్లనెను. “నాయనా! నీవు  సర్వజ్ఞాడవు. నాకెట్టి 
సందేహము లేదు. పూర్ణకాముడవు. భక్తుల గుణములనే గ్రహించి 
వారి దోషములను పరిహరించెదవు. సీత నాకు, రాజుగారికి మా 
బంధువులకు, నగర ప్రజలకు కూడ ప్రాణములతో సమానము. ఆమె 
స్నేహసౌశీల్యములను తలచి ఆమెను మీ దాసీగా భావించుడు” అని 
పలికి (శ్రీరాముని పాదములను పట్టుకొనెను. (పేమోద్వేగమున 
ఆమె కంఠము మూగపోయెను. స్నేహపూరితమైన ఆమె పలుకులు 


120 తులసీ రామాయణము 


వీని శ్రీరాముడు మిక్కిలి గౌరవముతో చేతులు జోడించి 
అనుజ్ఞకై ప్రార్హించెను. ఆమె ఆశీర్వాదమును పొంది రఘురాముడు 
అవనతశిరస్కు డై తన తమ్ములతో సహా సెలవు గైకొనెను. రాణులు 
తమ కూతుళ్ళను మాటిమాటికి కౌగిలించుకొని కొంతదూరము 
సాగనంపరి. 


జనకపురియందు స్తీ,పురుషులందరు, దాసదాసీలు, రాణీనాసము 
వారు (పేమోద్వేగవివశులైరి. కరుణారసము, విరహవేదన జనకపురిలో 
స్టిరనివాసము ఏర్పరుచుకొనునట్టు ఆయెను. జానకీదేవిచే పెంచబడిన 
పటు! గోరువంకలు “వైదేహి ఎక్కడ?” అని పలుకసాగాను. 
పశుషక్ర్యాదులే ఆ విధముగా వ్యాకులనుయిన, మనుష్యుల సంగతి 
చెప్పనేలి జనకుడు తన సోదరుడైన కుశధ్వజునితో పాటు వచ్చెను. 
(పేమోద్వేగముచే అతని కన్నులు చెమ్మగిల్లిను. విరాగియని 
పేరుగాంచిన జనకుడే సీతాదేవిని చూచి ధైర్యము, వైరాగ్యము 
కోల్పోయెను. అతని మంత్రులు, సలహాదారులు అనునయించిరి. 
ఇది శోకింస సమయము కాదని [గ్రహించి జనకుడు కుమార్తెలను 
కౌగిలించుకొనెను. పల్లకీలను తెప్పించి శుభముహార్తమున వధువులను 
పల్లకీలలో కూర్చుండబెస్టైను. జనక మహారాజు తన కుమార్తెలకు అనేక 
ఉపదేశములను ఇచ్చి, (స్ర్త్రీ ధర్మములను, కులసాంప్రదాయములను 
బోధించెను. సీతాదేవికి ఇష్టమయిన, విశ్వాసపాత్రులయిన దాసదాసీలను 
ఆమెతోపాటు పంపెను. బబాహ్మణులు, మంత్రులలో కలసి జనకుడు 
వారిని కొంతదూరము అనుసరించెను. భజంత్రీలు (మోగెను. 
రథగజతురగములు అలంకరింపబడెను. దశరధుడు (బాహ్మణులకు 
దానములిచ్చి వారికి ప్రణమిల్లి ఆశీర్యాదములను పొందెను. గణేశుని 
స్మరించి ప్రయాణమయ్యెను. దేవతలు హర్షముతో పుష్పములను 
వర్షించిరి. అప్పరసలు పాటలు పాొడిరి. నగారా (మోతలతో దశరథుడు 
ఆనందముతో సపరివారముగా అయోధ్యానగరమునకు బయలుదేరెను. 


బాలకాండము 121 


దశరథ మహారాజు గౌరవనీయులైన నాగరికులను అనునయించి 
వినయముతో వెనుకకు పంపెను. మాటిమాటికీ జనకుని మరలిపొ 
మ్మని చెప్పిననూ ప్రేమవశమున జనకుడు మరలుటకు ఇష్టపడలేదు. 
మరల దశరథుడు మర్యాదగా ఇట్లనెను: “రాజా! మీరు చాలా 
ధూరము వచ్చినారు. ఇంక తిరిగిపొండు.” జనకుడు చేతులు 
జోడించి (పేమామృత వచనములను ఇట్లు పలికెను; “నేను ఏ 
విధముగా మీకు విన్నవించవలెను? మహారాజా! మీరు నా పై 
అమిత గౌరవమును ఉంచితిరి.” ఆ విధముగా పరస్పర మర్యాదలతో 
జనకుడు, దశరథుడు ఆలింగనము చేసుకొనిరి. జనకుడు మునులందరికి 
నమస్కరించి, వారి ఆశీర్వాదమును పొందెను. పిదప చేతులు జోడించి 
(ప్రేమభరిత కంఠముతో | గ్రీరామునిట్ల్టు ప్రార్రించెను: “ఓ రామా! 
మిమ్ములను నేను ఏ విధముగా ప్రశంసించుదును? మీరు మునుల, 
మహాదేవుని మనస్సులనెడి సరోవరములందు సంచరించు హంసలు. 
మీ కొరకు యోగులు క్రోధము, మోహము, మమత, అహంకారము 
త్యజించి యోగ సాధన చేసెదరు. మీరు సర్వవ్యాపి, అవ్యక్తులు, 
అవినాగి, చిదానందులు, గుణనిధి మరియు నిర్గుణులు. మిమ్ములను 
మనస్సు వాక్కులతో గాని, హేతువాదముతో గాని తెలుసుకొనుటకు 
సాధ్యము కాదు. మీ మహిమను వేదములు “నేతి-నేతి” అని 
వర్తించును. పరివర్తనాశీలమైన కాలమునకు మీరు అతీతులు. మీరు 
మీ స్వరూపమును నాకు ప్రకటించితిరి. మీ దాసునిగా నన్ను 
అను[గ్రహించితిరి. నేను మీ పాదపద్మములను మరువకుందునుగాక!” 
జనకుని వాక్యములను విని _శ్హీరామచంద్రుడు అతి వినయముతో 
గౌరవించెను. పిదప జనకుడు లక్షలా, భరత, శత్రుఘ్నులను 
కూడ కౌగిలించుకొని ఆశీర్వదించెను. జనకుడు విశ్వామిత్రుని 
పాదములకు (పణామిల్లిను. ఆ విధముగా (తీ/రామచంద్రుడు 
సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. త్రోవలో అక్కడక్కడ 
మజిలీలు చేయుచూ, మార్గమున (పజలను సంతోషపరచుచూ ఒక 


122 తులసీ రామాయణము 


శుభదినమున పెండ్డివారు అయోధ్యను సమీపించిరి. నగారాల 
(మోతలు, శంఖనాదములు, ఏనుగుల ఫీంకారములు, గుజ్బముల 
సకిలింపులు, కరతాళధ్వనులు, మృదంగశబ్దములు, నాదస్వరముల మధ్య 
వచ్చు 'పెండ్రివారిని చూచి అయోధ్యానగరవాసులు అతి (పసన్ను లైరి, 
గృహములు, వీధులు, అంగళ్ళు, రంగవల్లులతో, తోరణ ధ్వజపతా 
కములతో అలంకరింపబడెను. రాజభవనపు శోభ వర్షనాతీతము., 
ఆనందోత్సహములతో రాజభవనము నిండెను. శ్రీరామచంద్రుని, 
సీతాదేవిని దర్శించుటకు జనులు ఉబలాటబడిరి. కౌసల్యాదేవి 
మొదలగు రాణులు (ప్రేమపరవశులైరి. బంగారు వళ్ళెములలో సుగంధ 
[ద్రవ్యములను నిలిపి వారు మంగళహారతులు ఇచ్చిరి. శుభముహూర్తమున 
వశిష్టుని ఆజ్ఞతో దశరథ నుహారాజా తమ పరివారముతో సహా 
శివపార్వతులను, గణేశుని స్మరించుచూ రాజభవనమును ప్రవేశించెను. 
మాగధులు, సూతులు, భట్రాజులు, (శ్రీ,రామచంద్రుని కీర్తిని గానము 
చేసిరి. మంగళజయధ్వనులు వేదఘోషలు దశదిశల వ్యాపించెను. 


పురస్త్రాలు హారతులు ఇచ్చుచూ నలుగురు రాకుమారులను 
చూచి హర్షితులు అగుచుండిరి. పల్లకీ తెరలను మాటిమాటికీ 
తొలగించి వధువులను చూచి వారు సుఖముననుభవించుచుండిరి. 
రాజమాతలు ఆనందముతో వధూవరులకు స్వాగతమును ఇచ్చిరి. 
వేదవిధానములు, కులసాంప్రదాయ పద్దతులు సంపన్నమైన పిదప 
రాణులు, రాకుమారులకు, వారి భార్యలకు హారతులను అర్హ్యములను 
ఇచ్చి నూతన వృస్త్రములపై నడిపించుచూ లోనికి గొని వచ్చిరి. 
అందమైన సింహాసనముల పై వధూవరులను కూర్చుండబెట్టి వారి 
పవిత్రపాదములను కడిగిరి. తరువాత వేదవిధి (ప్రకారము వారిని ధూప 
ధీపనైవేద్యములతో పూజించిరి. రాజమాతలు హారతులు ఇచ్చుచూ 
వధూవరులను వింజామరములతో విసురుచుండిరి. అయోధ్యావాసులు 
అనేక కానుకలను వధూవరులకు సమర్పించిరి. దశరథుడు యాచకులకు 


బాలకాండము 123 


కోరిన వస్తువులన్నింటినీ దానము చేసేను. వశిష్టుని ఆదేశానుసా 
రము రాజు లోకాచారమును వేదవిధులను చక్కగా ఆచరించెను. 
విశ్వామిత్రుని అతి వినయముగా పూజించి, (ప్రశంసించి పాదములకు 
నమస్కరించెను. వశిష్టుని కూడ భక్తితో పూజిర్హిచెను. బ్రాహ్మణులను, 
నగరములోని సువాసినులను, పూజనీయులైన అతిథులను కానుకలతో 
సన్మానించెను. ఆ విధముగా అందరికీ ఆదరసత్కారములు చేసిన 
పిదప దశరథుడు హర్షోల్చాసహృదయు డై రాణివాసమునకు యేగెను. 
అచ్చట రాజకుమారులను, వారి వధువులను చూచి సంతోషించెను. 
రాణివాసపు (స్త్రీలకు వివాహము జరిగిన రీతిని దశరథుడు వర్షించి 
ప్పెను. తన పుత్రులతో సహా స్నానమాచరించి బ్రాహ్మణులను, 
గురువుగారిని, కుటుంబసభ్యులను పిలిచి విందుభోజనమును ఏర్పాటు 
సెను. భోజనానంతరము అతిథులు శ్రీరాముని తనవితీర చూచి, 
సెలవుగైెకొని నమస్కరించి తమ నివాసములకు వఏగిరి. పిదప రాజు 
తన రాణులను పిలిచి ఇట్టు చెప్పెను: “వధువులు చిన్న పిల్లలు. వేరే 
ఇంటికి వచ్చినారు. వారిని కంటికి రెప్పవలె చూచుకోవలెను.! 
పిదప తన శయనాగారమును ప్రవేశించెను. తర్వాత రాకుమారులు 
మణిఖచితమైన మంచముల ప్రై మెత్తని పరుపులపై రత్నకాంతుల 
దీపములతో అలంకరింపబడిన గదులందు పరుండిరి. శ్రీరాముని 
కోమలశరీరమును చూచి తల్టులు (ప్రేమతో ఇట్టినిరి: “నాయనా! 
అతి భయంకరమైన తాటకను, దుష్ట్రమారీచసుబాహువులను ఎట్టు 
చంపగలిగితివి? విశ్వామిత్రుని యాగమును రక్షించి నీ పాదధూళిచే 
అహల్యకు ముక్తిని (ప్రసాదించితివి. వజ్రమువలె కఠినమైన శివధను 
స్పును విరిచి విశ్వవిజయుడను కీర్తితో పాటు జానకిని పొందితివి. 
సోదరుల వివాహమును కూడ జరిపించి ఇంటికి తిరిగి వచ్చినావు. 
నీ పనులన్నియు అలౌకికములు, మానవాతీతములు. విశ్వామిత్రుని 
కృషవల్లనే ఇవి సాధ్యమయినవి. పూర్షచంద్రుని బోలు నీ ముఖమును 
చూచి నేడు మా జన్మలు సఫలమయినవి.” (శ్రీరామచంద్రుడు 


124 తులసీ రామాయణము 


వినయముతో మధుర వచనములను చెప్పి తల్లులను ఆనందపరచెను. 
పిదప శివుని, గురువును ధ్యానించుచు నిద్రించెను. 


ఆ రాత్రి ప్రతి ఇంటిలో స్రీలు పరస్పర హాస్యములతో 
జాగరణ చేయుచుండిరి. ప్రాతఃకాలమున (శీరామచం|దుడు 
నిద్రలేచి దేవతలకు, గురువునకు, తల్లిదండ్రులకు నమస్కరించెను. 
నలుగురు సోదరులు పవిత్ర సరయూ జలముల స్నానమాడి 
'పాతఃసంధ్యావందనము నాచరించి, తండ్రి కడకు వచ్చిరి. వశిష్టుడు, 
విశ్వామిత్రుడు ఇతర సభాసదులున్న సభయందు దశరథుడు వారికి 
కుమారులతో సహా ప్రణమిల్లెను. విశ్వామిత్రుని మహిమను వశిష్టుడు 
ఆనందముతో వర్షించి చెప్పెను. ఆ విధముగా ప్రతిరోజు మంగళకర మైన 
(పమోడములతో, ఉత్సవములతో గడిచెను. ఒక శుభముహార్తమున 
వధూవరుల ముంజేతికి కట్టిన సూ(త్రబంధము విడువబడెను. 
విశ్వామిత్రుడు ప్రతిరోజు పోవుటకు సిద్దమై, వినయపూర్వకమైన 
శ్రీరాముని ప్రార్థనలకు వశుడై నిలబడిపోయెను. చివరకు పోవుటకు 
అనుజ్జను అడుగగా రాజు తన కుమారులతో పాటు నిలుచుండి 
చేతులు జోడించి ఇట్లు పలికెను: “ప్రభూ! నా సంపద అంతయు 
మీదే. నేను నా భార్యాపుత్రులు మీ సేవకులను. ఈ  బాలురపై 
అనుగ్రహము చూపి అప్పుడపుడు మీ దర్శనము కలుగనివ్వండి” అని 
పలికి దశరథుడు భార్యా, పుత్రులతో విశ్వామిత్రునికి పాదాభివందనము 

సెను. అనేక ఆశీర్వాదములను ఇచ్చి విశ్వామిత్రుడు బయలుదేరెను. 
శ్రీరాముడు అతని సోదరులు కొంతదూరము వరకు అతనిని 
అనుసరించిరి. ప్రతిచోట (ప్రజలు (శ్రీరాముని వివాహగాథను గానము 
చేసిరి. అతని పవిత్ర యశస్సు ముల్లోకఘులలో వ్యాపించెను. 


ఎవరయితే శ్రీపీతారాముల కళ్యాణకథను (పేమపూర్వకముగా 
గానము చేయుదురో, వినెదరో వారి జీవితము ఎల్లపుడూ ఆనం 
దోత్సాహములతో నిండును. (శ్రీరామచంద్రుని యశము శుభములకు 


బాలకాండము 125 
స్థానము. కావున ,శ్రీసీతారామచంద్రుల అనుగ్రహముచే భక్తులు 
సుఖము ననుభవింతురు. 


కలియుగ పాపములను పటాపంచలు చేయు 
శ్రీరామచరితమానసమునందలి బాలకాండమను 
మొదటి సోపానము సమాప్తము. 


«x శ 


126 తులసీ రామాయణము 


ప్రార్ధనా గీతము 
గోస్వామీ తులసీదాసు రచితము) 


(శ 
(శ్రీరామచంద్ర క్రుపొళు భజు మన వారణ భవభయ దారుణం! 
నవకంజాలోచ , కంజాముఖ, కరాకండు, వద కందొరుణం॥/ ( 1) 


కందర్ప అగణీత అమితఛవి, నవనీల నీరద నుందరం॥! 
వట వీత మానవా తడిత రుచి శుచి నౌమి జనక నుతావరం/ (2) 


భజు దీనబంధు దినేశ దానవ-దైత్య-వంశ నికందనం! 
రఘునంద ఆనందకంద కోశలచంద దశరథ నందనం॥ (3) 


విర ముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూవణం॥/ 
ఆజానుభుజ శరాచాపాధర, నం[గ్రామాజితాఖరదూవ ణం॥ (4) 


ఇతి వదతి తులసీదాన శంకర- శేష -ముని-మన-రంజునం! 
మమ నృాదయ కంజు నివాన కరు, కామాది ఖలాదల-గంజనం/ (5) 


xXx ఆ 


భావార్హము: ఓ మనసా! కృపాళువైన (తీ,రామచంద్రుని భజింతుము. 
అతడు జననమరణ రూపమైన దారుణ భయమును రూపుమాపువాడు. 
అతని కన్నులు అప డే వికసించిన కమలములతో సమానము. అతని 
ముఖము, కరచరణములు కూడా ఎర్రని కమలములను బోలియున్నవి. 


అతని సౌందర్యకాంతి అసంఖ్యాక మన్మథులను మించియున్నది. 
జలదములైన నీలమేఘసదృశమైన అతని శరీరముపై పీతాంబరము 
విద్యుల్లతవలె మెరయుచున్నది. ఇట్టి పవిత్రమూర్తి జానకీపతియగు 
శ్రీరామునికి నేను నమస్కరించుచున్నాను. 


ఓ మనసా! దీనులకు బంధువు, సూర్యునితో సమానమగు 
తేజస్పుగలవాడు, దైత్య దానవ వంశములను సమూలముగా నాశము 





బాలకాండము 127 


చేయువాడు, ఆనందకందుడు, కోశలదేశమను ఆకాశమున ప్రకాశించు 
నిర్మలచంద్రుడు, దశరథనందను డైన (శ్రీరాముని భజించుము. 


అతని శిరస్సుపై రత్నఖచితమైన కిరీటము, చెవులందు కుండల 
ములు, ఫాలముపై మనోహరమగు తిలకము, (ప్రతి అంగమునందు 
సుందరమైన ఆభరణములు శోభిల్టుచున్నవి. ధనుర్చాణములు ధరించిన 
అతని భుజములు మోకాళ్ళను తాకుచున్నవి. అతడు యుద్దములో 
ఖరదూషణాది రాక్షసులను జయించెను. 


అతడు శివుని, శేషుని, మునుల మనస్సులను రంజింపజేసెను. 
కామక్రోధలోభాది శత్రువులను నాశమొనరించువాడు. అట్టి శ్రీ 
రఘునాథుడు నా హృదయకమలమునందు సదా నివసించు గాక యని 
తులసీదాసుడనగు నేను (ప్రార్రించుచున్నాను. 








య 


క Tos, ‘Waal "if ఇ J iE క్ష లా 
ET ORGY Da 
రా? క | . 3 
ల స; | ట్ర Yh) గ్లో రక | 
A 3 
Cees (1 lt >= వా నా ual ' 

అ oe oy ag ర వ వ్ల న gon = క్‌... 


3 


1 


- 
i 


గ్లో యస ద. స్ట్‌ DE ene PF gs 
Ey CS mT : 


నై 
శక్త 





a ళ్‌ 


= నంతరం Toye 
చన oe 


2a! 
పనో 


క. వ 
మనల 
- 
ణ్‌ 
గా 
ret 
అ 


జ్‌ 
తూ 


వ 








LP 








( 
——— 
CAAA N DAL 


CA 


జ me p= ss . జ 
అ uu కల కళా ర్యా ల ఖరార Wr mh Ent టోని ee mt క ల, వింటె” * 
జ వల ఫీ వ = సి స ఎఫ్‌ es జః 
Fol abs ఖే శ “కాన ేం టే! శ row EE ఉల mss శోక జ 
ఇ జల వివి ౧ జ అ + ఇ 1 wi TH 
ప గప న్‌ స ను కా శ 
we మ Mn 
న్‌ గ ఇ గ క 
న ( న వ్ర క్‌ గ్‌ 
. ౧ 4 
తి వావ న ఖీ వ verte a గా 
న! శ క్ష ol ల! ౪.» క కా 4 CL) 
అ ॥ ॥ గ్‌ా . ళీ ప 
ల్‌ ల బి, క * శ లం ౪ + క్యు 
2 జ a లం సప ర 2 ర * 
a డే ఛే అ క్‌ అక నా జ ఆ సరన “ అక గ్‌ డ్రై ౭ 
జ PI Sere " శో శో శ్‌ కం కీ న ఫ్ర = pre క్ట 
వ ఇ + శ వై PT క స = య * క చం క | భా లి స 
క. మ + ww ఇ ద క a నే hE టట 
వ్‌ ఇ ఇ . 7 = జ అవీ? ee ie 
. SS he Te న్‌ శ ళం కఫ 
తీ UU ఇ 
జ శ 


1. వందనము 


ఖెగిమాంకమున గిరిరాజుసుత శోధిల్తుచుండగా, శిరమున గంగా 
డేవిని లలాటమున విదియచంద్రుని, కంఠమున హాలాహలమును, 
వృక్షసలమున నాగరాజును ధరించిన భస్మవిభూషితుడు, దేవతలలో 
(శ్రేష్టుడు, సర్వేశ్వరుడు భక్తుల పాపములను నాశనము చేయువాడు, 
సర్వవ్యాపకుడు, కళ్యాణరూపుడు, తెల్లని దేహకాంతిగలవాడైన శ్రీ 
శంకరుడు నన్ను రక్షించుగాక! 

రాజ్యాభిషేక సమయమున పెరగనిదెయు, వనవాసక్షేశమున 
తరగనిదియు, ఆనందప్రదమైన (శ్రీరామచంద్రుని ముఖకమలశోభ 
నాకెల్లప్పుడు శుభములనిచ్చుగాక, _ నీలకమలములవలె శ్యామలము 
అతికోమలమైన శరీరము కలవాడు, వామాంకమున సీతా దేవితో 
శోధిల్టునట్టి వాడు, చేతులందు ధనుర్చాణములు ధరించినవాడు, 
రఘుకుల భూషణుడైన , శ్రీరామచంద్రునికి నేను నమస్కరించెదను. 
శ్రీ గురుపాదకమల రేణువులచే నా మనోమాలిన్యములను కడిగి చేసి 
ధర్మార్హకామమోక్ష (ప్రదాతయగు శ్రీరామచంద్రుని నిర్మల క్రీర్తిని 
వర్లించెదను. 


౨. పటాభిషేక నిరయము 


శ్రీరామచంద్రుడు వివాహితుడై ఇంటికే వచ్చినది మొదలు 
అయోధ్యయందు నిత్యనూతన సంగీతోత్సవములు జరుగుచుండెను. 








అయోధ్యా కాండము 129 


అయోధ్యా ప్రజలు (శ్రీరామచంద్రుని ముఖ సౌందర్యమును చూచి 
ముగ్దులైరి. రాణులు తమ దాసీజనముతో, సఖులతోను సఫలమ 
నోరథలైరి. దశరథ మహారాజు (శ్రీరామచంద్రుని రూపగుణసౌశీల్య 
స్వభావాదులను తాను చూచి ఇతరుల వలన విని సంతుష్టాంతరంగుడా 
యను. ఒకరోజు దశరధ మహారాజు తన సభాసదులతో సభయందు 
కూర్చొనియుండెను. అందరూ (శ్రీరామచంద్రుని సద్గుణములను 
పొగడుచుండిరి. అద్దములో తన ముఖమును చూచుకొని కిరీటమును 
సరిజేసుకొనుచుండగా తలవెండ్రుకలు తెల్లనై అతని ముసలితనమును 
గుర్తుచేయుచుండెను. “రాజా! రాముని యువరాజుగా చేసి నీ జన్మను 
సార్హకము చేసుకొమ్ము”" అని అవి సందేశమిచ్చుచుండెను. ఆ 
ఆలోచనను తన హృదయములో నిల్పుకొని ఒక _ శుభదినమున, 
శుభఘడియయందు తన కోరికను గురువైన వగిష్ణునికి ప్రకటించెను: 
“ప్రభూ! (శ్రీరామచంద్రుని యువరాజుగా చేయుటకు అనుజ్ఞనివ్వండి 
నా జీవితకాలముననే ఆ ఆనందోత్సవము ప్రజల _ నేత్రానందము 
కలుగ నీయండి. శివుని అను[గ్రహముచే నా కోరికలన్నియూ నెరవేరినవి. 
ఈ కోరిక తీరినచో ఈ శరీరము ఉన్ననూ, పోయిననూ నాకు 
చింతలేదు.” దశరధుని మాటలు విని వశిష్టుడు (ప్రసన్నుడై యిట్లు 
పలికెను: “రాజా! వినుము. ఎవని శత్రువులు తను తప్పులకు 
పశ్చాత్తాప పడెదరొ, ఎవని స్మరణ మనస్సునకు ప్రశాంతతను 
యిచ్చనో అట్టి ప్రభువైన పవిత్ర (పేమ మూర్తి (శ్రీరాముడు 
నీ కుమారుడుగా జన్మించినాడు. శీరామచం[దుడు యువరాజైన 
దినమే మంగళకరము సుందరము. ఆలస్యము చేయకుము. వెంటనే 
ఏర్పాట్లుచేయుము.” 


దశరథుడు ప్రసన్నుడై మం|త్రియైన సుమం|త్రుని, సేవకులను 
పిలిచి ఆ శుభవార్తను తెలిపెను. *పట్టాభిషేకమునకై ముని(శ్రేష్టుడైన 
వశిష్టుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చండి,” అని ఆదేశించెను. 


130 తులసీ రామాయణము 


వగిష్షుడు వారితో “అన్ని తీర్హములనుండి నీరు తీసుకొనిరండు” 
అని పలికెను. తరువాత వివిధ ఓషధులు, వేర్లు, పుష్పములు, 
పండ్లు, ఆకులు, చామరములు, మృగచర్మములు అనేక రకములెన 
న్‌్‌, చు 
వస్త్రములు ఉన్ని, పట్టుబట్టలు, మణులు, మరియు రాజ్యాభిషేకమున 
చో రు అటు 
కవసరమగు వివిధ మంగళకరమైన పదార్హములు తెమ్మని ఆజ్ఞాపించెను. 
చేదోక్త విధులన్నియూ తెలిపెను. మునీశ్వరుని ఆజ్ఞను అందరూ 
శిరసావహించి పనులలో నిమగ్నులైరి. 


(శ్రీరామచంద్రుని రాజ్యాభిషేక వార్త వినగానే అయోధ్యలో 
జయజయ ధ్యానములను (మోగెను. సీతారాముల శరీరమునందు 
శుభశకునములు కలిగను. వారు తమలో “ఈ శుభ శకునముల 
న్నియూ తన మామ యింటికి పోయిన భరతుని ఆగమనమును 
సూచించుచున్నవి” అని భావించిరి. రాణివాసవు (స్త్రీలు ఈ 
సమాచారమును విని చంద్రుని వృద్ది చూచి సముద్రములోని అలలు 
పొంగినట్టు అమితానందమును పొందిరి. రాణులు మంగళకళశములు 
అలంకరింపసాగిరి. సుమిత్రాదేవి మణులతో సుందరమైన రంగవల్టులను 

సెను. కౌసల్యాదేవి [బ్రాహ్మణులకు దానములిచ్చి, దేవతలను 
పూజించి (శ్రీరామునికి శుభము కలుగుటకు ప్రార్డించెను. స్తీ, 
పురుషులందరూ యువరాజ పట్లాభిషేకపు వార్తను విని ఆనందముతో 
శుభకార్యములు చేయసాగిరి. నగరములో ఫలవృక్షములు నాటబడెను. 
అనేక మండపములు నిర్మించబడెను. వీధులు ధ్వజపతాక తోరణములలో 
అలంకరించబడెను. దశరథుడు వశిష్పమహామునిని (శీ/రామచంద్రుని 
భవనమునకు తగిన ఉపదెశముల నిచ్చుటకై పంపెను. గురువుగారి 
రాకను విని (శ్రీరాముడు ఎదురేగి పాదములకు నమస్కరించెను. 
సాదరముగా అర్యము నిచ్చి లోపలికి పిలుచుకొని వచ్చి షోడశోపచార 
పూజలతో గౌరవించెను. సీతాదేవితో సహా పాదాభివందనము చేసి 
చేతులు జోడించి శ్రీరాముడు పలికెను: “సేవకుని ఇంటికి (ప్రభువు 


అయోధ్యా కాండము 131 


రాక శుభప్రదమైనది. మీరు స్వయముగా ఇచ్చటకు విచ్చేయుటచే ఈ 
గృహము వవిత్రమైనది. లోకాచారమును అనుసరించి సేవకుని మీ 
వద్దకు రమ్మని కబురుపంపవలసినది.” ఆ "స్నేహపూరిత వాక్యములను 
విని శ్రీరామచంద్రుని ప్రశంసించుచూ వశిష్టుడు పలికెను: “రామా! 
సూర్యవంశమణివైన నీవిట్టి వాక్యములు పలుకుట తగును. రాజుగారు 
నిన్ను యువరాజుగా చేయదలచినాడు. రాజ్యాభి షేకపు ఏర్పాట్లు 
చేయుచున్నాడు. ఈ రోజు నీవు ఉపవాసము, హవనము మొదలగు 
విధిపూర్వకమైన సంయమనమును పాటించుము. దాని వలన విధాత 
ఈ పనిని సఫలము చేయును” అని పలికి గురువు రాజు వద్దకు 
పోయెను. 


శ్రీరాముని హృదయములో విచారము కలిగెను: “నేను నా 
సోదరులు ఒకే సమయమున జన్మించితిమి. బాల్యమున కలిసి తింటిమి, 
నిద్రించితిమి, ఆడుకొంటిమి.  కర్లభేదనములు, ఉపనయనములు, 
వివాహములు కూడా ఒకే సమయమున జరిగినవి. ఇప డు 
సోదరులందరినీ వదఠి పెద్దవానికి ఒక్కనికే రాజ్యాభిషేకము చేయుట 
ఉచితకార్యమా? అదే సమయమున లక్ష్మణుడు అచ్చటికి వచ్చెను. 
శ్రీరాముడు అతనిని పియవచనములతో సమ్మానించెను. 


అయోధ్యానగరపు హర్ణాతిశయము వర్తనాతీతము. అందరు 
భరతుని ఆగమనమును కాంక్రించు చుండిరి. “భరతుడు తొందరగా 
వచ్చి ఈ ఉత్సవమును చూచి తన నేత్రములను సఫలమొనర్చుకొనును.” 
అని పలుకుచుండిరి. “దేవుడు మా కోరికను నెరవేర్చు శుభముహూర్తము 
రేపు ఎప్పుడు వచ్చును? బంగారు సింహాసనముపై సీతాదేవితోపాటు 
(శ్రీరామచంద్రుడు విరాజిల్లును, మా మనోవాంఛలు పూర్తియగును" 
అని తమలో తాము అయోధ్యావాసులు మాట్లాడుకొనుచుండిరి. 


132 తులసీ రామాయణము 


3. దేవతల పన్నాగము 


చోరులు వెన్నెలరాత్రిని ఇష్టపడనట్లు దుష్ట దేవతలకు అయోధ్యలో 
ఆనందము రుచించలేదు. వారు సరస్వతీదేవిని పిలిచి పాదాభివందనము 
నాచరించి “అమ్మా! మా ఆపదలను చూచి (శ్రీరాముడు రాజ్యమును 
వదలి అడవులకు పోవునట్లు చేయుము. దాని వలన దేవతల 
కార్యములు సిద్దించును” అని |ప్రొర్టించిరి. సరస్వతీదేవి వారి ప్రార్హనను 
విని మౌనము వహించి “కనులవనమునకు "హేమంతరా।త్రిని ఎట్లు 
తేగలను?” అని విచారించెను. దేవతలు మరల వినయముతో 
(ప్రార్హించిరి: “మాతా! ఇందులో మీ దోషము ఏ మాత్రముండదు, 
ఏలనన, | క్రీరఘునాథుడు హర్షవిషాదరహితుడు. కర్మవశులైన జీవులు 
సుఖదుఃఖములను అనుభవిస్తారు. కాని . శ్రీరాముడు జీవుడు కాడు, 
భగవంతుడు. కావున దేవతల మేలుకొరకు మీరు అయోధ్యకు పొండి" 
అని మాటిమాటికి పాదములను పట్టుకొని వేడిరి. సరస్వతీదేవి 
ఇట్లు తలపో'సెను: “దేవతల బుద్ది చాల నీచమైనది. వీరి నివాసము 
గొప్పదికాని వీరి కృత్యములు నీచమైనవి. ఇతరుల ఐశ్వర్యమును చూచి 
ఓర్వలేరు. (శ్రీరాముడు అడవికి పోయిన రాక్షస వధ జరుగును. 
చతురులయిన కవులు నన్నాహ్యానించెదరు. వారి నాలుకలపై నిలచి 
శ్రీరాముని చరిత్రమును చెప్పెదను. నా ప్రతిష్ట ఎక్కువగును. 
ఆ విధముగా ఆలోచించి సరస్వతీదేవి సంతోషముతో అయోధ్యకు 


భరతుని తల్లియైన కైకేయి వద్ద మంధర అని ఒక మందబుద్ది దాసిగా 
ఉండెను. సరస్వతీ దేవి దాని బుద్దిని వక్రీకరించి దానిని అపయశము 
పాల్టేయ సంకల్పించెను. మంధర సుందరమైన నగరాలంకారమును 
చూచి మంగళకర _ వాద్యగోష్టిని విని జనులతో విశేష మేమిటని 
అడిగెను. ,శ్రీరామచంద్రుని రాజ్యాభిషేక సమాచారమును వినగానే 


అయోధ్యా కాండము 133 


ఆమె హృదయము అసూయతో నిండిపోయెను. “ఆ రాత్రిలోనే ఆ 
సన్నాహమును ఎట్టు నేలమట్టము చేయాలి?” అని ఆలోచించెను. 
వెక్కి వెక్కి ఏడ్చుచూ కైకేయి వద్దకు వచ్చెను. “ఎందుకు 
విచారముగా నున్నావు?” అని రాణి అడుగగా, ఏమియు పలుకక 
దీర్హనిశ్వాసము వదలి ఇంకనూ కన్నీటిని బొటబొట కార్చుచూ 
ఏడ్వసాగెను. కైకేయి నవ్వుచూ యిట్లనెను: “నీవు పొగరుబోతువు. 
లక్ష్మణుడు నీకేదో గుణపాఠము నేర్పినాడని నా నమ్మకము. 
రాజుగారు, రామలక్ష్మణ, భరతశతృఘ్నులు కుశలమే గదా?” ఆ 
మాటలు వినగానే ఆ దాసి ఇంకనూ వరితపించుచూ ఇట్లు వలికెను: 
“అమ్మా! ఎవ్వరు, ఎందుకు నాకు గుణపాఠం చెప్పాలి? యువరాజు 
పదవిని పొందుచున్న రాముడు తప్ప ఎవ్వరు నేడు సంతోషముతో 
ఉన్నారు? ఇప్పుడు దేవుడు కౌసల్యకు మిక్కిలి అనుకూలుడు. 
ఆమె గర్వమును చెప్పనలవి కాదు. నీవే స్వయముగా నగరశోభను 
తిలకించుము. నీ కుమారుడు ' పరాయి దేశములో ఉన్నాడు. నీకా 
విషయముషై ధ్యాసయే లేదు. నీ భర్త నీ వశములో నున్నాడని నీ 
వనుకుంటున్నావు. అతడు ఎంత కపటియో, చతురుడో, నీవెరుగవు.” 
మంధర అప్రియ వచనములను విని, ఆమె 'మనస్సులోని కల్మషమును 
తెలుసుకొని కైకేయి మందలించుచూ యిట్లనెను: “చాలించు నీ అధిక 
ప్రసంగము. కుటుంబములో కలహములు పెట్టుటలో 'ప్రజ్ఞగలదానివి. 
మరల మాట్టాడినచో నీ నాలుకను బయటికి లాగి _ చీల్చెదరు. 
సూర్యవంశములో పెద్దకుమారుడు రాజ్యానికి ప్రభువు. చిన్నవాడు 
"సేవకుడు. శ్రీరాముని స్వభావమును బట్టి - కౌసల్య ఎంత 
పియమైనదో మేమందరము అంతే (పేమాస్పదులము. అతడు నాకు 
నా ప్రాణములకన్నా ఎక్కువ పీతిపాత్రుడు, అతని రాజ్యాభిషేకము 
నిన్ను. ఎందుకు క్షోభ పెట్టుచున్నది:- భరతుని మీద ఒట్టు. నీవు 
నీ కపట ప్రవర్తనను మాని నిజము చెప్పుము. సంతోషించవలసిన 
సమయమున దుఖించుటకు కారణమేమి?” 


134 తులసీ రామాయణము 


మంధర పలికెను: “అమ్మా! నిజాన్ని కప్పిపుచ్చి చెప్పినవారే 
మీకు ఇష్టమయినవారు. నేను చెప్పినది మీకు నచ్చదు. మంచి 
మాట చెప్పగా మీకు దుఃఖము కలిగింది. బ్రహ్మ నన్ను కురూపిగా 
సృష్టించి పరాదీనగా చేసినాడు. ఇందులో వేరే వారి చోషముకేదు. 
ఎవ్వరు రాజైతే నాకేమి, నేను దాసిగా కాక రాణినవుతానా” న్రీ 
అవమానమును నేను చూడలేను. అందుకే ఒకటి రెండు మాటలు 
మాట్లాడినాను. నన్ను క్రమించు, నేను పొరపాటు చేసినాను.” 

కపటములో కూడిన ఆ తీయనిమాటలు విని కైకేయి దేవతల 
మాయకు వశమై శత్రువైన నుంధరను స్నేహితురాలిగా తలపోసెను. 
కైకేయి మంధర మాటలకు ముస్దరాలై మరి మరి _పేమతో అడిగెను. 
దాసి తన పాచిక పారినదని లోలోన సంతోషించెను. “అమ్మా! . 
నీవడుగుతున్నావు. కాని చెప్పాలంటే నాకు భయము చేస్తున్నది. 
సీతారాములు నీకత్యంత |(పియులని నీవు చెప్పినావు. నీకు రాముడంకే 
ఇష్టము. ఇది సత్యము. కాని ఆ రోజులు గడిచిపోయినవి. కాలము 
మారితే మిత్రులు కూడా శత్రువులు అవుతారు. నీ సవతి కౌసల్య 
చతురురాలు, గంభీరురాలు. ఆమె ఏ అవకాశమును కూడా తనకు 
లాభమగునట్లు మలచుకొనును. నీవు అమాయకురాలివి. నీ భర్త 
తీయని మాటలను నమ్మెదవు. ఆయన మనసంత విషమే. కౌసల్య 
సలహాను పొటించి ఆయన భరతుని అమ్మమ్మ గారింటికి పంపినారని 
తెలుసుకో. రాజుగారికి నీ మీద ఎక్కువ (పేమ ఉండుటవలన 
కౌసల్యకు నీ మీద అసూయ. భరతుడు లేని సమయమును 
చూచి రాముని రాజ్యాభి షేకమునకు ముహూర్తమును నిర్ణయింపచేసినది. 
కులాచారము (ప్రకారము (శ్రీరాముడు యువరాజగుట సమంజసమే. 
కాని రాబోయే ఫలితములను గూర్చి ఆలోచించిన _ దైవము దీనిని 
కౌసల్యకు లాభదాయకముగా చేయునని నా భయము.” ఆ విధముగా 
మంధర పెక్కు కుటిలమయిన మాటలను సవతి కలహములను గూర్చి 
చెప్పి కైకేయి మనస్సును మరలించెను. అమాయకురాలైన కైకేయికి 


అయోధ్యా కాండము 135 


మంధరపై పూర్తి విశ్వాసము గలిగెను. మరల మంధర పలికెను: 
“నేను నీ రక్షణలో నున్నాను. కావున నిజము పలుకుచున్నాను. రేపు 
రాముడు యువరాజు అయినచో నీ కష్టములు ప్రారంభమగును. 
నిన్ను పాలలో ఈగలాగ అందరూ తీసివేస్తారు. కశ్యపుని భార్య 
అయిన కద్రువ తన సవతియైన _ వినతను ఎట్టు కష్టపెట్టినదో 
అట్లే కౌసల్య నిన్ను కష్టపెట్టును. భరతుడు చెరసాలలో నుండును. 
లక్ష్మణుడు రామునికి అంతరంగికుడు అగును.” మంధర చేదు 
మాటలు వినగానే కైకేయి భయముతో వణికి పోయెను. నోట మాట 
రాలేదు. ఎండిన అరిటాకువలె వణికెను. కైకేయి గుండె ఆగిపోతే 
తన ఉపాయము ఫలించదని భయపడి మంధర అనేక కపటవు 
మాటలతో రాణిని అనునయించి ఆమె మనస్సును గట్టిపరిచెను. 
“మంధరా! నీవు చెపే ప్పది సత్యము. నా కుడి కన్ను అదురుచున్నది. 
ప్రతిరోజు నాకు చెడ్డస్వవ్నములు వచ్చుచున్నవి. నేను ఏమి చేయాలి? 
అమాయకురాలిని. శత్రువులెవరో మిత్రులెవరో నేను గుర్తించలేను. 
నేను ఎవరికి అపకారము చేయలేదు. విధి ఎందుకు నాకీదుస్తితిని 
తెచ్చిపెట్టినాడో? నేను నా తండ్రిగారింటికి పోయి జీవితమంతా 
అక్కడే గడుపుతాను, కాని బ్రతికుండగా -సవతి సేవను మాత్రము 
చేయను. పరాధీనవు బ్రతుకుకంటే చావు నయము.” అట్టు అనేక 
దీనవచనములను పలికిన కైకేయితో మంధర యిట్లనెను: “అమ్మా! 
నిన్ను నీవు హీనపరచుకోవలదు. నీ వైవాహిక జీవితము రెండింతలు 
సుఖప్రదమగును. ఈ దుర్వార్త వినినప్పటి నుండి నాకు అన్నము 
సహించదు. నేను జ్యోతిష్యులను అడిగితే వారు నిశ్చయముగా తెలిపిరి. 


4. ంండు వరములు | 


“భరతుడు రాజగుటకు నేను ఒక ఉపాయమును చెప్పెదను. 
అమ్మా! మీరు నాకొక కథను చెప్పియుంటిరి. ఒకసారి "రాజుగారు 


136 తులపీ రామాయణము 


మీకు రెండు వరములను ఇచ్చుటకు వాగ్గానము చేసినారు. ఈ రోజు 
వాటినడిగి నీ మనస్సును చల్లబరుచుకో. భరతునికి రాజ్యము, 
రామునికి వనవాసము కోరుకో. (శ్రీరాముని మీద ఒట్టు పెట్టుకున్న 
తర్వాతనే ఈ వరములు అడుగుము. లేనిచో రాజుగారు మాట 
తప్పవచ్చును. జాగ్రత్తగా పనిని సాధించుకో. ఈ రాత్రి గడచినచో 
మన పథకము ఫలించదు. ఇప డే కోపగ్భహానికి పొమ్ము” మంధరను 
తన ప్రాణములతో సమానముగా కైకేయి భావించెను. రాబోవు 
ఆపదను గుర్తించక బలి పశువు బాగా గడ్డి మేసినట్టు, 'కైకైయి తనకు 
సంప్రాప్తించబోవు కళంకమును, వైధవ్యమును గుర్తించలేకపోయెను. 
మంధరను పొగుడుచూ “ప్రవాహములో కొట్టుకొని పోవుచున్న నాకు 
నీవు ఆధారముగా దొరికితివి. విధాత రేపు నా అభిలాషను పూర్తి 
చేసినచో నేను నిన్ను నా కంటి పాపగా భావించెదను” అని పల్కుచూ 
కోపగృహమునకు పోయెను. కోప(ప్రకటనకై సర్వాలంకారములను 
విసర్హించి నేలపై పరుండెను. 


రాజభవనము, నగరము ఆనందోత్సాహములతో నిండెను. ఎవ్వరూ 
ఈ కుతంత్రమును పసికట్టులేదు. నగరవాసులు అత్యుత్సాహముతో 
రాజ్యాభిషేకపు ఏర్పాట్లు గావించుచుండిరి. (శీ,రామచంద్రుని చిన్న 
నాటి స్నేహితులు (శ్రీరాముని వద్దకు వచ్చి తమ సంతోషమును 
(ప్రకటించుచుండిరి. కాని కైకేయి హృదయము మాత్రము ఈర్చ్యా 
గ్నితో మండుచుండెను, సంధ్యాసమయమున దశరథుడు సంతోషముతో 
కైకేయి గృహమునకు వచ్చెను. కోపభవనము పేరు వినగానే 
దశరథుడు భీతిల్లైను. మెల్లగా కైకేయి వద్దకు పోయి ఆమె స్తితిని 
చూచి విచారించెను. కైకేయి తన ఆభరణములన్నిటినీ తీసివేసి, ఒక 
పాత ముతక వస్త్రమును ధరించి నేలపై పరుండియుండెను. రాజు 
ఆమె వద్దకు పోయి మధురస్వరముతో “రాణీ! కోవమేలీ” అనుచూ 
చేతితో స్పృశించగానే ఆ చేతిని కైకేయి విదలించివేసి కోపోద్రిక్త 


అయోధ్యా కొండము 137 


అయిన ఆడ త్రాచు వలె అతని వైపు చూచెను. దశరథుడు దానిని 
సరసముగా భావించి యిట్లు పలికెను: “నీ కోపకారణము యేమి? 
వినిపింపుము. ఎవరు నీకు అపకారము చేసిరి? నీ శత్రువు దేవత 
అయినా సరే వానిని వధించెదను. నా ప్రాణములు పుత్రులు, 
కుటుంబము, ప్రజలు సర్వస్వము నీ అధీనములు. రామునిపై 
ఒట్టు వేసి చెప్పుచున్నాను. ఇది సత్యము. నీ మనోరథమును 
నవ్వుతూ కోరుకొమ్ము. ఆభరణములను ధరించుము. ఈ 
కోపమును పరిత్యజించుము, సమయాసమయములను గుర్తించుము.” 
ఆ మాటలు విని రాజుగారి వాగ్గానమహిమను మనస్సున తలచి 
మందబుద్ది కైకేయి నవ్వుతూ లేచి ఆభరణములును ధరించెను. ఆమె 
కోపము శాంతించినదని తలచి రాజు (ప్రేమతో మృదుమధురముగా 
ఇట్లు పలికెను: “ఓ భామినీ! నీ మనోరథము నెరవేరుచున్నది. 
రేపు రాముని యువరాజుగా చేయుచున్నాను. మంగళకర వస్తువులు 
ధరించి నీ కోరిక ఏమో తెలుపుము.” అది వినగానే కైకేయి కఠిన 
హృదయము ముక్కలాయెను. కపట (ప్రేమను నటించుచూ, “అడుగు 
అడుగు అని పల్కుతారు కాని ఎప్పుడు ఏమీ ఇవ్వలేదు. మీరు 
నాకు రెండు వరములు ఇచ్చియుంటిరి. వాటిని అడుగుటకు కూడా 
నాకు సందేహము అగుచున్నది” అని పలికెను. 


రాజు నవ్వి “ఇప్పుడు నీ మనస్సు అర్థమైనది. నీకు కోపము 
అత్యంత ప్రియము. నీవే వరదానములను అడగలేదు. నేను 
వాటిని మరచిపోయినాను. నన్ను అసత్యవాదిగా భావించకు. రెండు 
వరముల బదులు నాలుగు వరములను కోరుకో. రఘువంశములోని 
రాజులు ప్రాణము పోయినా సరే మాటతప్పరు, _ (శ్రీ/రాముని పై 
ప్రమాణము చేసి చెప్పుచున్నాను” ఆ విధముగా రాజు మాటలను 
ధృవపరచి దుష్టబుద్ది కైకేయి నవ్వి తన దురాలోచనను కన్నులతో 
ప్రకటించుచూ పలికెను: “ప్రాణనాథా! వినుడు నా మనస్సులోని 


138 తులసీ రామాయణము 


మొదటి కోరిక భరతుడు యువరాజుగా కావలెను. దానిని వరముగా 
[(పసాదించుడు. రెండవ వరము (శ్రీరాముడు తాపసి వేషముదార్చి 
వైభవ విలాసములను వదలి పదునాలుగు సంవత్సరములు మునులవలె 
వనవాసము చేయవలెను.” కైకేయి మాటలు వినగానే రాజు 
శోకహృదయుడై మాట్టాడలేకపోయెను. ముఖము వివర్షము ఆయెను. 
(గద్ద చేతిలో చిక్కిన షక్రివలె విలవిలలాడెను. తలపై చేతులు ఉంచుకొని 
కన్నులు మూసుకొని, “నా మనోరథరూపమగు కల్పవృక్షము ఇప డే 
ఫరించుచుండగా కైకేయి అను ఏనుగు దానిని సమూలముగా నాశనము 
చేయుచున్నది” అని పరితపించెను. 


అతని దుస్తితిని చూసి కైకేయి కృద్దురాలై ఇట్లు పలికెను; 
“భరతుడు మీ కుమారుడు కాడా? నన్ను బానిసగా కొనుక్కొని 
వచ్చినారా? నా మాటలు చెవిన పడిన వెంటనే అవి బాణములవలె 
[గ్రుచ్చుకొనినచో ముందుగానే ఎందుకు ఆలోచించలేదు? మీరు 
రఘువంశములో సత్యపాలనకు |ప్రసిద్దులు. మీరిచ్చిన వరమును మీరే 
నిరాకరించండి. సత్యమును వదరి అపకీర్తి పాలుకండి. సత్యపాలనను 
గూర్చి గట్టిగా చెప్పి నాకు వరములు యిచ్చినారు. శిబి, దధీచి, 
బలిచ[క్రవర్తులు తమ సంపదను, ప్రాణములను కూడా లెక్కచేయక 
ఇచ్చిన మాటు నిలబెట్టుకున్నారు.” 


ధర్మాత్ముడైన రాజు ధైర్యము వహించి కన్నులు తెరచి దిర్హని 
శ్వాసము వదలెను. భయంకర |క్రోధాగ్నిలో మండుచున్న కైకేయి 
అతని సమ్ముఖాన నిలబడెను. “ఇది నిజముగా నా (బాణములు 
తీయునా? అని రాజు భావించెను. పిదప నమతాపూర్వకముగా 
పలికెను: “ప్రియా! నీవు భయము, విశ్వాసము, (ప్రేమలను నష్టపరచి 
ఇట్టే అప్రియవచనములను ఏల పలుకుచుంటివి? భరతుడు, రాముడు 
నాకు రెండు కన్నులవంటివారు. |ప్రాతకాలముననే దూతలను పంపి 
భరతశ[తుఘ్ను లను రప్పించెదను. ఒక శుభముహూర్తమును నిర్ణయించి 


అయోధ్యా కాండము 139 


భరతునికి రాజ్యము నప్పగించెదను. (శ్రీరామచంద్రునికి రాజ్యకాంక్ష 
లేదు. అతనికి భరతునిపై అనన్య (పేమ కలదు. నీ కోపమును మాని 
మంగళకరమైన దుస్తులు ధరించుము. భరతుడు యువరాజగును. 
నీ రెండవ కోరికను మాత్రము మానుము. రాముడు లేనిదే నా 
జీవితము ఉండదు. బాగా ఆలోచించుకో.” రాజుగారి కోమల 
వచనములు విని అగ్నిలో ఆజ్యము పడినట్టు కైకేయి [కోధముతో 
మండిపోయెను. “మీ మాయమాటలు నడువవు. ఇష్టమయితే నేను 
కోరినవి ఇవ్వండి. లేకపోతే లేదనిచెప్పి అపకీర్తి పాలుకండి. తెల్లవారగనే 
రాముడు ముని వేషమును ధరించి వనమునకు పోనట్టయితే నేను 
చనిపోవుట, మీరు అపకీర్తి పాలగుట నిజము. (గహించండి.” 


ఆ మాటలు వినగానే దశరధుడు స్త్రీ రూపములో మృత్యువే నా 
నెత్తిపై నాట్యము ఆడుచున్నదని గ్రహించి, “నీవు సూర్యవంశమును 
నాశనము చేయవద్దు. నా శిరస్పునడుగుము, వెంటనే ఇస్తాను కొని, 
రాముని నానుండి వేరు చేసి నన్నుచంపవద్ద అని (ప్రార్హించుచూ 
కెకేయి. హఠరోగమును నివారించుట అసాధ్యమని గ్రహించి దశరథుడు 
నెత్తి బాదుకొని నేలపై బడి “రామరామ” అని విలపించెను. అతని 
శరీరము పూర్తిగా శిథిలమయ్యెను. కంఠము ఎండిపోయెను. నోట 
మాట రాలేదు. నీరు దొరకని చేపవలె గిలగిలలాడెను. మరల 
కైకేయి కఠోర వచనములు పలికి విషము నిం పెను. “చివరకు ఈ 
విధముగా చేయవలసి వుంకే మాటిమాటికి నన్ను “అడుగు అడుగు 
అని ఏల పరికితిరి? ప్రతిజ్ఞా భంగము అయినా చేయుడు. లేదా 
ధైర్యముతో (ప్రవర్తించుడు. సత్య |ప్రతిజ్ఞునికి శరీరము, భార్యాపు[త్రులు, 
గృహము, సంపద అన్నియూ గడ్డిపోచతో సమానము” అని పలికెను. 

కైకేయి పలికిన కర్తకఠోఠపు మాటలు విని దశరథుడు పలికెను: 


“నీకిష్టమయినట్లు మాట్లాడుము, ఇందులో నీ దోషము లేదు. 
నా మృత్యుచే పిశాచమై నిన్నావహించి ఇట్లు 'మాట్లాడించుచున్నది. 


140 తులసీ రామాయణము 


విధివైపరీత్యము వలన నీకీ దుర్చుద్ది కలిగినది. ఇది నా పాపఫలము, 
భరతుడు రాజగుటకు పొరపాటుగా _నైన కోరడు. నీవల్ల నాశనమైన 
ఈ సుందరమైన అయోధ్య మళ్లీ వికసించి శ్రీరాముని పరిపాలనలో 
శోభాన్వితమగును. _సోదరులంతా కలిసి అతనికి  సేవచేసెదరు. 
శ్రీరాముని కీర్తి ముల్లోకములలో వ్యాపించును. కాని నీకళంకము 
నా పశ్నాతాపము మన మరణానంతరము కూడా మాసిపోదు. 
ధార్బాగ్యురాలా! నా ఎదుటనుండి తొలగిపో. నీ ముఖము నాకు 
చూపవద్దు. నేను బ్రతికి ఉన్నంత వరకు నాతో మాట్లాడవద్దని 
చేతులెత్తి |ప్రార్దీస్తున్నాను. అనేక విధముల నచ్చచెప్పిననూ వినక 
నీవు నన్ను సర్వనాశనము చేస్తున్నావు,” అనుచూ విలపించుచూ 
రాజు నేలపైకి ఒరిగెను. కాని కపటి, చతురాలైన కైకేయి ఏమియూ 
మాట్లాడక నిలుచుండెను. 


అంతలోనే తెల్లవారెను. రాజద్వారముకడ వీణ , వేణు, 
శంఖధ్యనులు ప్రతిధ్వనించెను. జనసమూహము శ్రీరాముని 
పట్టాధిషేకమును చూచుటకు గుమికూడిరి. “సూర్యోదయము 
అయినప్పటికీ దశరథ మహారాజు లేవని కారణము ఏమి?” అని 
సేవకులు, మంత్రులు అడుగుచుండిరి. సుమంత్రుడు రాజమహలులో 
ప్రవేశించి అచ్చటి భయానక దృశ్యమును చూచి భయపడెను. 
అడిగిననూ ఎవ్వరు ఏమియూ పలుకలేదు. కైకేయి మందిరమున 
రాజుగారి స్టితి చూచి భయభీతుడయ్యెను. భయముతో సుమంత్రుడు 
ఏమియూ అడగ జాలకపోయెను. అతనితో కైకేయి “రాజుగారు 
రాత్రంతయూ నిద్రించలేదు. తెల్లవారువరకూ రామా రామా 
అనుట తప్ప మరి ఏమియూ చేయలేదు. వెంటనే పోయి 
రాముని ఇచ్చటికి పిలుచుకొనిరమ్ము, వచ్చినతర్వాత విషయ మేమిటో 
తెలుసుకొనవచ్చును” అనెను. “రాణి ఏదో కుతం[త్రము పన్నినది” అని 
ఊహించి సుమంత్రుడు శ్రీరామచంద్రుని మందిరమునకు పోయెను. 


అయోధ్యా కాండము 141 


రాజాజ్ఞను వినిపించి శ్రీరాముని వెంటనిడుకొని బయలుదేరెను. 
ఛత్రచామరములు లేకుండా కాలినడకన మంత్రితో వచ్చు | శ్రీరాముని 
చూచి. ప్రజలు మిక్కిలి వగచిరి. ఒక ఆడసింహమును చూచి 
భీతిల్లి పడిన "ఏనుగువలె శోకసంస్తత హృదయుడై అస్తవ్యస్తముగా 
పడివున్న రాజును (శ్రీరామచంద్రుడు చూచెను. _సమీపముననే 
రాజుగారి అంతిమ ఘడియలను లెక్క పెట్టుచున్న మృత్యదేవత వలె 
కోథమూర్తియైన కైకేయి నిలుచుండెను. (శ్రీరామచంద్రుడు 
కోమల స్వభావుడు. అతడు ఎన్నడూ దుఃఖమును గూర్చి వినలేదు. 
మొదటిసారి అప్పుడు ఆ దుఃఖమును చూచెను. అయిననూ ధైర్యము 
వహించి కైకేయి నడిగెను: “మాతా! పితృదేవుల దుఃఖమునకు 
కారణమేమి? దుఃఖనివారణయత్నము చేయవచ్చును.” అప్పుడు 
కైకేయి సమాధానము ఇచ్చెను: “రామా! రాజుగారి దుఃఖమునకు 
కారణము నీ మీద మిక్కిలి (పేమ. వీరు నాకు రెండు 
నరములను యిచ్చుటకు (ప్రతిజ్ఞచేసియుండిరి. నేను ఆ వరములను 
అడుగగానే రాజుగారి హృదయము దుఃఖమయము అయినది. 
ఒకవైపు నీమీద మమకారము, మరొకవైపు |ప్రతిజ్ఞాపాలనము. ఇదియే 
అతని ధర్మసంకటము. సాధ్యమయితే అతని ఆజ్ఞను శిరసావహించి 
దుఃఖమును రూపుమాపుము” అని పలికి కైకేయి కథనంతయూ 
శ్రీరామునికి వినిపించెను. 


స్వభావతః ఆనందస్వరూపుడు (శ్రీరామచంద్రుడు మనస్సులో 
నవ్వుకొని దోషరహితమైన మధుర వచనములను పలికెను: “మాతా! 
వినుడు. తల్లిదండ్రుల ఆజ్ఞలను పాఠలించుటయందు అనురాగముగల 
పుత్రుడే భాగ్యవంతుడు. అట్టివాడు (ప్రపంచములో దుర్లభుడు. 
వనములో కూడా నాకన్నివిధముల మేలే జరుగును. అక్కడ మునులతో 
సమాగమము కొగలను. ఇది నా తండ్రిగారి ఆజ్ఞ మరియు మీ 
సమ్మతి. నా [ప్రాణసమానుడైన భరతుడు రాజ్యమేలును. ఇంత చిన్న 


142 తులసీ రామాయణము 


విషయమునకై రాజుగారు దుఖితులు అయినారని నాకు విశ్వాసము 
కలుగుటలేదు. నిజముగా నా వల్ల ఏదో మహాపరాధము జరిగినది, 
మాతా! నిక్కము వచింపుడు.” రఘునాధుని నిర్మల వాక్కులు 
విని, అతని వినయమును చూచి కైకేయి ప్రసన్నురాలై కపట(పేమను 
చూపుచూ పలికెను: “నీ పైన, భరతుడిపైన ఒట్టు. రాజుగారి 
దుఃఖమునకు మరొక కారణము నేను ఎరుగను. నాయనా! నీవు 
తల్లిదం[డులకు, సోదరులకు ఆనందము నిచ్చువాడవు. అపరాధము 
చేయుట అసంభవము. నీవు పితృవాక్యపరిపాలనా తత్పరుడవు. ఈ 
ముసలితనములో మీ తండ్రిగారికి అపకీర్తిరాకుండునట్లు చేయుము. 
ఏ పుణ్యఫలమువలననో నీ వంటి పుతుడు కలిగెను. దానిని 
నిరాదరణ చేయుట మంచిది కాదు.” ఆమె కఠిన వాక్యములను 
కూడా శ్రీరాముడు శుభముగానే భావించెను. 


(శీ,రామచంద్రుడు వచ్చిన విషయమును చెవి సోకగానే దశరథుడు 
మెల్లగా కన్నులు తెరిచెను. మంత్రి రాజుగారిని మెల్లగా కూర్చుండబె జ్ఞును. 
శ్రీరాముడు అతనికి పాదాభివందనము చేసెను. దశరథుడు కన్నీటితో 
ఏమియూ మాట్లాడలేక (శ్రీరాముని హృదయమునకు హత్తుకొనెను. 
తండ్రి (పెమవశుడగుటచూచి శ్రీరాముడు సమాయానుకూలముగా 
పలికెను: “తండ్రిగారూ! ఒక విషయమును చెప టకు సాహసించు 
చున్నాను. నన్ను క్రమింపుడు. ఇంత చిన్న విషయమున కై మీరింత 
కష్టపడుచున్నారు. (హపేమవశులై విచారించకండి. ప్రసన్నచిత్తులై నన్ను 
ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞను పొంది నా జన్మమును సఫలము ఒనర్చుకొని 
శీ ఘముగా తిరిగి రాగలను. ఈ పృద్విపైన ఎవ్వని చరిత్రను 
విని తండ్రి పరమానందభరితుడు అగునో అట్టి కుమారుని జన్మ 
ధన్యమయినది. తల్లిదండ్రులను తన ప్రాణములతో సమానముగా 
(పేమించువానికి ధర్మార్హకామమోక్షములు కరతలామలకములు. నేను 
తల్లిగారి అనుజ్ఞ బడసి వస్తాను, అనుమతి నివ్వండి. మరల మీ 


అయోధ్యా కాండము 143 


పాదములకు (ప్రణమిల్లి వనమునకు పోయెదను.” ఆ విధముగా పలికి 
శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయెను. శోకతప్పుడైన రాజు ఏమియూ 
బదులు పలుకలేదు. 


ఈ అ|పియవార్త నగరమంతయూ వ్యాపించెను. అందరూ 
ఎక్కడివారక్కడే కూలబడిపోయిరి. ముఖములు _ఎండిపోయెను. 
కన్ను లలో నీరు (ప్రవహించసాగను. (ప్రజలు కైకేయిని తిట్టుచుండిరి. 
“ఏల ఈ పాపాత్మురాలు కొత్తగా నిర్మించిన భవనమును తగులబెట్ట 
ప్రయత్నించుచున్నది? తన (వేలితో తన కన్నులనే పొడుచుకొనుచు 
న్నది. ఆనందో త్సాహాలమధ్య శోకమును నిర్మించుచున్నది. రాముడు 
ఈమెకు ప్రాణసమానుడు. మరి ఏ కారణమువలన ఈమె ఇంత 
కఠినత్వము వహించినది? (స్త్రీల స్వభావము అగ్రాహ్యము, అగాధము. 
వారి మనసును తెలుసుకొనుట కష్టము.” మరికొందరు రాజుగారిదే 
దోషమని భావించిరి. “దుర్చుద్ది యగు కైకేయికి విచారణ లేకుండా 
ఇచ్చిన వరములు దుఃఖమునకు మూలమైనవి. (స్త్రీకి - వశమగుట 
నలన జ్ఞానము, గుణము నష్టపోయినాడు” అనుచుండిరి. మరికొందరు 
రాజును దోషిగా తలచలేదు. వారు విధాతను తిట్టిరి. వారి 
ఉత్సాహము అంతరించెను. దుస్పహమైన బాధ హృదయములో 
నిండెను. కొందరు బ్రాహ్మణ (స్త్రీలు, కులములోని పెద్దలు కైకేయికి 
నచ్చచెప్పిరిః “నీకు , శ్రీరామునిపై సహజముగా (పేమయున్నది కదా! 
మరి- ఏ కారణముచే అతనిని వనమునకు పంపుచున్నావు? నీవు 
ఎప్పుడు కూడా సవతులపై ఈర్హ్యచెందలేదు. కౌసల్య నీకేమి 
అపకోరము చేసినది? (శ్రీరాముడు లేని అయోధ్యను భరతుడు 
ఏలునా? (శ్రీరాముని విడిచి సీతాలక్ష్మణులు ఉందురా? | క్రీరాముడు 
లేకుండా రాజు (బతుకగలడా? నీ కోపమును మానుము. అవశ్యముగా 
భరతుని యువరాజుగా చేయుము. కాని (శ్రీరాముని అడవులకు 
పంపుట ఎందుకు? అతడు ధర్మమూర్తి. అతనికి రాజ్యకాంక్షలేదు” 


144 తులసీ రామాయణము 


ఆ విధముగా చేసిన హితబోధలు కైకేయికి రుచించలేదు. కుటిలకుబ్ద 
మంధర చేసిన ఉపదేశము ఆమె మనస్సున బాగుగ నాటుట వలన 
వారి మాటలను పెడచెవిని పెట్టను. వారామెను అనేక విధములుగా 
దూషించుచు వెళ్ళిపోయిరి. 


5. తరి అనుమతి 
a 


శ్రీరామచంద్రుడు ప్రసన్న మైన ముఖముతో ఉల్లాసముగా కౌసల్యా 
దేవి వద్దకు పోయెను. తన రెండుచేతులు జోడించి తల్లి పాదములకు 
నమస్కరించెను. తల్లి అతనిని ఆశీర్వదించి ఆభరణములతో వస్త్ర, 
ములతో కప్పి చేసెను. కన్నులందు ఆనందబాష్పములు (పవహించెను. 
శరీరము పులకరించెను. అతనిని తన హృదయమునకు హత్తుకొని 
“నాయనా! ఆనందప్రదమైన శుభముహూర్తము ఎప్పుడు? ఎప్పుడు 
నా జీవితము సఫలమగును? త్వరగా స్నానము చేసి నీకిష్ట మైన 
మధుర వదార్హములను తినుము. తర్వాత తం|డ్రిగారివద్దకు పొమ్ము, 
ఇప్పటికే చాలా ఆలస్యమయినది.” తల్లిగారి _(పేమపూరితమైన మధుర 
వచనములను విని ధర్మమార్గములు ఎరిగిన శ్కీరామచం[దుడు ఇట్లు 
పలికెను: “అమ్మా! తండ్రిగారు నా కప్పగించిన వనరాజ్యమున 
నేను అనేక గొప్ప కార్యములను నెరవేర్చవలసి యున్నది. మీరు 
(పసన్నచిత్తముతో నాకు అనుమతి నిచ్చిన నా వనవాసము ఆనందమును 
శుభమును చేకూర్చును. పదునాలుగు సంవత్సరములు వనవాసముగా 
గడిపి తండ్రి గారి ఆజ్ఞను పాలించి పిదప మీ పాదములను దర్శించెదను.* 
(శ్రీరామచంద్రుని వినయపూర్వక వచనములు తల్లి హృదయములో 
బాణములవలె గుచ్చుకొనెను. గద్గద స్వరముతో “నాయనా! నీవు 
తండ్రిగారికి ప్రాణసముడవు. వారే నీ రాజ్యాభిషేక సుమూహార్తమును 
నిర్ణయించిరి. ఇప డే అపరాధమునకు నిన్ను వనములకు పంపుచు 
న్నారు?” అని వాపోయెను. శ్రీరాముని కనుసన్నలాజ్ఞచే సుమం;త్రుని 


అయోధ్యా కాండము 145 


పుత్రుడు విషయమునంతయూ తెలిపెను. ఆ కథ విన్న కొసల్య 
గొంతుక మూగబోయెను. కర్తవ్యము, మమతల సంఘర్షణల వలన 
కౌసల్యాదేవి (శ్రీరాముని నిలుపలేదు. వనమునకు పొమ్మని చెప్పలేదు. 
ఆమె మనస్సులో యిట్లు ఆలోచించెను: “నేను పట్టుదల వహించి 
కుమారుని నిలిపినచో ధర్మమునకు విరుద్దము. సోదరులలో పరస్పరము 
విరోధము కలుగును.” అట్టి ధర్మసంకటముతో విచార్మగస్తురాలయ్యెను. 
చివరకు కౌసల్య తన భర్తయెడల తన ధర్మమును తాను తెలుసుకొని 
రాముడు, భరతుడు ఇరువురు తనకు సమానము అని భావించి 
పరికెను: “కుమారా! పి|త్రాజ్ఞా పరిపాలనము అన్ని ధర్మములలో 
పవిత్రమయినది. మీ తండ్రిగారు రాజ్యమునకు బదులు వనవాసమును 
ఇచ్చినారు. నేను ఇందులకు లేశమాత్రమైన దుఃఖించుటలేదు. కాని 
నీవు లేకున్నచో భరతునికి, రాజుగారికి అయోధ్యవాసులకు అతి 
కష్టమగును. అడవులు వంద అయోధ్యలతో సమానము అని 
భావించుము. వనదేవతలే నీ తల్లిదండ్రులు, పశుషక్ష్యాదులు న్‌ 
సేవకులు, నీవు వెళ్ళు వనమే భాగ్యవంతమయినది, నీవు వదిలిన 
అయోధ్య భాగ్యహినమైనది. నీ (ప్రజలను కుటుంబ సభ్యులను 
అనాథలుగా చేసి వనములో సుఖించుము. నీ కష్టములనన్నింటినీ 
నేను భరించలేను. విధి మాకు వ్యతిరేకము అయినది.” “అట్లు 
అనేక విధముల విలపించి కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని పాదములకడ 
పడిపోయెను. - (శ్రీరామచంద్రుడు తల్లిని లేపి హృదయమునకు 
హత్తుకొని మధుర వచనములతో మరల నచ్చచెప్పెను. 


6. సీతాదేవి అభిలాష్న 


అదే సమయమున శ్రీరామచంద్రుని వనవాస వార్తను. విని 
సీతాదేవి వ్యాకులచిత్తాయెను. ఆమె అత్తగారి వద్దకు వచ్చి. ఆమె 
పాదములకు నమస్కరించి తలవంచుకొని కూర్చొని ఆలోచించసా గెను: 


146 తులపీ రామాయణము 


“ప్రాణనాథుడు అడవికి పోవుటకు సిద్దమగుచున్నాడు, వారితో పాటు 
పోవుటకు నేను ఎంత పుణ్యము చేసి ఉండాలి?” ఇట్లు ఆలోచించుచూ 
తన సుందర చరణముల నఖములచే నేలను రాచుచుండెను. ఆమె 
న్మేతములనుండి నీరు ప్రనహించుచుండెను. ఆమె స్టితిని చూచి 
కౌసల్యాదేవి పలికెను: “నాయనా! సీత అత్యంత సుకుమారి. 
రూపసద్దుణరాశి. అత్తమామలకు కుటుంబములోని ఇతర జనులకు 
ప్రీతిపాత్రమైనది. నాకు అత్యంత ప్రియమైన కోడలు. ఈమెను నా 
కంటిపాపవలె చూచినాను. అట్టి సుకుమారి అయిన సీత నీవెంట 
వనమునకు వచ్చుచున్నది. వనములో ఏనుగులు, సింహములు, రాక్షస్టులు 
మొదలగు దుష్ట్రప్రాణుల మధ్య ఉండగలదా? నీ వాజ్జాసించినచో 
ఆమె ఇంటిలోనే నాకు తోడుగా ఉండును.” 


కౌసల్యఅమృతవాక్కులను విని శ్రీరాముడు పియవచనములతో 
అమెను అనునయించెను. తల్లి సమీపమున సీతాదేవితో మాట్లాడుటకు 
సంకొచించెను. కాని ఆపత్కాలావసరమును గుర్తించి ఇట్లు పలికెను; 
"ఓ రాజకుమారి! నా సలహాను జాగ్రత్తగా వినుము. నీవు 
నా మేలు దీ మేలు కోరేదానివైతే నా మాట విని ఇంటిలోనే 
ఉండుము. అత్తమామల సేవకన్నా వేరే ధర్మము స్త్రీకి మరొకటి 
లేదు. మా తల్లిగారు నన్ను జ్ఞప్తికి తెచ్చుకొని దుఃఖించినవుడు నీవు 
ఆమెను ఓదార్చగలవు. మా తండ్రిగారి ఆజ్ఞను వారించి త్వరగా తిరిగి 
రాగలను. నాపైగల (పేమవశమున వనమునకు వచ్చినచో అనేక 
కష్టములు పడవలసి వచ్చును. ఎండ, చలి, వర్ణము గారి - వీటికి 
ఓర్చుకొనవలెను. మార్గము గడ్డి, ముళ్ళు, రాళ్ళతో నిండియుండును. 
(త్రోవలో దుర్గమ పర్వతములు, గుహలు, లోయలు, నదులు ఉన్నవి. 
అవి దాటుటకు వీలులేనివి. అక్కడ నేలపై _పరుండవలెను. 
వల్కలములు ధరించవలెను. కందమూలఫలములను భుజించవలెను. 
అంతేగాక వనములో ఏనుగులు, సింహములు,. పులులు, తోడేళ్ళు, 


అయోధ్యా కాండము 147 


నరమాంసభక్రకు లైన రాక్షసులు సంచరించెదరు. ఆ ఘనారణ్యములను 
తలుచుకుంటే ఎంతటి ధైర్యస్తులయిననూ భయపడెదరు. సహజముగా 
భయస్తురాలైన నీవు వనవాస జీవితమును  గడపలేవు. కావున 
నా సలహాను విని ఇంటి వద్దనే ఉండుము.” తన (పియతముడైన 
శ్రీరాముని వచనములు విని సీతాదేవి సుందరనేత్రములు నీటితో 
నిండిపోయెను. సంతప్త హృదయద్చై, అశుధారలను బలవంతముగా 
ఆపుకొని, ధైర్యమును కూడగట్టుకొని అత్తగారి పాదములను పట్టుకొని 
పలికెను: “అమ్మా! నన్ను క్షమింపుడు. నాకేది పరమహితమో అట్టి 
సలహానే నా పతి ఇచ్చినారు. కాని నా మనస్సులో విచారించగా 
పతివియోగంకన్నా (ప్రపంచములో స్త్రీకి మరొక దుఃఖము లేదు 
అని తోచింది.” మరల శ్రీరాముడి వైపు తిరిగి జానకి ఇట్లు 
పలికెను: “ఓ ప్రాణవతీ, దయాసాగరా! మీరు లేని దేవలోకము 
కూడా నాకు నరకముతో సమానము. తల్లిదండ్రులు, సోదరులు, 
బంధువులు, స్నేహితులు, సేవకులు, కుమారులు కూడా ఎంత 
సజ్జనులు, సుణీలురు అయిననూ భర్తలేనిచో సూర్యునికంకే ఎక్కువ 
బాధించువారే. శరీరము, ధనము, గృహము, రాజ్యము - ఇవన్నియూ 
భర్తలేనిచో స్త్రీకి శోకకారణములే. భోగము రోగముతో సమానము 
అగును. ఆభరణములు బరువు అగును.. సంసారము యమయాతన 
అగును. మీరు లేకుండా ప్రపంచములో నాకు ఏదియూ సుఖమును 
ఇవ్వదు. మీతో పాటు ఉండుటవలన పశుషక్ష్యాదులే నా కుటుంబము, 
వనమే మహానగరము, వల్కలములే నిర్మల వస్త్రములు, పర్లశాలయే 
స్వర్గధామమగును. వనదేవతలే నన్ను అత్తమామలవలె. రక్రీరిచెదరు. 
కందమూలఫలములే అమృతసమ మైన భోజనము అగును. (ప్రతిక్షణము 
పతిదేవుని చరణకమలములను చూచి ఆనందించేదను. వనములో మీరు 
తెలిపిన కష్టములు ఏవియు భర్తృవియోగ దుఃఖముతో సమానముకాదు. 
మీరు లేకుండా పదునాలుగు సంవత్సరములు నేను జీవించగలనని 
తలచినట్టయితే నన్ను ఇచటనే వదలిపొండు. మీ కోమలమయిన 


నా సనా గాత కాన 


148 తులసీ రామాయణము 


మూర్తిని చూచినపుడు వేడిగాలులు కూడా నన్ను ఏమియు చేయలేవు. 
నా స్వామి దగ్గర ఉండగా నావైపు కన్నెత్తి చూచేవారు ఎవరు? 
నేను సుకుమారినైతే నా నాథుడు వనవాసమునకు యోగ్యుడా? 
నన్ను విషయభోగములను అనుభవించమని మీరు వనములో తపస్సు 
చేయుట తగునా?”ఆ విధముగా పలికి సీతాదేవి వ్యాకులచిత్త 
ఆయెను. శారీరక వియోగము కంట ముందు వియోగము అను 
మాటనే సహింపరానిదయ్యెను. 


ఆమె స్తితిని చూచిన రఘునాథుడు ఆమెను ఇంటిలో ఉంచినచో 
ఆమె మరణము తథ్యము అని తలచి, “చింతించకుము, నాతో 
పాటు రమ్ము. త్వరగా వనగమనముకు సిద్దముకమ్ము,” అని పలికి 
సీతాదేవిని _ఓదార్చెను. మరల తల్లికి పాదాభివందనము చేసి 
ఆమె ఆశీర్వాదమును పొందెను. తల్లి వచించెను: “కుమారా! 
వెంటనే పోయి నీ ప్రజల దుఃఖమును దూరము చేయుము. ఈ 
[క్రూరాత్మురాలైన తల్లిని మరచిపోవద్దు. ఓ విధాతా! నా అదృష్టము 
తిరిగి వచ్చునా? ఈ మనోహరమైన జంటను తిరిగి నా కన్నులతో 
చూడగలనాణో అని అనేక విధముల వగచుచున్న తల్లిని _శ్హీరాముడు 
ఊరడించెను. జానకి అత్తగారి పాదములకు నమస్కరించి “అమ్మా! 
నిను అదృష్ట్రవానను. మీకు సేవచేయాల్సిన సమయమున విధాత నాకు 
వనవాసమును విధించెను. మీరు మీ దుఃఖమును త్యజించండి. కాని 
నా పై (ప్రేమను మరచిపోకండి.” సీతాదేవి వచనములు విని కౌసల్య 
ఆమెను తన హృదయమునకు హత్తుకొని “గంగాయమునా నదులలో 
wh ని సౌభాగ్యము ఉండును” అని ఆశీర్వదించెను. 
సీతారాములు కౌసల్యాదేవికి మరలమరల పాదాభివందనము చేసి సెలవు 
తీసుకొని పోయిరి. 


అయోధ్యా కాండము 149 


7: లక్ష్మణుని (ప్రార్రన 


లక్ష్మణునికి ఈ వార్త తెలియగానే వ్యాకులమనస్కు_ డై శరా 
ముని వద్దకు పరుగెత్తి విచారవదనముతో, సజలనయనములతో అతని 
చరణములను పట్టుకొనెను. విచారగస్తుడై చేతులు కట్టుకొని 
నిలిచియున్న లక్ష క్ష్ముణుని చూచి స్నేహణీలుడైన శ్రీరాముడు యిట్లు 
పరికెను: “నాయనా, నీవు (పేమవశమున అధైర్యపడవలదు. చివరకు 
ఆనందము శుభమే యగును. ఎవడైతే తల్లిదం[డ్రుల, గురు, (ప్రభువుల 
ఉపదేశము శిరసావహించునో వాని జన్మమే పార్హకము. దీనిని 
మనసులో నుంచుకొని నా సలహానువిని తల్లిదండ్రులకు - సేవచేయుము. 
భరతశ[తుఘ్నులు కూడా ఇంటలేరు. మహారాజుగారు వృద్దులు. నా 
వనవాస విషయమున చాలా దుఃభించుచున్నారు. నీవు నాతో 
వనమునకు వచ్చినచో గురువుగారు, తల్లిదండ్రులు, ప్రజలు, పరివారము 
అందరూ దుర్భరమైన దుఃఖమును పొందెదరు. కావున నీవు ఇచ్చటనే 
వుండి అందరినీ ఓదార్చి సంతుష్టలుగా చేయుము.” శ్రీరాముని 
గీతలవచనములకు. లక్ష్మణుడు వాడిపోయెను. (శీ/(రామచరణముల 
నిడుకొని పల్కెను: “ప్రభూ! నేను సేవకుడను. మీరు నా (ప్రభువులు. 
కావున మీరు నన్ను త్యజించిననూ నేనేమి చేయగలను? మీరు 
నాకు మంచి ఉపదేశమునే యిచ్చితిరి. కాని బలహీనహృదయుడనగుట 
వలన నేను దానిని స్వీకరింపజాలను. నేను మీ (ప్రేమతో పెరిగిన 
బాలుడను. మిమ్ములను తప్ప తల్లి, తండ్రి, గురువు ఎవ్వరినీ 
ఎరుగను. మనోవాక్కర్మలచే మీ చరణములందు అనురక్తుడనయిన నేను 
త్యజించుటకు యోగ్యుడనా?” కరుణాసింధువు శ్రీరామచంద్రుడు 
తన సోదరుని వినయపూర్వక వచనములను విని హృదయము 
నకు హత్తుకొని ఓదార్చుచూ, “నీవు పోయి తల్లిగారి అనుజను 
తీసుకొని రమ్ము, త్వరగా వనమునకు పోవుదము” అనెను. రఘునాథుని 


150 తులసీ రామాయణము 


పల్కులు విని లక్ష్మణుడు గుడ్డివానికి కన్నులు వచ్చినంత ఆనందముతో 
తల్లి సుమిత్ర వద్దకు పోయి ఆమె పాదములకు నమస్కరించెను. 

విచార మనస్కు డైన లక్ష్మణుని చూసి కారణము అడుగగా 
సవిస్తరముగా కథనంతయూ తెలిపెను. ఆ కఠోరవార్తను విని సుమిత్ర 
భయకంపిత అయ్యెను. శ్రీరామచంద్రుని, సీతాదేవి రూపమును, 
వారి సౌశీల్యస్వభావమును, రాజుకు వారిపైగల అనురాగమును 
తలచుకొని తలబాదుకొనుచూ “కైకేయి చాలా దుష్ట్రకార్యము చేసినది” 
అనెను. కాని అది శోకింప సమయము కాదని గ్రహించి ధైర్యము 
వహించి కోమలవాణితో పలికెను: *నాయనా! వైదేహియే నీకు 
తల్లి. _సర్వవిధముల | పేమపాతుడగు శ్రీరాముడే నీకు తండ్రి, 
శ్రీరాముడు ఉన్నచోటే అయోధ్య. నిజముగా సీతారాములు 
వనమునకు పోవుచున్న చో నీకు అయోధ్యలో పనిలేదు. కుమారా! 
అతనితో పాటు అడవికి పోయి నీ జన్మను నార్హకము చేసికొనుము, 
నీ చిత్తము సదా శ్రీరాముని చరణములకు స్టానమగుట వలన 
నివు భాగ్యశారివి. నీ తల్లినగుట వలన నేను భాగ్యశాలిని, 
శ్రీసీతారాముల. సేవ సంచితపుణ్యఫలము. రాగము, దోషము, 
ఈర్త్య; మదము, మోహము-వీటికి స్వవ్నములో కూడా వశము 
కారాదు. అన్ని రకముల వికారములను త్యజించి మనోవాక్కర్మలచే 
వారిని సెవింపుము. వనములో నీకు సుఖశాంతులు లభించును. 
పుత్రా! (శ్రీరామునికి క్లేశములు రాకుండా నీవు మెలగవలెను. నీవు 
తోడు ఉండుట వలన సీతారాములు సుఖముగా నుండవలెను.” 
సుమిత్రాదేవి అట్లు ఉపదేశించి లక్ష క్ష్మణుని వనమునకు పోవుటకు 
ఆజ్ఞాపించెను. లక్ష్మణుడు, మాతృపాదములకు మోకరిల్లెను. ఆమె 
జక సీతారాముల చరణములపై నీ విశుద్ద ప్రగాఢ (పేమ 
నిత్యనూతనముగా ఉండుగాక!” అని దీవించెను. 


అయోధ్యా కాండము 151 


8. వనగమునము ' 


పిదప లక్ష్మణుడు నేరుగా (శ్రీరాముని వద్దకు పోయి సీతారాము 
లకు నమస్కరించి వారితోపాటు రాజుగారి భవనమునకు పోయెను. 
నగరములోని జనులు రెక్కలు తెగిన పక్టులవలె వ్యాకులచిత్తులై 
తలబాదుకొనుచూ ఇటునటు తిరుగుచూ, రాజద్యారమున గుమిగూ 
డియుండిరి. “ కిరామచంద్రుడు వచ్చినారు” అని పల్కుచూ మంత్రి 
రాజుగారిని లేపి కూర్చుండబెట్టను. సీతా సహితులై సోదరులిద్దరు 
ననవాసమునకు సిద్దమగుట చూచి రాజు మిక్కిలి వ్యాకులుడు ఆయెను. 
ఏమియు మాట్లాడలేకపోయెను. శ్రీరాముడు తండ్రిగారి పాదములకు 
నమస్కరించి *నన్నాశీర్వదించి వనమునకు పోవుటకు ఆజ్ఞ యివ్వండి. 
హర్షించవలసిన సమయమున మీరేల దుఃఖించెదరు? (ప్రేమవశమున 
క్రర్ణవ్యమును నెరవేర్చకున్న (ప్రపంచములో మీ కీర్తి నష్టమగును. మీరు 
నిందలపాలగుదురు” అనెను. అది విని మహారాజు (ప్రేమతో లేచి 
రఘునాథుని కూర్చోబెట్టి పలికెను: “నాయనా! వినుము, నీవు 
చరాచరములకు ప్రభువని మునులు తెలిపెదరు. శుభాశుభకర్మలను 
విచారించి భగవంతుడు వాటి ఫలితములను ఇచ్చును. ఎవ్వడు 
ఎట్టి కర్మలు చేస్తే వానికి అట్టి ఫలితమే లభించును. ఇదియే 
సర్వసమ్మతమైన వేదనీతి. కాని ఈ సమయమున అపరాధము 
ఒకరిదైళే ఫరితము మరొకరు అనుభవించుచున్నారు. భగవంతుని 
లీలలు విచిత్రమైనవి.” దశరథుడు శ్రీరాముని నిల్చుటకు అనేక 
ప్రయత్నములు చేసెను. కాని ధర్మనిరతుడు, ధీరుడు, బుద్దిమంతుడు, 
శ్రీరాముడు తన పట్టుదల మానడని తెలిసి సీతాదేవిని దగ్గరకు 
తీసుకొని ఆమెకు అనేక “విధములనుపదేశించెను. వనవాస శ్లేశములను 
గూర్చి, అత్తమామలవద్ద లేక' తండ్రిగారి వద్ద నుండి వారికి సేవలు 
చేయుటలో గల సుఖమును గూర్చి తెలిపెను. ఇతరులు కూడా 
వనవాస దుఃఖములను అతిశయోక్తులతో తెలిపిరి. కానీ సీతాదేవి 


గ al 


152 తులసీ రామాయణము 


మనసు (శ్రీరామచంద్రుని పాదముల పైనే యుండెను. వారి కోమల 
వచనములు ఆమెకు వినసొంపుగా లేవు. సంకోచవశమున ఏమియూ 
పలుకలేదు. 


ఇదంతయూ చూచి కైకేయి [కోధముతో మునులు ధరించు 
వస్త్రములు, ఆభరణములు, పొత్రలు తెచ్చి (శ్రీరాముని ముందుంచి 
పఠికెను; “రఘురామా! నీవు రాజుగారికి [(పాణసమానుడవు. ఇక్కడ 
గుమిగూడిన జనులు స్నేహశీలములు నటించుచున్నారు. రాజుగారి 
యశమును పుణ్యమును నష్ట్రపరచెదరు. నిన్ను వనమునకు పోనివ్వరు. 
దీనిని ఆలోచించి నీకు ఏది మంచిదని తోచునో దానిని చేయుము.” 
కైకేయి మాత ఉపదేశమును విని శ్రీరాముడు సంతసించెను. రాజునకు 
ఆ వచనములు బాణములవలె బాధించెను. అతడు మూర్చితుడు 
ఆయెను. (ప్రజలు వికలురైరి. ఏమిచేయాలో వారికి తోచలేదు. 
శ్రీరాముడు వెంటనే ముని వేషమును దాల్చి తల్లిదండ్రులకు 
నమస్కరించి సీతాలక్ష్మణులతో సహా వశిష్టుని ఇంటికి పోయెను. 
గుమిగూడిన (ప్రజలందరూ బాధపడుటను చూచి రఘురాముడు 
వారిని ఓదార్చి బ్రాహ్మణులందరికీ ఒక సంవత్సరమునకగు భోజన 
సామాగ్రిని ఇవ్వవలసినదని వశిష్టుని ప్రార్హించెను. యాచకులను దాన 
సన్మానములతో, మిత్రులను (ప్రేమతో సంతసింపచేసెను. తన 
దాసదాసీలను పిలిచి గురువునకు అప్పగించి చేతులు జోడించి, “వీరిని 
మీరు తల్లిదండ్రులవలె రక్షింపుడు” అని ప్రార్థించెను. పురజనులతో 
“నా తల్లిదండ్రులకు నా వియోగబాధ తెలియకుండా చేయండి” అని 
(పార్హించెను. గురువుగారి పాదములకు ప్రణమిల్లి గణేశుని, గౌరీదేవిని, 
పరమేశ్వరుని ధ్యానించి వారి ఆశీర్యాదములతో బయలు దేరెను. 
అయోధ్యానగరము విషాదముతో ఆర్తనాదములతో నిండిపోయెను. 
దేవలోకము హర్షశోకసమ్మిళితమాయెను. లంకలో అపశకునములు 
పొడచూపెను. 


అయోధ్యా కాండము 153 


మూర్భ్చనుండి మేలుకొనిన రాజు సుమం|త్రుని పిలిచి ఇట్లు వరి'కెను: 
“ శీరాముడు వనమునకు పోయిననూ నా (ప్రాణములు పోకున్నవి. 
ఏ సుఖము కొరకు ఈ శరీరమున నిలిచియున్నవో తెలియుటలేదు. 
ఇంతకన్నా ఎక్కువ వ్యధ ఏముండును? మిత్రుడా! నీవు రథమును 
తీసుకొని రామునితో పొమ్ము. రాజకుమారులిద్దరూ, జానకీదేవి చాలా 
సుకుమారులు. వారిని రథమునందు ఎక్కించుకొని వనమును చూపి 
నాలుగు దినములకు తిరిగి. రమ్ము. రఘునాథుడు సత్యవ్రతుడు కావున 
సోదరులిద్దరూ తిరిగిరామని చెప్పినా, దయచేసి జానకిదేవినైనను తిరిగి 
పంపమని (ప్రార్హించుము. సీతాదేవి అడవిని చూచి భయపడినప్పుడు 
ఏ ఉపాయము చేతనైనను ఆమెను పిలుచుకొని రమ్ము. ఆమె 
కూడా రానిచో నేను మరణించుట తథ్యము" అని పలికి రాజు 
మూర్చితుడు ఆయెను. రాజాజ్ఞను పొందిన సుమంత్రుడు రథమును 
సిద్దము చేసి సీతారామలక క్ష్మణులను రథారూఢులుగా చేసెను, వారు 
రథమును అధిరోహించి అయోధ్యకు నమస్కరించి ముందుకు సాగిరి. 
వ్యాకులురయిన (ప్రజలు వారి వెంట పరుగెత్తిరి. శ్రీరాముడు వారికి 
అనేక విధముల తిరిగి పొమ్మని నచ్చచెప్పిననూ వారు తిరిగి పోలేదు. 


“ గ్రీరామచంద్రుడు లేని అయోధ్యతో మాకేమి పని?” అని 
ప్రజలందరూ వారిని అనుసరించిరి. ఆ రాత్రికి వారు తమనానది 
తీరమును చేరిరి. కరుణామయు డైన | శ్రీరాముడు మధుర వచనములతో 
వారిని అనేక విధముల నచ్చచెప్పిననూ వారి తిరిగి పోవుటకు 
అంగీకరించలేదు. (శీ,రాముడు ధర్మసంకటములో పడిపోయెను. వారు 
నిద్రావశులైన పిదప రాత్రి రెండు జాముల వేళ (శ్రీరాముడు మంత్రిని 
మేలుకొలిపి “మిత్రమా! రథమును ఇచ్చటినుండియే చక్రముల జాడలు 
కూడా తెలియకుండా ఇటు నటు |త్రిపుచూ మళ్ళించుకొని పొండు. 
జనులు చూచిన రథము ఏ దిశకు పోయినది తెలుసుకొనలేరు. వేరే 
ఉపాయము. లేదు” అని పల్కెను. సీతారామలక్ష్మణులు రథమును 


154 తులసీ రామాయణము 


ఎక్కిరి. మంత్రి వెంటనే రథమును త్రివుచూ జాడలు తెలియకుండా 


చేసెను. 
9. గుహునితో సమాగమము 


తెల్లవారగానే జనులు మేల్కొని సీతారామలక్ష్మణులు వెళ్ళిపో 
యినారని తెలుసుకొని మిగుల దుఃఖించిరి. చివరకు అయోధ్యకు 
తిరిగి వచ్చిరి. (శ్రీరాముని పునరాగమునకై (స్త్రీ, పురుషులందరూ 
(వ్రతనియమములు పాటించిరి. 


సీతాదేవితోను, మంత్రితోను, సోదరులిద్దరూ శృంగవీరపురమును 
చేరిరి. అచ్చట గంగానదిని చూచి రథమునుండి దిగి గంగాదేవికి 
దండ (ప్రణామములు ఆచరించి, నదిలో స్నానము చేసిరి. వారి బడలిక 
మాయమాయెను. పవిత్ర జలపానముచే మనస్సు |పసన్నమాయెను. 
సత్త్వ్యరజస్తమోగుణములకు అతీతుడై సచ్చితాదాంద స్వరూపుడైన 
శ్రీరామచంద్రుడు సామాన్య మానవుని వలె ప్రవర్తించెను. నిషాద 
రాజైన గుహనికి ఈ సమాచారము తెలియగానే సంతోషముతో 
తన మిత్రులను, బంధువులను పిలిచి కందమూలఫలములను కాదళ్ళకు 
ఎత్తుకొని అపారహర్షముతో వచ్చి కానుకలను ముందర నుంచి, 
(ప్రణామములు ఆచరించెను. శ్రీరామచం|దుడు అతని స్వాభావిక 
(గుమకు వశుడై దగ్గరకు పిలిచి కుశలమడిగెను. నిషాదరాజు పలికెను: 
“పభూ! మీ చరణకమలముల దర్శనమే మాకు సర్వసుఖములకు 
మూలము. నేను భాగ్యవంతుడను. ఈ చేల, సంపద, గృహములు 
అన్నియూ మీవే. నేను నా పరివారము మీ సేవకులము. 
దయచేసి నూ నగరమునకు విచ్చేసి ఈ దాసుని కీర్తిని ఎక్కువ 
చేయుడు.” శీరామచందుడు ఇట్లు పలికెను: “ప్రియ మిత్రమా! 
నీవు లెస్స పలికితివి, కాని తండ్రిగారు. నాకు వేరే ఆజ్ఞను 
ఇచ్చినారు. పదునాలుగు సంవత్సరాలు నేను మునివేషధారినై మునుల 


అయోధ్యా కాండము 155 


ఆహారమును భుజించుచూ వనములో నివసించవలెను. [గ్రామములో 
ఉండుట నాకు ఉచితము కాదు.” ఆ మాటలను విని నిషాదరాజు 
రుఖితుడాయెను. సీతారామలక్ష్మణుల సౌందర్యమును చూచి ఆ 
(గ్రామ (ప్రజలు ఇట్లు చర్చించిరి: “ఇట్టి సుకుమారులైన బాలకులను 
అడవికి పంపిన ఆ తల్లిదండ్రులు ఎట్టివారు”” అని కొందరు అనగా 
మరికొందరు “రాజు మంచిపనే చేసినాడు. ఈ నెపమున మనకు 
నేత్రానందము కలిగినది” అనిరి. వారు బసచేయుటకు నిషాద రాజు 
ఓ చక్కని గింశుపావృక్షపు నీడన ఏర్పాటుచేసెను. (శ్రీరాముడు 
దానిని మెచ్చుకొనెను. నగర ప్రజలు వారికి వందనము లాచరించి 
వెళ్ళిపోయిరి. శ్రీరాముడు సాయంసంధ్యను నిర్వర్తించుటకు 
పోయెను. గుహుడు - మెత్తని ఆకులతో. గడ్డితో పరుపును సిద్దపరిచి, 
స్వయముగా తీసుకొని వచ్చి పరిచెను. మధురఫలములను తిసుకొని 
వచ్చెను. శ్రీ సీతారామలక్ష్మణులు, సుమంత్రుడు కందమూలఫలము 
లను భుజించిన పిమ్మట రఘుకులమణి నిద్రించెను. లక్ష్మణుడు 
ఆయన పాదములు 'ఒత్తెను. (ప్రభువు నిద్రించగానే లక్ష్మణుడు 
సుమంత్రుని కూడా నిద్రించమని చెప్పే తాను కొద్ది . దూరమున 
ధనుర్చాణములను గైకొని వీరాసనమున కూర్చొని మేలుకొని వుండెను. 
గుహుడు విశ్వాసపొత్రులైన  కాపలాదారులను వేర్వేరు స్థలములలో 
నియమించి తాను స్వయముగా అంబులపొదితో, ధనుర్భాణములతో 
లక్ష్మణుని ప్రక్కన కూర్చొనెను. ప్రభువును చూచి నిషాదుడు మిగుల 
దుఃఖించెను.. కన్నులలో నీరు తిరిగెను. లక్ష్మణునితో (_పేమపూరిత 
వచనములు పలికెను: “ఇంద్రభవనము వంటి దశరథమహారాజు 
సుందరభవనములో హంసతూలికాతల్పము పై సవళించు సీతారాములు 
నేడు ఈ గడ్డిఆకులు పరిచిన చాపపై పరుండవలసి వచ్చెకదా! విధి 
'బలీయమైనది. నీచబుద్దిగల కైకేయి కుటిలత్వము వలన సీతారాములు 
సుఖించవలసిన సమయములో దుఃఖముల పాలైనారు, ఆమె దుర్చుద్ది 
(పపంచమునే దుఃఖములో ముంచినది.” అప్పుడు లక్ష్మణుడు జ్ఞాన, 


156 తులసీ రామాయణము 


భక్తి, వైరాగ్యములతో కూడిన కోమల, మధురవచనములతో యిట్లనెను; 
“సోదరా! ఎవ్వరు కూడా ఇతరులకు సుఖముగాని, దుఃఖముకాని 
ఇచ్చుటకు కారణము కాదు. ప్రతి ఒక్కరు తాము చేసిన కర్మఫలమును 
అనుభవించెదరు. సంయోగ వియోగములు, సుఖదుఃఖానుభవములు 
శత్రుమిత్రోదాసీనులు - ఇవన్నియూ భ్రమలు: జనన మరణములు, 
సంపద, ఆపదలు, నగరము, పరివారము ఇవన్నియూ అజ్ఞానజనితమైన 
సంసారబంధములు. ఏ విధముగా ఒక రాజు నస్వవ్నములొ బిచ్చగాడు 
అయిననూ లేదా, దరిద్రుడు ఇంద్రపదవిని పొందిననూ మేల్కొనిన 
పిదప వారికి నష్టముకాని, లాభముకాని రాదో, అశ్లే దృశ్యప్రపంచమును 
మనము గ్రహించవలెను. ఎవడైతే ఈ సంసారమునందు భోగవిలాస 
వస్తువులనుండి విరక్తుడు అగునో వాడే నిజముగా మేల్కొన్నవాడని 
(గ్రహించవలెను. వివేకవంతునికి మోహము, (భమలు దూరమగును. 
అతడు | శ్రీరఘునాథుని చరణములనే (ప్రేమించును. ఇట్లు ఆలోచించి 
ఎవ్వరిని కోపగించుటకాని, దోషారోవణచేయుటకాని తగదు. మి(త్రమా! 
దీనిని గ్రహించి మోహమును వదలి (శ్రీరామచంద్రుని చరణములను 
(పేమించుము.” అట్లు సంభాషించుచుండగానే తెల్లవా రెను. 


జగత్కల్యాణకారుడు, సుఖప్రదుడైన శ్రీరాముడు (ప్రాతఃకాల 
విధులను నిర్వర్తించిన పిమ్మట మంర్రిపాలు తెప్పించి తాను తన 
తమ్ముడు తలపై జటాజూటములు చుట్టరి. ఆ దృశ్యమును చూచిన 
సుమంతుని కంట నీరు నిండెను. హృదయము పరితపించెను. 
విషాదవదనముతో చేతులు జోడించి యిట్లనెను: “నా (ప్రభువైన 
సలరాజు దశరథుడు నన్ను ఇట్లాజ్ఞాపించెను: రథమును తీసుకొని 
'శ్రీ/రామునితో అడవివరకు తోడుగా పోయి గంగానదిలో స్నానము 
చేసిన పిమ్మట సోదరులిద్దరనీ తీసుకొని రమ్ము. ప్రభూ! ఇది 
మహారాజుగారి ఆజ్ఞ. కాని మీరెట్టు చెప్పిన అట్టు చేయగలను.” 
అనుచూ (శీ/శామచందుని పొదముల పై బడి “నాయనా! దయచేసి 


అయోధ్యా కాండము 157 


అయోధ్యను అనాథగా చేయవద్దు" అని బాలునివలె ఏడవసాగెను. 
శ్రీరాముడు మంత్రిని లేవనెత్తి యిట్లు నచ్చచెప్పెను: “మిత్రమా! 
మీరు అన్ని ధర్మములను తెలిసినవారు. శిబి, దధీచిహరిశ్చంద్రుడు, 
బలిచక్రవర్తి మొదలగువారు అనేక కష్టములను ఓర్చి ధర్మమును 
పాలించిరి. సత్యముతో సమానమైన ధర్మము ఏదియు లేదని 
వేదశ్నాస్త్రపురాణములు ఘోషించుచున్నవి. నేను అదే ధర్మమును 
పాలించుచున్నాను. దానిని త్యాగము చేయుటచే ముల్లోకములలో 
నేను అపకీర్తి పాలయ్యెదను. ఒక |ప్రతిష్మిత పురుషునికి అపకీర్తి కోటి 
మృత్యువులతో సమానము. మిత్రమా! నేను మీకు ఎక్కువగా 
చెప్పవలసినది ఏమున్నది? మీరు తిరిగి వెళ్ళి తండ్రిగారి పాదములకు 
ప్రణమిల్లి నన్ను గూర్చి చింతించనలదని విజ్ఞప్తి చేయండి. మీరు కూడా 
మా తండ్రిగారి. వలె నా హితమును కోరువారు. మా తండ్రిగారు 
మమ్ములను గూర్చి విచారించుచూ దుఃించకుండా చూడవలసినదని 
చేను ప్రార్హించుచున్నాను” (శీ/రామచంద్రునికి సుమంత్రునికి జరిగిన 
ఆ సంభాషణను విని నిషాదరాజు, అతని కుటుంబీకులు మిక్కిలి 
వ్యాకులతను పొందిరి. 


పిమ్మట సుమంత్రుడు సీతాదేవి వనవాస క్లేశాలను తట్టుకోజాలదని 
రాజుగారి సందేశమును వినిపించెను. ఆమె తండ్రిగారి యింటిలో 
నయినను లేక అయోధ్యలో నయినను ఉండవచ్చును అని పలికెను. 
శ్రీరాముడు తండ్రిగారి సందేశమును - విని సీతాదేవికి అనేక 
విధముల నచ్చచెప్పెను. “నీవు అయోధ్యకు తిరిగి పోయినచో 
అత్తమామలు, గురువు, ప్రియజనులు, కుటుంబసభ్యులు అందరి 
దుఃఖము మాసిపోవును.” వతిడేవుని వచనములు విని జానకీ దేని 
ఇట్లు పలికెను: “*నాథా! మీరు కరుణామయులు, పరమజ్ఞానులు. 
శరీరమును వదరి దాని ఛాయ వేరుగా నుండునా? సూర్యుని 
వదలి సూర్యకాంతి, చంద్రుని వదలి వెన్నెల వేరుగా నుండునా?” 


158 తులసీ రామాయణము 


తిరిగి సుమంత్రునితో యిట్లనెను: “మీరు నా హితమునుకోరువారు. 
మీకు సమాధానము చెప్పుట నాకు అనుచితము. మీరు అన్యథా 
వించవద్దు. ఎంత ఐశ్వర్యము, వైభవము ఉన్నప్పటికీ నాకు అయో 
ధ్యకానీ, జనకపురముకానీ ఆనందమును యివ్వజాలదు. ఈ అడవి, 
కొండలు, నదీతటాకములు, క్రూరమృగములు, పక్టులూ-ఇవన్నియూ 
ప్రాజేశ్యరుని దగ్గర సుఖమును ఇచ్చునవియే. ధనుర్వాణములు 
ధరించిన నా పవతిదేవుడు, నా మరిది నాకు తోడు ఉన్నారు. 
కావున ay గూర్చి విచారించవలదని నా అత్తమామలకు విజ్ఞప్తి 
చేయండి.” సీతాదేవి పలుకులు విన్న సుమంత్రుడు వికలమనస్కు డై 
మాట్లాడలేకపోయెను. (శ్రీరాముడు అతని నెంతయో ఓదార్చెను. 
శ్రీరాముని ఆజ్ఞ అనుల్లంఘ్యము, కర్మగతి అనివార్యము అని 
భావించి (శ్రీ, సతారామలక్ష్మణులకు (ప్రణమిల్లి వెనుకకు మరలెను. 
సుమంత్రుడు రధమును సమీపించగానే గుజ్టములు (శ్రీరాముని వైపు 
చూచి సకిలించ సాగెను. ఇది చూచి నిషాదజనులు దుఖించసాగిరి. 
ఎవరి వియోగమును సహించలేక పశువులు కూడా వ్యాకులత 
daa అట్టవారి వియోగమును (ప్రజలు, తల్లిదండ్రులు ఎట్టు 
హించి జీవించగలరు? 


10. గంగానదిని దాటుట 


శ్రీరామచంద్రుడు సుమం|తుని బలవంతముగా తిరిగి పంపిన 
పిదప గంగానదీ తీరమును చేరి గంగను దాటుటకు  నావికుని 
అడిగెను. అతడు పడవను తేలేదు సరికదా, ఇట్లు పలికెను: “నాకు 
మీ రహస్యము తెలియును. మీ చరణకమలముల ధూళి తాకుట 
వలన రాయికూడా అందమైన స్త్రీగా మారినది. నా నావ కూడా 
బుషిపత్నియైనచో నా జీవికను నష్ట్రపోవుదును. (ప్రభూ! నిజముగా 
మీరు గంగానదిని దాటదలచినచో మొదట మీ చరణములను కడిగిన 
తర్వాతనే మిమ్ములను నది దాటించగలను.* పడవవాని మాటలు 


అయోధ్యా కాండము 159 


వినసొంపుగా లేకున్ననూ, (పేమపూరితమైనవగుటవలన దయానిధి 
అయిన శ్రీరామచంద్రుడు ఆ మాటలు విని జానకీదేవి, లక్ష్మణుని 
వైపు చూచి నవ్వి పడవవానితో యిట్లు పలికెను: “నీ నావను 
రక్రించుకొను చర్యనే చేయము. త్వరగా నీళ్ళు తెచ్చి కాళ్ళు 
కడుగుము. ఆలస్యమగుచున్నది. మమ్ము నదిని 'దాటించుము.” ఎవని 
నామస్మరణచేతనే మనుష్యుడు అపారభవసాగరమును దాటునో 
అట్టి కృపాళువు, శీరామచం[దుడు నదిని దాటుటకు ఒక వడ 
వవానిని _ప్రార్థించుచున్నాడు! నావికుడు ఒక చెక్కగిన్నెలో నీరు 
తెచ్చి (శ్రీరామచంద్రుని చరణములను కడిగి ఆ పాదోదకమును 
తన పరివారముతో సహా హ్‌ గంగానదిని దాటించెను. నిషాదరాజైన 
గుహుడు, లక్ష్మణుడు, సీతారాములు పడవను దిగి గంగాతీరమున 
నిల్చిరి. నావికుడు కూడా పడవదిగి (శ్రీరామునికి నమస్కరించెను. 
నావికునికి ఏదైనా బహుమతిని ఇవ్వాలని శ్రీరాముడు తలచెను. తన 
భర్తమనస్సులోని మాటను తెలుసుకొన్న సీతాదేవి తన రత్నఖచితమైన 
ఉంగరమును తీసెను. (శ్రీరామచంద్రుడు నావికునితో ఈ బాడుగను 
తీసుకొమ్మని అడుగగా అతడు [ప్రభు పాదములు పట్టుకొని పలికెను; 
“ప్రభూ! ఈ రోజు నా పాపములు, దుఃఖము, దారిద్ర్యము అన్నియు 
శాంతించినవి. మీ అనుగ్రహము తప్ప నాకు ఏమియు అక్క గ్లదు. 
మీరు తిరిగివచ్చునప్పుడు ఏమిచ్చిననూ నేను ఆ ప్రసాదమును 
స్వికరించెదను. 1 శ్రీరామచంద్రుడు, సీతాదేవి, ల క్ష్మణుడు కూడా 
చాలా బలవంతము చేసినను నావికుడు ఏమియూ (గ్రహించలేదు. 
కరుణానిధి అయిన (శ్రీరాముడు అతనికి నిర్మల భక్తిని వరదానముగా 
అనుగ్రహించి వీడ్కోలు చెప్పెను. 


పిదప రఘునాథుడు న్నానమును ఆచరించి, పార్థివ పూజు 
యొనరించి శివునికి ప్రణామములు ఆచరించెను. సీతాదేవి గంగాదేవిని 
పూజించి చేతులు జోడించి “మాతా! నా మనోరథమును పూర్తి 


160 తులసీ రామాయణము 


చేయుము. మరల నా పతిదేవునితో, మరదితో తిరిగివచ్చి నీ పూజ 

సెదను.”” అని (ప్రార్హించెను. నిర్మల గంగా జలములనుండి ఒక 
దివ్యవాణి వినిపించెను. “సీతా! నీ ప్రభావము జగద్విదితము, నీ 
కృపాదృష్ట పడిన జనులకు సర్వసిద్దులు లభించును. వినయముతో 
నన్ను ప్రార్దించి నాకు గొప్పతనము తెచ్చినావు. నీవు నీ ప్రియ 
భర్తతో, నీ మరదితో శ్రేమముగా అయోధ్యకు తిరిగి రాగలవు. నీ 
మనోరథములన్నియూ నెరవేరును. నీ కీర్తి (ప్రపంచమునంతయూ 
వ్యాపించును. ఇది నా ఆశీర్వాదము”అన్న దేవనది వచనములు విని 
సీతాదేవి మిగుల సంతోషించెను. 


పిమ్మట (శీరామచంద్రుడు గుహని తిరిగి పొమ్మని చెప్పెను. 
ఇది వినగానే గుహని ముఖము పాలిపోయెను. హృదయము పరితాపము 
నొందెను. దినముగా వేడుకొనెను: “ఓ రఘుకులశిరోమణీ! నాదొక 
విన్నపము. నేను మీతో పాటుండి మీకు మార్గములు చూపుచూ, 
కొన్నిరోజులు మీ చరణకమలముల సేవ చేసెదను. మీరు ఏ వనములో 
నున్ననూ ఆకులతో కుటిరమును నిర్మించెదను. పిదప మీరు ఎట్లు 
అజ్ఞాపించిన అట్లు చేసెదను.” శ్రీరాముడు అతని స్నేహమును చూచి 
తనతో తీసికొనెను. గుహుని హృదయమానందముతో నిండెను. అతడు 
తన జాతి జనులందరినీ పిలిచి వెనుకకు పంపెను. పిదప గణపతిని, 
శివుని స్మరించి గంగాదేవికి నమస్కరించి _శ్రరామచంద్రప్రభువు 
గుహనితో, సీతాలక్ష్మణులతో వనములకు బయలుదేరెను. 


ll. భరద్వాజ దర్శనము 


ఆ రోజు ప్రభువు ఒక చెట్టు [కింద నివాసము చేసి, 
(ప్రాతఃకాలమున బయలుదేరి తీర్చరాజమైన (ప్రయాగను చేరెను. 
అతి పుణ్యప్రదమైన (ప్రయాగను దర్శించి రఘువీరుడు ఆనందముతో 
దాని మహిమను సీతాదేవికి లక్ష్మణునికి గుహనికి వినిపించెను. 


అయోధ్యా కాండము | 161 


సకల శుభములను ఒసం7డి త్రివేణీ సంగమమును దర్శించి, అందు 
స్నానమాడి సాదరముగా శివుని, తీర్ణదేవతలను 'ఆరాధించెను. పిదప 
శ్రీరామచంద్రుడు భరద్వాజముని వద్దకు పోయి దండ(పపణామములు 
ఆచరించెను. భరధ్యాజముని శ్రీరాముని ఆశీర్వదించి ఆలింగనము 
చేసుకొనెను. కుశలసమాచారమును అడిగిన పిమ్మట, ముని 
శ్రీరామునికి ఉచితాసనమును ఇచ్చి, (పేమవూర్వకముగా పూజించి, 
సంతుష్టుని చెను. రుచికరములైన కందమూలఫలములను 
సమర్పించెను. సతాలక్ష్మణులతోను గుహనితోను కూడి ప్రభువు 
వాటిని ఇష్టముతో భుజించెను. బడలిక తీరి [పశాంతచిత్తుడాయెను. 
భరద్వాజుడు “రామా! మీ దర్శనముతో నేడు నా తపస్సు, 
తీర్ష సేవనము, జపము, యోగము అన్నియూ సఫలమైనవి. నా 
మనోవాంఛలన్ని యూ నెరవేరినవి. మీ చరణములందే 'నిరంతరము, 
స్వాభావిక భక్తి కలుగునట్లు వరమును అను|గహింపుడు,” అని (ప్రార్హించెను. 
మునీశ్వరుని భక్తికి సంతోషించి రఘువీరుడు అతని యశమును పొగడి, 
“మునీశ్వరా! మీరు ఆదరించినవాడే గొప్పవాడు, గుణాఢ్యుడు” 
అని పల్కెను. (శ్రీరాముని ఆగమనవార్తను వినిన (బ్రహ్మచారులు, 
మునులు సిద్దులు అందరూ భరద్వాజ ఆశ్రమమునకు వచ్చిరి. 
శ్రీరామచంద్రుడు వారికి నమస్కరించి నేత్రానందము కలిగించెను. 
వారు ఆశీర్వదించి వెళ్ళిపోయిరి. (శ్రీరాముడు ఆ రాత్రి ముని 
ఆశ్రమమున విశ్రమించి, ఉదయమున ప్రయాగలో స్నానమాచరించి 
ముందుకు సాగెను. భరధ్యాజముని వారికి మార్గమును చూపుటకు 
నలుగురు [బ్రహ్మచారులను తోడుగా నిచ్చెను. వారు యమునానది 
వరకు మార్గమును చూపిరి. (శ్రీరామచంద్రుడు ఆ ([బహ్మచారులను 
తిరిగి పొమ్మని విజ్ఞప్తి చేసెను వారు తమ మనోవాంఛ నెరవేరినదని 
సంతసించి తిరిగి పోయిరి. 


162 తులసీ రామాయణము 


శ్రీరాముడు, సితాలక్ష్మణులు, గుహుడు యమునానదిని దాటి, 
అందు స్నానమాచరించిరి. నదీతీరమున గల ప్రజలు వారి రాకను 
విని తమ పనులన్నియు వదలి, పరుగెత్తుకొని వచ్చిరి. ,శ్రీ,సీతారామ 
లక్ష్మణుల సౌందర్యమును చూచి తమ భాగ్యమును (ప్రశంసించుకొనిరి, 
అదే సమయమున అక్కడికి ఒక తాపసి వచ్చెను. అతడు తేజస్వి, 
చూచుటకు అల్పవయస్కుడు మరియు సుందరుడు. బహశా 
అతడు కవియై యుండవచ్చును. అతడు విరాగి వేషధారి. కాని 
మనోవాక్కర్మలచే శ్రీరామచంద్రుని పై అనురాగి. తన యిష్ట్రదైవమును 
గుర్తించగానే అతని కన్నులలో నీరు నిండెను. (పేమావేశమున 
నేలపై బడి ప్రణామము చేసెను. శ్రీరాముడు పులకితుడై అతనిని 
(సేమపూర్వకముగా ఆలింగనమొనర్చెను. పిదప ఆ తాపసి లక క్ష ్మణునికి 
సీతాదేవికి నమస్కరించెను. వారతనిని ఆశీర్వదించిరి. నిషాదుడు 
ఆ తాపసికి నమస్కరించెను. పిదప (శీ/రామచంద్రుని ఆజ్ఞను 
శిరసావహించి గుహుడు గృహోన్ముఖుజయ్యెను. 


12. వాల్న్‌కి మహరి దర్శనము 
అ 


శ్రీ సీతారామలక్ష్మణులు యమునానదికి నమస్కరించి ముందుకు 
సాగిరి. త్రోవలో అనేక మంది (ప్రయాణీకులు వారితో కలిసిరి. దారిలో 
నున్న గ్రామ ప్రజలు వారిని చూచి మిక్కిలి సంతసించిరి. కొందరు 
(పేమవశులై వారితో పాటు నడుచుచుండిరి. మరి కొందరు చెట్టు క్రింద 
మెత్తని గడ్డి పరచి “ఇచ్చట విశ్రమించి సేదతీర్చుకొని పొండి” అనిరి, 
మరికొందరు కడవలో నీళ్ళు తెచ్చి వారి దాహమును తీర్చుచుండిరి. 
వృద్దులయిన వారు రామలక్ష్మణులను గుర్తించిరి. ఇతరులు వారిని 
గురించి ప్రశ్నలు చేయుచుండిరి. (స్త్రీలు సీతాదేవిని తరచితరచి 
అడుగుచుండిరి. అక్కడక్కడ విశ్రమించుచూ సీతారామలక 'క్ష్మణులు 
ముందుకు సాగిరి. వారు ఏ గ్రామమునకు పోయిననూ అక్కడి 


అయోధ్యా కొండము 163 


ప్రజలు వారిని చూచి తన్మయులు అగుచుండిరి. వనవాసకథను 
విన్న జనులు" రాజును, రాణిని నిందించుచుండిరి. మరికొందరు, 
“మాకు నేత్రానందము కలిగించి, రాజు మంచివనే చేసినాడు” అని 
పలుకుచుండిరి. ముందు . శ్రీరామచంద్రుడు వెనుక లక్ష్మణుడు 
నడుచుచుండగా మధ్య సీతాదేవి పరమాత్మ జీనాత్మల మధ్య మాయ 
వలె రెండు కొదమ సింగముల మధ్య ఆడుసింహమువలె శోభిల్లెను. 
సుందరవనములు, చెరువులు, పర్వతములు చూచుచూ శ్కీరాముడు 
వాల్మీకి ఆ[శమమును చేరెను. అత్యంత శోభాయమానమైన ఆ 
ఆ([శ్రమమును చూచి శ్రీరాముడు పసన్నుడాయెను. 


రఘునాథుని ఆగమన వార్త విని వాల్మీకి మహర్షి వారిని ఆహ్వా 
నించెను. (శ్రీరాముడు మునికి నమస్కరించెను. ముని ఆశీర్వదించి 
గౌరవముతో తన ఆశ్రమమునకు పిలుచుకొని పోయి, ఉచితాసనమునిచ్చి 
కందమూలఫలములను సమర్పించెను. (శ్రీరాముడు చేతులు జోడించి 
(శవణానందకరముగా పలికెను: “మునీశ్వరా! మీ పాదదర్శనము 
వలన నా పుణ్యకర్మలు ఫలించినవి. మీ ఆజ్ఞ (ప్రకారము, మునులకు 
తపస్వినులకు ఇబ్బంది కలుగని చోట ఆకులతో, గడ్డితో రమణీయ మైన 
కుటీరమును నిర్మించుకొని అక్కడ సితాలక్ష్మణులతో నివసించెదను. 
అట్టి స్థానమును తెలుపండి.” రఘునాథుని పల్కులు విని వార్మీకి 
యిట్లనెను: “(శ్రీరామచంద్రా, మీరు వేదమర్యాదలను రక్షించు 
జగదీశ్వరులు, దేవతల కార్యసిద్దికె రాజకుమారులుగా అవతరించి 
నిశాచరుల నాశనమునకై బయలుదేరినారు. రామా! ఈ జగత్తు ఒక 
నాటకము. నీవు దీనికి దర్శకుడవు. మీ దేహము పంచభూతాత్మకము 
కాదు. అది చిదానందమయము. సజ్జనుల, దేవతల కార్యములు 
నెరవేర్చుటకు మానవ శరీరము ధరించితిరి. నేను ఎక్కడ వుండాలి? 
అని మీరు నన్ను అడిగితిరి. మీరెక్కడలేరో ఆ చోటు చూపండి, i 
అప్పుడు మీరు ఉండుటకు చోటు చూపెదను.” 


164 తులసీ రామాయణము 


తన వచనములకు దరహాసవదనుడైన (శ్రీరాముని చూచి ముని 
నవి మరల వఠికెను: “రానూ! వినుము. మీరు సీతాలక్ష్మణులతో 
నివసించు స్థానమును తెలిపెదను. ఎవరి చెవులు మీ దివ్యకథలతో 
సముద్రము నదులతో నిండినట్టు నిండునో, అట్టివారి హృదయములలో 
నివసించుడు. ఎవరి నేత్రములు చాతకములవలె మీ శరీరము అను 
మేఘమును దర్శించుటకు యిచ్చగించునో అట్టివారి హృదయములు మీ 
నివాసస్టానములు. మీ నిర్మల యశస్పనెడి మానస సరోవరమునందు 
మీ సద్గుణములు అనెడి ముత్యములను ఎవడు హంసవలె తన 
నాలుకతో ఏరునో అట్టివాని హృదయమున నివసించుము. ఎవని 
నాసికలు మీకర్పించిన పవిత్రమైన సుగంధపుష్పములను (ప్రసాదముగా 
(గహించునో, ఎవరు మీకు సమర్పించిన పదార్రములను భుజించెదరో, 
మీరు అలంకరించిన వస్త్రములను మహాప్రసాదముగా ధరించెదరో, 
అట్టివారి హృదయములో వసించుడు. ఎవరి మస్తకములు దేవతలు, 
గురువులు, బ్రాహ్మణులను చూచి వినయముతో ప్రణమిల్లునో, ఎవరి 
చేతులు సదా మీ పాదములను పూజించునో, ఎవరి పాదములు మీ 
పవిత్రక్రేతముల పై నడుచునో, ఎవరి హృదయములలో మీపై విశ్వాసము 
గాఢముగా నుండునో, అట్టివారి హృదయములలో వసింపుడు. ఎవరి 
మనస్సులలో కామము, [కోధము, మదము, అభిమానము, మోహము, 
లోభము, రాగము, ద్వేషము, కపటము, దంబము, మాయ లేవో 
అట్టివారి హృయములలో వసింపుడు. ఎవరు అందరికి హితకారులో, 
సుఖదుఃఖములను, మానావమానములను సమానముగా చూచెదరో, 
సత్యమునే విచారించి పియముగా పలికెదరో, నిద్రించునప్పుడు, 
మేల్కొనినప్పుడు కూడా మీకు శరణాగతులగుదురో, ఎవరికి మీరు 
తప్ప వేరే ఆశయము లేదో, ఎవరైతే పర్నస్త్రీలను తల్పులవలె, 
పరధనమును విషమువలె భావించెదరో, అట్టివారి హృదయములలో 
వసింపుడు. ఇతరుల అభివృద్దిని చూచి సంతోషించువారు, ఇతరుల 
కష్టములను చూచి దుఖించువారు ఎవరికి మీరు ప్రాణసమానులో, 


అయోధ్యా కాండము 165 


ఎవరి మనస్సులో స్వామి, మిత్రుడు, తల్లి తండ్రి, గురువు, 
సర్వము మీరే అగుదురో అట్టివారి మనస్సనెడి మందిరములో మీరు 
నివసించుడు. ఎవరైతే ఇతరుల దోషములను గుర్తించక, కేవలము 
వారి సద్గుణములను స్వీకరిస్తారో, ఎవరు బ్రాహ్మణుల, గోవుల రక్షణకు 
పాటుపడతారో, ఎవరు మీమీదనే అనన్యభక్తిని గలిగి మీ భక్తులను 
(ప్రేమిస్తారో అట్టి వారి హృదయములలో నివసించుడు. ఎవరైతే తమ 
బంధువులను, దానధర్మములను, వైభవమును, గృహసంతోషమును 
వదలి మిమ్మే శరణుజొచ్చి స్వర్గనరకమోక్షములను సమానభావముతో 
చూచి ప్రతిచోట ధనుర్చాణములు ధరించిన మిమ్ములనే చూచుచూ 
మనోవాక్కర్మలచే మీకు దాసులగుదురో అట్టి వారి హృదయమే మీకు 
నివాస స్థానము.” 


13, చిత్రకూట వాసము 


ఆ విధముగా పల్కిన పిదప వాల్మీకి వారికి సుఖప్రద మైన 
చిత్రకూట పర్వతమును తన నివాసస్టానముగా చేసుకొమ్మని పలికెను. 
“రామచంద్రా! చిత్రకూట పర్వతమున మీకు అన్ని విధముల వసతులు 
కలవు. ఏనుగులు, సింహములు, జింకలు, పక్షులు తమ సహజ 
వైరమును మాని, అచ్చట విహరించును. అత్రిమహాముని పత్నియైన 
అనసూయాదేవి తన తపోబలముచే రప్పించిన పావహారిణియగు 
మందాకినీ నది. అచ్చట _ ప్రవహించును. అత్రి మొదలగు మునులు 
అనేకులు అచ్చట నివసించెదరు. .రామా! మీరచ్చట నివసించి 
ఆ పర్వతమును గౌరవించండి.” వాల్మీకి సలహాను అనుసరించి శ 
సీతారామలక్ష్మణులు చిత్రకూటపర్వతమును చేరి పవిత్ర ను 
స్నానమాచరించిరి. శ్రీరాముని ఆజ్ఞచే మందాకిని ఉపనదియైన 
పయస్విని నదీతీరమున లక్ష్మణుడు ఒక సుందరమైన పర్లకుటీరమును 
నిర్మించెను. దేవతలు, మునులు శ్రీరాముని దర్శించి తన్మయులైరి. 


166 తులసీ రామాయణము 


తమ తపస్సు ఫలించినదని భావించిరి. అడవిలోనున్న కిరాతులు, 
కోలులు మిక్కిలి ఉత్సాహముతో కందమూలఫలములను తీసుకొని 
వచ్చి (ప్రేమతో సమర్పించిరి. (శ్రీరాముడు (ప్రియవచనములతో వారిని 
గౌరవించెను. _శ్రీరఘునాథుడు అడవిలో వచ్చి నివసించినది మొదలు 
వనమంతయు మంగళప్రదమాయెను. వివిధవృక్షములు పుష్చించెను, 
ఫలించెను. భమరసంఘములు మధుర ర్వుంకారములు చేసెను. 
శీతల మంద సుగంధయుతమైన గారి వీచుచుండెను. కోయిలలు, 
చిలుకలు, గోరువంకలు, చకోరములు మున్నగు పకులు ఆత్మానందముగా 
పలుకుచుండెను. వేటకై తిరుగుచున్న (శ్రీరామచంద్రుని చూచి 
జంతువులు అనందించుచుండెను. శ్రీసతారాముల పాదములను 
అనుక్షణము చూచుచూ, వారికి తనపై గల వాత్పల్యమును తెలుసుకొని 
లక్ష్మణుడు స్వవ్నములో కూడా తన సోదరులైన శత్రుఘ్నుని, భరతుని, 
తల్లిదండ్రులను ఇంటిని స్మరించడు. సీతాదేవి కూడా అయోధ్యను 
తన కుటుంబసభ్యులను యింటిని మరచి | శ్రీరామునితో సుఖముగా 
నుండెను. పర్లకుటీరము రాజ |ప్రాసాదముకంకు సుఖప్రదమాయెను. 
మృగములు, పక్షులు కుటుంబముతో సమానముగా నుండెను. మునులు, 
మునిపత్నులు అతమామలవలే, కందమూలఫలములు అమృతతుల్య 
ములైన ఆహారమువలె (పియములై ఉండెను. ఏ రామచంద్రుని 
స్మరణమాత్రముననే భక్తులు భోగవిలాసములను తృణముగా భావిం 
చెదరో, అట్టి (శ్రీరామచంద్రుని ప్రియపత్ని, జగన్మాత, సీతాదేవి 
భోగవిలాసములను త్యాగము చేయుట ఆశ్చర్యకరమైన విషయము 
కాదు. కనురెప్పలు కన్నులను కాపాడునట్టు శీరామచం।దుడు 
సీతాలక్ష్మణులను కాపాడుచుండెను. 


అయోధ్యా కాండము 167 


14. దశరథుని మరణము 


శ్రీరామచంద్రుని వెంట కొంత దూరము పోయిన నిషాదరాజు 
తిరిగి రాగానే మంత్రి సుమంత్రుని అతని రధమును చూచెను. “హా 
రామా! హా సీతా! హా లక్ష్మణా!” అను రోదించుచు అతివ్యాకులుడై 
మంత్రి నేలపై వడిపోయెను. రథమునకు గల గుణ్బములు కూడా 
దక్రిణదిశ వైపు తిరిగి సకిలించుచుండెను. నిషాదరాజు సుమంత్రునితో 
యిట్లు పలికెను: *సుమంత్రా! విషాదమును మానండి. మీరు జ్ఞానులు. 
పరమార్లమును ఎరిగినవారు. విధాత విముఖుడు అని తెలుసుకొని 
ధైర్యము వహించుడు” అని అనేక విధముల ఓదార్చి గుహుడు మంత్రిని 
తన నమ్మకమయిన నలుగురు సేవకులను యిచ్చి వీడుకొలిపి తన 
యింటికి మరలెను. తీ? సీతారామలక్ష్మణులు లేకుండా తాను 
ఒంటరిగా అయోధ్యకు వచ్చుచూ సుమంత్రుడు మిక్కిలి పశ్చాత్తాపముతో 
బాధపడుచుండెను. పదునాలుగు సంవత్సరముల తర్వాత మరల 
రాముడు తిరిగి వచ్చునను ఆశతోనే అతని ప్రాణములు నిలిచియుండెన్లు. 
తమసానది తీరమును చేరిన పిదప సుమంత్రుడు తోడుగావచ్చిన 
నిషాదులను వినయముతో తిరిగి పంపెను. దినమంతయూ ఓ 
చెట్టుకింద కూర్చొని గడిపి సంధ్యాకాలమున నగర (ప్రవేశము చేసెను. 
చీకటిలోనే నగర (ప్రవేశము చేసి రథమును ద్వారమువద్దనే వదలి 
భవనమును ప్రవేశించెను. సుమంత్రుడు వచ్చినాడని తెలియగానే 
జనులు వచ్చి మిగుల వ్యాకులతను, పొందిరి. 


ఒంటరిగా వచ్చిన మంత్రిని జూచి రాణివాసమంతయు శోకపూ 
రితమాయెను. రాజభవనము అతనికి (_ప్రతనివాసస్తానమువలె 
కనబడెను. అతి దుఃఖముతో రాణులు అతనిని (ప్రన్నించిరి. ' కాని 
సుమంత్రుడు ఎవ్వరికీ సమాధానము ఇవ్వలేక కనిపించినవారినందరినీ 
రాజు గారెక్కడ అని అడుగుచుండెను. కౌసల్యాదేవి మందిరమున 


158 తులసీ రామాయణము 


శయ్య, ఆభరణములను త్యజించి అతి దీనావస్టతో నేలమీద పడి *హా, 
రామా, లక్ష్మణా, సీతోయని రోదించుచున్న దశరథుని చూచెను. 
సుమంత్రుని చూడగానే నీటిలో మునిగిపోవుచున్న వానికి ఆధారము 
దొరికినట్లు దశరథుడు సుమం|త్రుని తన వద్ద కూర్చుండబెట్టుకొని 
సజలనయనుడై “మిత్రమా! రామచంద్రుని కుశలవార్తను తెలుపుము. 
వారిని తిరిగి పిలుచుకొని వచ్చినావా లేదా? వారు వనమునకు పోయిన, 
వారి సందేశము ఏమి?” అని అడుగసాగెను. మంత్రి ధైర్యము వహించి 
యిట్లు పలికెను: “మహారాజా! మీరు పండితులు,. జ్ఞానులు, శూరులు, 
ధీరులు. ఎల్లపుడూ సాధువులను సేవించువారు, సృష్టివినాశములు, 
జననమరణములు, సుఖదుఃఖములు కాలకర్మవశ మైనవి. ధీరులైన వారు 
సుఖదుఃఖములను సమానముగా చూచెదరు. మీరు ధైర్యము 
వహించుడు. విచారించవలదు. శీ సీతారామలక్ష్మణులు మొదట 
తమసానదీ తీరమున, పిదప పవిత్రగంగానది తీరమున బసచేసిరి. 
శృంగవేరపురము నందు గుహుడు అను నిషాదరాజు వారికి సేవలు 
సెను. రెండవదినము వారు జటాజూటములు ధరించి, నిషాదరాజు 
తెప్పించిన పడవను ఎక్కి గంగను దాటిీరి. నా వ్యాకులతను 
చూచి శ్రీరాముడు ధైర్యము వహించి మిత్రమా! “తండ్రిగారికి 
నా ప్రణామములు తెలుపుము. నా గురించి చింతించవలదని, మీ 
కృప అనుగ్రహము వలన మా వనవాసము సుఖముగా గడిపి మరల 
మీ పాదములను దర్శించెదను' అని పలికెను. నగరవాసులకు 
కుటుంబసభ్యులకు రాజుగారి క్రేమమునకే పాటుపడమని సందేశమును 
పంపెను. భరతుడు వచ్చిన తర్వాత తన సందేశమును యిట్లు 
వినిపించమనేెను: 'రాజపదవి పొందిన తర్వాత నీతిని విష్మరించరాదు. 
మనోవాక్కర్మలతో ప్రజాపాలనము చేయవలెను. రాజమాతలందరినీ 
సమానముగా గౌరవించుము. తల్లిదండ్రులకు, స్వజనులకు బవచస్‌ ని 
భాతృత్వమును సఫలమొనర్చుము నన్ను గూర్చి విచారించకుండునట్లు 
తండ్రిగారిని (ప్రేమతో సేవించుము.' సీతాదేవి కూడా ప్రణమిల్లి 


" అయోధ్యా కాండము 169 


ఏదియో చెప్పదలచెను. కాని (పేమవశమున ఆమె నోట మాట 
రాలేదు. అదే సమయమున గ్రీరాముని అనుమతితో నావికుడు 
పడవను ఆవలివడ్డునకు నడిపెను. ఇదే. విధముగా రఘుకులమణే 
శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయెను. నేను గుండె రాయిచేసుకొని 
చూచుచూ నిలబడితిని. (శ్రీరాముని సందేశమును తీసుకొని 
ప్రాణములతో వచ్చిన నా శ్లేశమును ఎట్టు ప్రకటింతును?” అట్టు 
చెప్పగానే మంత్రి కంఠము. గదదమాయెను. అతడు శోకసంలగ్న 
మానసుడు ఆయెను. . 


సుమంత్రుని మాటలు విని దశరథుడు నేలపై పడిపోయెను: మనస్సు 
మోహవశమై ఆరాటపడెను. రాజులందరూ. విలసించుచుండిరి.. 
కౌసల్యాదేవి భవనమున రోదనమును ' విని, అయోధ్యానగరమంతయు 
హాహాకారధ్వనులతో నిండిపోయెను. రాజుగారి [ప్రాణములు కంఠగత 
మాయెను. సూర్యవంశ సూర్యుడు అస్తమించుచున్నాడని గ్రహించి, 
కౌసల్యాదేవి ధైర్యమును చిక్కబట్టుకొని సమయానుకూలమైన మాటలు 
పలికెను; “నాథా! బాగా ఆలోచించండి. శ్రీరాముని వియోగమనెడి 
అపారసము[దముపై పయనించు అయోధ్య అనెడి నావకు మీరు 
కర్ణధారులు ఆ' నావనెక్కి వియోగసముద్రమును దాటదలచిన 
జనులందరూ యాత్రికులు. మీరు ధైర్యము" వహించినచో అందరూ 
తీరము చేరగలరు. లేనిచో పరివారమంతయు మునిగిపోవును.” కౌసల్య 
మధురవచనములను వినగానే దశరథుడు [ప్రాణములశై కొట్టుకొనుచున్న 
చేపపై చల్లని నీరు చల్లినట్లు కన్నులు తెరచి చూచెను. అప్పుడతనికి 
అంధుడైన తపస్వి ' శాపము జ్ఞాపకము "వచ్చి, ఆ కథనంతయూ 
కౌసల్యకు వినిపించి ఇంకను వికలమనస్కుడాయెను. “రామా రామా! 
అని అనేక మార్చు పలుకుచూ, రాముని వియోగమును భరించలేక 
శరీరమును వదలి స్వర్షస్తుడాయెను. 


170 తులపీ రామాయణము 


| 15. భరతుని పరితాపము 


దశరథుడు జీవితమునందును మరణకాలమున కూడా తన 
జన్మము సఫలమొనర్చుకొనెను. అతని నిర్మలకీర్తి విశ్వమంతయూ 
వ్యాపించెను. రాణులందరూ రాజుగారి రూప, కీల, బల, తేజస్సులను 
వర్షించుచూ అనేక విధముల రోధించిరి. దాసదాసీలు పరితపించిరి. 
అయోధ్యానగరమున (ప్రతి యింటిలోను ఏడ్పులే వినపడెను. లోకమును 
నేత్రహనమొనర్చిన కైకేయిని అందరూ తిట్టసాగిరి. మరునాడు 
ప్రాతఃకాలమున జ్ఞానులైన మునులు వచ్చిరి. వగిష్టమహాముని అందరినీ 
ఓదార్చి, నూనె నింపిన ఒక పడవలో రాజుగారి శవమును ఉంచుటకు 
ఆదేగించెను. పిదప దూతలను పిలిచి యిట్లు పలికెను: “వేగముగా 
భరతుని వద్దకు పోయి గురువుగారు మిమ్ములను ఇద్దరినీ వెంటనే 
రమ్మన్నారని చెప్పండి. రాజుగారి మరణవార్తను ఎవ్వరికీ తెలుపవద్దు.” 
గురువుగారి ఆజ్ఞతో దూతలు వెంటనే భరతుని వద్దకు పోయిరి. 
అయోధ్యలో అనర్హములు (ప్రారంభము అయినప్పటినుండి భరతునికి 
అపశకునములే కలుగుచుండెను. దూతలు వచ్చి గురువుగారి ఆజ్ఞను 
వినిపించగానే భరత, శత్రుఘ్నులు వెంటనే బయలుదేరి గుజ్హములను 
వాయువేగముతో పరుగెత్తించసాగిరి. భరతుని మనస్సు పరిపరి 
విధముల ఆలోచించసాగాను. నగరమును సమీపించగానే అనేక 
అపశకునములు చూచెను. అయోధ్యావాసులెవ్వరూ మాటాడకుండా 
నమస్కరంచి పోవుచుండిరి. భరతుని మనస్సు భయవిషాదములతో 
నిండియుండుట వలన ఎవరినీ కుశల ప్రశ్నలు వేయలేదు. 


నగరమంతయు శోకతప్తయై యుండగా కైకేయి మాత్రము తన 
కుమారుడైన భరతుని రాకకు సంతసించెను. హారతిని సిద్దపరచి లేచి 
పరుగెత్తి ద్వారమువద్దనే భరతుని కలిసి లోనికి పిలుచుకొని వచ్చెను. 
విచారగస్తుడైన కుమారుని చూచి “మాతర్టిగారింట్లో అందరు 


అయోధ్యా కాండము 171 


కుశలమా?” అని ప్రశ్నించెను. కుశలమే అని సమాధానమిచ్చి తమ 
యింటిలోని వారి క్రేమముల గూర్చి అడిగెను. “తండ్రిగారు ఎక్కడ? 
తల్హులందరూ ఎక్కడ? సీతాదేవి, రామలక్ష్మణులు ఎక్కడ?” అని 
అడిగెను. స్నేహపూరితమైన భరతుని వచనములు విని మొసలి కన్నీరు 
కార్చుచూ కైకేయి భరతుని చెవులను, మనస్సును శూలమువలె 
గ్రుచ్చు మాటలు వినిపించెను: “నాయనా! నేనన్ని సక్రమముగా 
ఏర్పాటు చేసినాను. మంథర నాకు చాలా సహాయపడీనది. కాని 
విధాత నా పనినంతయూ చెడగొట్టినాడు. రాజుగారు స్వర్షస్టులైనారు.” 
ఆ మాటను వినగానే భరతుడు సింహగర్ణ్లననో వినిన ఏనుగువలె 
విషాదముతో వివశుడై “తండ్రీ, నాయనా” అనుచూ నేలపై పడిపోయెను. 
ఏతండ్రీ! నీ అంతిమ కాలమున కూడా నేను మిమ్ములను 
దర్శించలేకపోయితిని. అయ్యో! మీరు నన్ను (శ్రీ/రామచంద్రునికి 
అప్పగించక పోయితిరి" అని వగచెను. తర్వాత అతడు దైర్యమును 
చిక్కబట్టుకొని “అమ్మా! తండ్రిగారి మరణమునకు కారణము ఏమి?” 
అని ప్రశ్నించెను. కఠోర హృదయయైన కైకేయి తాను చేసిన పనిని 
మొదటినుండి వివరించెను. (గ్రీరామచం|ద్రుని వనవాస వార్తను 
విని భరతుడు తండ్రిగారి మరణవార్త కంచే ఎక్కువగా దుఃఖించి, 
దీనికంతయూ తానే కారణమని (గ్రహించి నిశ్నేష్టుడాయెను. మిక్కిలి 
శోభ చెందిన కుమారుని సమాధానవరుచుటకు యత్నించుచూ 
కెకేయి, “నాయనా! మీ నాయనగారికై విచారించకుము. ఆయన 
పుణ్యము, యశమును సంపాదించి తన జన్మ సార్హకమొనర్చుకొని 
చివరకు స్వర్గమునకు పోయినారు. బాగా ఆలోచించి, విచారమును 
మాని రాజ్యపాలనము చేపట్టుము” అని పలికినది. భరతుడు ఆ 
మాటలు వినగానే గాయముపై నిప్పుపడినట్టు ఉలికిపడెను. 


దీర్హనిశ్వాసము వదలి యిట్లు పలికెను: *దుర్మార్లురాలా! నీవు 
అన్ని విధములా మన వంశనాశనము చేసినావు. నాపై ఇంత ద్వేషము 


172 తులపీ రామాయణము 


ఉన్నచో పుట్టినపుడే నన్ను ఎందుకు చంపివేయలేదు? నీవు చెట్టును 
కొట్టి దాని ఆకులను తడిపినావు. చేపలను (బ్రతికించుటకు చెరువును 
ఎండగొట్టినావు. నేనెంతో అదృష్టవంతుడనగుటచే సూర్యవంశము, 
దశరథుని వంటి తండ్రి, రామలక్ష్మణులవంటి సోదరులు లభించినారు. 
కాని విధాత నీవంటి తల్లిని ప్రసాదించినాడు. ఓ దుర్మతీ! నీ మనస్సులో 
ఈ దురాలోచన రాగానే నీ హృదయమేల పగిలిపోలేదు? వరముల 
నడిగినపుడు నీ అంతరాత్మ బాధపడలేదా? మహారాజు నీ మీద 
ఎట్లు విశ్వాసము ఉంచెను? ఆయన పాపము! వట్టి అమాయకులు, 
సుకీలురు, ధర్మపరాయణులు. ఆయనకు నీ స్వభావము ఎట్టు 
తెలియును? ఈ ప్రపంచములో (శ్రీరామచంద్రుని _[పేమించని 
(ప్రాణులను చూపుము. అట్టి (శ్రీరాముడు నీకు శత్రువాయెనా? 
నీవు, జ్ర, రూపములో వచ్చిన రాక్రస్టివి. లెమ్ము, నా ఎదుటనుండి 
తొలగిపొమ్ము. నీ లాంటి (స్త్రీ గర్భమున విధాత నన్ను పుట్టించినాడు. 
నాలాంటి పాపి ఎవ్వరూ లేరు.” 


కైకేయి కుటిలత్వమును విని శత్రుఘ్నుడు కూడా కోపముతో 
మండిపోయెను. కాని ఏమియూ చేయలేకపోయెను. ఆ సమయముననే 
మంధర వివిధ వస్త్రములను, విలువగల ఆభరణములను ధరించి 
వచ్చెను. ఆమెను చూడగానే అగ్నిలో ఆజ్యము పోసినట్టు శత్రుఘ్నుడు 
అగ్నిగోళమాయెను. దానిపై లంఘించి వేగముగా వీపుపై కొట్టగా అది 
ముఖము నేలపై మోపి పడిపోయెను, దాని గూని బ్రద్దలాయెను, నెత్తి 
పగిలెనుు పండ్యూడెను, నోటినుండి ర్రక్తము స్రవించెను. “దేవుడా? 
నేనేమి చేసినాను? నేను చేసిన సేవలకిది ప్రతిఫలమా?” అని 
అరచెను. ఇది విని శతుఘ్నుడు అది నఖగిఖపర్యంతము దుష్టురాలని 
ఎరిగి కొవ్వు పట్టుకొని ఈద్చిను. భరతుడు దయాళువు కాన్సన 
ఆమెను విడిపించెను. వారిద్దరూ కౌసల్యాదేవి మందిరమునకు పోయిరి. 


అయోధ్యా కాండము 173 


కౌసల్యాదేవి వస్త్రములు మలినమైయుండెను. ముఖము పారి 
పోయి ఉండెను. దూఖభారముచే ఆమె శరీరము శుష్కించి 
యుండెను. భరతుని చూడగానే కౌసల్యాదేవి లేచి పరుగెత్తుకొని 
వచ్చెను. కాని తలతిరుగుటచే మూర్చిల్లి నేలపై పడెను. అది 
చూచి భరతుడు అతి వ్యాకులుడై ఆమె పాదములపై పడి పలికెను: 
“అమ్మా! నాన్నగారు ఎక్కడ? వారిని చూపుము. కీతాదేవి, నా 
సోదరులు ఇద్దరూ ఎక్కడ? ఈ జగత్తులో కైకేయి ఏల జన్మించినది? 
జన్మించిననూ నా లాంటి ద్రోహిని, అభాగ్యుని ఏల కన్నది? నా 
వల్లనే కదా మీకీ దశ ప్రాప్తించినది. తండ్రిగారు స్వర్గములో, 
శ్రీరామచంద్రుడు వనవాసములో ఉన్నారు. ఈ అనర్హములకు నేనె 
కారణమైనాను.” భరతుని మధుర వాక్యములను విని కౌసల్యాదేవి 
లేచి కూర్చొనెను. భరతశత్రుఘ్నులను చూచి ఆమె రామలక్ష్మణులే 
వనమునుండి తిరిగివచ్చినట్లు భావించెను. ఆమె హృదయములో 
శోకము, (ప్రేమ ఒక్కసారిగా ఉప్పాంగిను. భరతుని కన్నీరు తుడిచి 
అనునయించుచూ పలికెను: “కుమారా! ధైర్యము వహించుము. 
ఇది ఆపత్కాలమని _ గ్రహించి శోకమును మానుము, కాలకర్మగతి 
అనివార్యము. విధాత ప్రతికూలుడుగా నున్నప్పుడు ఎవ్వరినీ దోషిగా 
తలంచవలదు. నాయనా! తండ్రిగారి ఆజ్ఞప్రకారము (శ్రీరాముడు 
ఆభరణములు, వస్త్రములు త్యజించి వల్కలములు ధరించి, వనమునకు 
ఏగినాడు. అతని హృదయములో హర్షవిషాదములు లేవు. ఎవరిపైన 
ఆసక్తిగాని, కోపముగాని లేవు. (శ్రీరాముని చరణముల పై అనుర్తక్తిగల 
సీతాలక్ష్మణులు కూడా అతనిని అనుసరించిరి. వాకతోపొటు నేనుగాని 

నా ప్రాణములు గాని పోలేదు. రాజుగారిలాగా నేను మరణించిననూ 
బాగుండేది.” 


-కౌసల్య వచనములు విని భరతుడు, ఇతర రాణీవాస (ప్రజలు 
శోకముతో విలపించసాగిరి. భరతశ|త్రుఘ్నులను పృొాదయమునకు 


174 తులసీ రామాయణము 


హత్తుకొని కౌసల్య అనేక ఓదార్పు మాటలు వచించెను. భరతుడు 
కూడా అనేక విధముల రాజమాతలను ఓదార్చి చేతులు జోడించి ఇట్లు 
పలికెను: “తల్టిదం[డులను, పుత్రులను చంపిన పాపము, గోశాలలను, 
[బాహ్మణనగరములను తగులబెట్టిన పాపము, (స్త్రీలను, బాలురను 
హత్యచేసిన పాపము, మిత్రునికి రాజుకు విషమిచ్చిన పాపము, కర్మ, 
వచన, మనస్సులతో చేసెడి పాపములన్నియూ ఒకవేళ ఈ పనికి 
నా సమ్మతి లభించివుంకు నాకంటునుగాక, అమ్మా! ఈ కుట్రలో 
నాకు భాగము ఉన్నట్లయితే దుక్టనులు, పాపులు, హరిద్రోహలు 
కపటవేషధారులు, లోభులు పర్వస్త్రీ ధనములను అపహరించువారు 
పోవు గతి నాకు ప్రాప్తించుగాక!"” 


భరతుని నిష్కలంక స్వాభావికమైన మాటలు విని కౌసల్యాదేవి 
“నాయనా, నీవు సదా (శ్రీరామునికి ప్రాణసముడవు. (శ్రీరాముడు 
కూడా నీకు ప్రాణముకంలే ప్రియమైన వాడు. ఈ జగత్తులో ఎవరైన 
ఈ కుట నీ సమ్మతితో జరిగినదని భావించితే వారికి కలలో 
కూడా సుఖము సద్గతులు ఉండవు” అని పలికి కౌసల్య భరతుని 
అనేక విధముల ఓదార్చెను. ఆ విధముగా రాత్రంతయూ గడిచెను. 


మరునాడు ఉదయమున వామదేవుడు వశిష్టుడు వచ్చిరి. వారు 
మంత్రులను నగరములోని ముఖ్యజనులను  పిలిపించిరి. వశిష్టుడు 
సమయానుకూలమైన పరమార్ధ విషయమును తెలిపి భరతునితో 
“నాయనా! ధైర్యము వహించుము. ఇప్పడు చేయవలసిన విధులను 
చేయుము” అని పలికెను. గురువుగారి ఆజ్ఞతో, భరతుడు తండ్రిగారి 
దహనమునకు ఏర్పాట్లు గావించమని ఆజ్ఞాపించెను. వేదోక్తముగా 
రాజుగారి శరీరమునకు స్నానము చేయించిన పిదప శవయాతత్రకై 
అతివిచిత్రమైన విమానమును చేయించెను. భరతుడు తల్జులందరి 
పాదములను పట్టుకొని వారిని సహగమనము చేయకుండా ఆపెను. 
వారునూ శ్రీరాముని దర్శనాభిలాషులై నిలచిపోయిరి. చందనము, 


అయోధ్యా కాండము 175 


అగరు మొదలగు అనేక సుగంధ [ద్రవ్యములు తీసుకొని రాబడెను. 
సరయూనదీ తీరమున స్వర్గమును అధిరోహించుటకు నిచ్చెన 
యనునట్లు చితి ఏర్పాట్లు చేయబడెను. దహనక్రియ చేసిన పిదప 
విధి పూర్వకముగా అందరూ స్నానము చేసి తిలాంజలులు వదిలిరి. 
వశిష్టుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చుచూ భరతుడు వేద, 
స్మ లత పురాణములలో చెప్పబడిన రీతిగా పదిరోజుల కార్యక్రమములు 
సక్రమముగా _ నిర్వర్తించెను. శుచిరపైన పిమ్మట అనేక దానములు 


పిదప ఒక శుభదినమున వశిష్టుడు వచ్చి మంత్రులను ప్రతిష్టిత 
నాగరికులను పిలిపించెను. అందరూ రాజసభలో కూర్చున్న పిదప 
వశిష్టుడు భరతశ[తుఘ్నులను పిలిపించెను. భరతుని తన దగ్గర 
కూర్చుండబెట్టుకొని అనేక _ నీతిధర్మములను ఉపదేశించెను. పిదప 
రాజుగారి ధర్మవ్రతమును సత్యనిష్టను ప్రశంసించెను. (శ్రీరామచంద్రుని 
గుణశీల స్వభావములను, (శ్రీరాముని పట్ట సీతాలక్ష్మణుల '[పేమను 
వర్షించుచూ ముని శోకములో మునిగిపోయెను. అతని నేత్రములు 
కన్నీటితో నిండెను. వికలమనస్కుడైన వశిష్టుడు ఇట్లు పలికెను: 
“భరతా, వినుము. (ప్రారబ్దము చాలా బలీయమైనది. హాని లాభములు, 
జీవన్మరణములు విధాత అధీనములు. ఈ విషయమును (గ్రహించి ఎవరినీ 
కోపగించరాదు. దోషిగా నెంచరాదు. దశరథునికై విచారించవలదు. 
అతడు అన్ని విధములా అదృష్టవంతుడు. దుఃఖమును మాని రాజుగారి 
ఆజ్ఞను శిరసావహించుము. సత్యపాలనకొరకే రాజుగారు . శ్రీరాముని 
వనమునకు పంపినారు. (క్రీరాముని వియోగాగ్నికి తన దేహమును 
ఆహుతి చేసినారు. రాజుగారికి తన |ప్రాణమునకంశే తాను ఇచ్చిన 
వచనమే ప్రియమైనది. కనుక నాయనా! అతని వచనమును సత్యము 
చేయుము. శోకమును వదలి (ప్రజలను పారించుము. నీకు పుణ్యము, 
కీర్తి లభించును. స్వర్గములోనున్న రాజుగారు సంతోషించెధరు. 


176 తులీ రామాయణము 


వనవాసములో నున్న (శ్రీరాముడు సీతాదేవి కూడా సంతోషించెదరు. 
(ప్రజలు సుఖులగుటచే కౌసల్యాదేవి మొదలగు రాజమాతలు కూడా 
సుఖులయ్యెదరు. నీకు శ్రీరాముని పైగల (ప్రేమను తెలిసినవారు అన్ని 
విధములా నిన్ను మెచ్చుకొందురు. (గ్లీరామచంద్రుడు తిరిగి వచ్చిన 
పిదప రాజ్యమును అతనికిచ్చి సేవచేయుము.” మంత్రులు కూడా 
చేతులు జోడించి “గురువుగారి ఆజ్ఞను పాలించుడు”అని ప్రార్హించిరి. 


ధైర్యమును కూడగట్టుకొని కౌసల్యాదేవి పలికెను: “కుమారా! 
గురువుగారి ఆజ్ఞ ఆచరణీయము. శ్రీరామచంద్రుడు వనములో 
నున్నాడు. మహారాజుగారు స్వర్షస్తులైనారు. కావున కుటుంబమునకు, 

గ్నీబిరుు 

(ప్రజలకు, మంత్రులకు, తల్లులకు అందరికీ నీవే ఆధారము. నేను నీ 
తల్లిగా చెప్పుచున్నాను. విధి వైపరీత్యమును, కాలకరోరత్త్వమును తలచి 
య =n 
ధైర్యము వహించి గుర్వాజ్ఞను గిరసావహించుము. (ప్రజలను పాలించి 
వారి దుఃఖమును పోగొట్టుము.” 


భరతుడు గురువుగారి వచనములను, కోమలమై. నిష్కపటమైన 
మాతృ వాక్యములను విని మిక్కిలి వ్యాకులతను పొందెను. ధైర్యము 
వహించి చేతులు జోడించి సమాధానము ఇవ్వసాగెను: “గురువుగారు 
నాకు చాలా మంచి ఉపదేశము నిచ్చినారు. మంత్రులకు, (ప్రజలకు 
కూడా అది సమ్మతమే. తల్లిగారు కూడా అదే ఉచితమని 
ఆదేశించినారు. గురువు, తల్లిదండ్రులు, ప్రభువు, మిత్రుల మాటలను 
సంతోషముతో స్వీకరించగలను. కావున నేను దానిని గౌరవముతో 
పాటించదలచినాను. కాని నా విన్నవమును విన్న తరువాత ఏది 
ఉచితమో ఆ ఉవపదేశించుడు. 


నా తల్లిగారి కుటిలత్వముచేత బాధింపబడిన సీతాపతి సేవలోనే 
నాకు హితము కలదు. (క్రీ), సీతారామలక్ష శ్రర పాదములను 
దర్శించని శోక పూరితమైన ఈ రాజ్యము వలన ఎవరికి లాభము? 
నన్ను రాజుగా చేసి మీరు లాభపడతారని కేవలం మీకు నాపై 


అయోధ్యా కాండము 177 


గల మోహముచే తలచుచున్నారు. కైకేయి పుత్రుడు కుటిలబుద్ది, 
రామునికి శత్రువు. లజ్ఞావిహినుడైన నాలాంటి అధముని రాజ్యములో 
సుఖమును ఆశించుట కేవలము (భ్రమ మాత్రమే. ధర్మశీలుడే 
రాజు కావలెను. సీతారాములను వనములకు పంపిన నావంటి పాపి 
ఎవ్వరుండరు. రాజుగారు (శ్రీరామునికి వనవాసము ఇచ్చి వారిని 
వదలలేక స్వర్లస్తులైరి. నేను దుష్టుడను, అన్ని అనర్హములకు 
మూలకారణమైనవాడిని, కూర్చొని సావధానముగా మీ మాటలు 
వింటున్నాను. (శ్రీ, రఘునాథుడు లేని ఈ భవనమును చూస్తూ, 
లోకము స. పరిహాసమును భరిస్తూ ఈ ప్రాణములు పోకుండా 
యున్నవి. కైకేయి గర్భ మునుండి జన్మించిన ఈ శరీరమును 
అంటి పెట్టుకొన్న ఈ నీచప్రాణములు మిక్కిలి హేయమైనవి. 
ఆమె గ్రీసీతారామలక్ష్మణులను వనమునకంపెను. దేవలోకమునకు 
పంపి పతికి ఉపకారము చేసెను. తాను వైధవ్యమును అవకిర్తిని 
మోసుకొనెను. (ప్రజలను శోక సంతప్పులుగా చేసెను. నాకు సుఖమును 
రాజ్యమును సత్‌ కీర్తిని ఇచ్చెను. అట్టి కైకేయి కుమారుడుగా నేను 
రాజగుట అనుచితముగాదు. నేను దేనికి అర్హుడనో విధాత నాకు అదే 
ప్రసాదించెను. కాని దశరథుని పుత్రునిగా "శ్రీరాముని తమ్మునిగా 
చేసి ప్రసాదించిన వరము వ్యర్ధము అయినవి. మీరు కూడా 
నన్ను పట్టాధిషిక్తుని కమ్మంటున్నారు. శ్రీరామచంద్రుని తల్లి అతి 
సరళహృదయురాలు. నాపై విశేషపేమ కలది. నా దీనత్వమును 
చూచి ఆమె అట్టు పలికినది. - గురుదేవులు. వివేకసమ్నుద్రులు. 
వారు కూడా నన్ను 'రాజ్యాభిషక్తుని చేయ సంకల్పించినారు. విధాత 
హాస అయినవ డు (ప్రతిఒక్కరు (ప్రతికూలురగుదురు. 
శ్రీ సీతారాములు తప్ప ప్రపంచములో ఎవ్వరు కూడా ఈ 
కుట్రలో నాకు భాగము లేదని _ చెప్పరు. అందరికీ ప్రణమిల్లి 
నా విన్నపమును వినిపించెదను, శ్రీరామచంద్రుని చరణములను 
దర్శించనిదే నా ఆత్మక్షోభ చల్లారదు. | శ్రీరాముడు తప్ప నా మనసు లోని 


178 తులపీ రామాయణము 


మాట ఎవ్వరూ తెలుసుకొనలేరు. నేనొక నిర్ణయానికి వచ్చినాను. 
ప్రాతఃకాలమున శ్రీరామచంద్రప్రభువు సన్నిధికి పోతాను. ఒకవేళ 
నేను అపరాధిని అని, ఈ ఉపద్రవమునకు నేనే కారణమని 
భావించినను తమ శరణాగతియన్న నన్ను చూచి (శ్రీరామచంద్రుడు 
తప్పక నా అపరాధములను క్రమించి కప జాపును. ఆయన 
కృపా స్నేహములకు పట్టుకొమ్మ. శత్రువులకు కూడా అవకారము 
తలపెట్టడు. కావున మీరు నా నిర్గయమునే మంచిగా భావించి 
శ్రీరామచంద్రుని పిలుచుకొని వచ్చుటకు నాకు ఆజ్ఞ, ఆశీర్యాదమును 
ఇవ్వండి. నా విన్నపము నాలించి నన్ను తన దాసునిగా భావించి 
శ్రీరామచంద్రుడు రాజధానికి తిరిగి రాగలడు!” 


16. భరతుని గుహుని సమాగమము 


భరతుని వచనములు అందరికీ (ప్రియములాయెను తల్టులు, 
మంత్రులు, గురువులు, నగరములోని (స్త్రీ పురుషులు, భరతుని 
ప్రశంసించుచూ “మీరు మూర్తీభవించిన | గక్రీరామ(పేమ,” అని పొగిడిరి, 
“నాయనా భరతా! శ్రీరామునికి మీరు (ప్రాణసములు. ఇందులో 
సందేహములేదు. ఎవడైనా నీచుడు తన అజ్ఞానము వలన, మీ తల్లి 
కైకేయి కుటిలత్వము కారణమున మిమ్ములను సందేహించినచో, వాడు 
తన వంశముతోసహా నూరుకల్పములు నరకమును అనుభవిస్తాడు. 
శ్రీరాముడు ఏ వనములో ఉన్నాడో మనమందరమూ అక్కడికి 
పోవలెను. శోకసము[దములో మునిగిపోవు మాకందరికీ మీరు చేయూ 
తనిచ్చినారు” అని నగర (ప్రజలందరూ భరతుని స్నేహగీలములను 
పొగుడుచూ భరతునికి వశిష్టునికి నమస్కరించి సెలవు గైకొని తమ 
ఇండ్లకు తరలిపోయిరి. మరునాడు ప్రాతకాలమునందే బయలుదేర 
వలెనని నిర్ణయించబడెను. (ప్రతి యింటిలో [ప్రజలు అనేక విధముల 
వాహనములను సిద్ధ్రపరచుకొనిరి. భరతుడు భవనము చేరి నగర రక్షణకై 


అయోధ్యా కాండము 179 


విశ్వాసపా[త్రులైన సేవకులను పిలిచి వారికి ముఖ్యవిషయములన్నింటినీ 
వివరముగా తెలిపి వారిని యోగ్యమైన పనులందు నియమించెను. 
రక్షణవ్యవస్ర చేసి రక్షక్రులను నియమించి కౌసల్యాదేవి వద్దకు పోయెను. 
[పేమస్వరూపమును తెలిసిన భరతుడు (శ్రీరాముని విరహముచే 
అర్హులైన తల్టులకై పల్లకీలను వాటిలో సుఖాసనములను ఏర్పాటు 
సెను. ప్రాతకాలమున భరతుడు చతురులయిన మంత్రులను పిలిచి 
పలికెను: “రాజ్యాభి షేకమునకు వలసిన వస్తువులన్నిటినీ తీసుకొని 
పాండు. వశివషృమహాముని వనములోనే శ్రీరామునికి రాజ్యమును 
అప్పగించును.” మంత్రులు (ప్రణమిల్లి గుజ్బ్రములు, ఏనుగులు, రథములు 
సిద్దపరచిరి. మొదట వశిష్టమహాముని తన _ భార్య అరుంధతితో 
పాటు అవసరమైన వస్తువులను తీసుకొని రథమును అధిరోహించెను. 
పిదప తపస్వినులు, తేజస్వినులైన (బాహ్మణులు వేర్వేరు వాహనములను 
ఎక్కిరి. నగరప్రజలు తమ వాహనములను ఎక్కి బయలుదేరిరి. 
రాణులు పల్లకీలను ఎక్కిరి. విశ్వాసపాత్రులైన సేవకులకు నగరమును 
అప్పగించి భరతశ|త్రుఘ్నులు శ్రీరాముని సంస్మరించుచు కాలినడకనే 
పోవుచుండిరి. ఇది చూచి (పజలుకూడా తమ వాహనములను దిగి 
నడవసాగిరి. తన పల్లకిని భరతునికి సమీపమున ఆపి కౌసల్యాదేవి 
పలికెను: “నాయనా! నా మాటవిని రథమును ఎక్కుము. నీవు 
కాలినడకతో పోయినచో అందరూ అట్టే చేసెదరు. శోకతప్తులైన 
వారు బలహీనులు అయినారు. నడవలేరు.” మాతృవచనములను 
శిరసావహించి ఆమెకు (ప్రణమిల్లి, ఇద్దరూ రథమును ఎక్కిరి. మొద 
టిరోజు తమసానదీ తీరమున, రెండవరోజు గోమతీనది తీరమున 
బస చేసిరి. భూషణములను భోగవిలాసములను త్యజించి అందరూ 
శ్రీరామచంద్రుని కొరకు నియమవ్రతములను పాటించిరి. 
రెండవరోజు తెల్లవారగనే బయలుదేరి శృంగవీరపురమును సమీపిం 
చిరి. నిషాదరాజు విషయమునంతయూ తెలిసి దుణితుడె మనసులో 
యిట్లు ఆలోచించెను: “భరతుడు వనమునకు వచ్చు కొరణము ఏమై 


180 తులపీ రామాయణము 


ఉండునో? ఇతని మనస్సులో కుటిలత్వము లేనిచో వెంట సైన్యమును 
తీసుకొని రావలిసిన అవసరము ఏమి? లక్ష్మణునితో సహా శ్రీరాముని 
చంపి నిష్కుంటకముగా రాజ్యమునేలుటకు తలంచియుండును. కాని 
భరతుడు రాజనీతిని గూర్చి ఆలోచించలేదు. మొదటనే ఇతనికి 
కళంకము అంటినది. ఇప్పుడు జీవితమే చాలించవలసివచ్చును. 
దేవదానవులందరూ ఏకమై వచ్చిననూ (శ్రీరాముని రణభూమిలో 
ఎదురించలేరు. భరతుడు ఈ విధముగా ప్రవర్తించుటలో ఆశ్చర్యము 
లేదు. విషపుతీగలకు అమృతఫలములు కాయవుగదా?” ఆ విధముగా 
ఆలోచించి నిషాదరాజు గుహుడు తన  జాతివారితో “అందరూ 
జాగత్తగానుండుడు. నావలను సద్దమొనర్చుడు. అన్ని ఘట్టములను 
మూసివేయుడు” అని హెచ్చరించెను. “యుద్దసామా।గిని సమకూర్చు 
కొని ఘట్టుములవద్ద 'నిలుచుండుడు. చావుకు కూడా  సిద్దముకండు. 
నేను ముందు నిలిచి భరతునితో పోరాడెదను. నేను బతికుండగా 
భరతుని గంగానది దాటనివ్వను. యుద్దములో మరణించుట, అదియు 
గంగాతీరమున (శ్రీరాముని కార్యమునకు ఇట్టి మృత్యువు లభించుట 
నా భాగ్యము అని తలచెదను" అని పలుకుచూ విషాదరహితుడై 
నిషాదరాజు తన వారి ఉత్సాహమును _ ఇనుమడింపచేయుచూ, 
శ్రీరాముని స్మరించుచూ తాను కవచమును, ధనుర్వాణములను 
ధరించి యుద్దమునకు సిద్దమాయెను. మిగతావారుకూడా తమ 
ఆయుధములను ధరించి యుద్దోన్ముఖులైరి. కొందరు వృద్దులు 
నిషాదరాజుతో యిట్లు పలికిరి. “శకునములు చూచినచో యుద్దము 
జరుగదని తోచుచున్నది. భరతుడు శ్రీరామచంద్రుని తిరిగి రమ్మని 
ప్రార్థించుటకు వచ్చుచున్నట్టున్నది. కావున మనము పోయి భరతుని 
కలిసెదము. అతని శీలస్వభావములను తెలుసుకోకుండా యుద్దముచే 
యుటలో హితముకన్నా హానియే ఎక్కువ గలదు.” సముచితమైన 
వారి మాటలు విని గుహుడు కానుకలతో కందమూలఫలములతో 
భరతుని కలియుటకు పోయెను. 


అయోధ్యా కాండము 181 


ముని(శేష్టుడైన వశిష్టుని చూచి నిషాదరాజు తన పేరు చెప్పి 
దూరమునుండియే దండప్రణామములు ఆచరించెను. అతనిని _శ్రీరా 
మునికి ప్రియుడని ఎజింగి ముని ఆశీర్వదించి భరతునికి పరిచయము 
చెను. రాముని సఖుడు అని వినినంతనే భరతుడు రథమును 
దిగి అనురాగము ఉప్పొంగగా గుహుని కలుసుకొనుటకు వచ్చెను. 
దండ(ప్రణామములు ఆచరించిన గుహుని భరతుడు హృదయమునకు 
హత్తుకొని లక్ష్మణునే కలిసినట్టు భావించెను. ఎవరైతే ఆవలించునప్పుడు 
“రామరామ” అని పలుకుదురో అట్టివారి సమీపమున పాపములు 
రానేరావు. మరి గుహని స్వయముగా (శ్రీరాముడే హృదయముకు 
హత్తుకొని అతనిని అతని కులమును జగత్తులో పావనమొనర్చెను. 
అట్టి నిషాదుని అతి (ప్రేమతో భరతుడు కౌగిలించుకొనుట చూచి 
దేవతలు, జనులు అసూయ పడసాగిరి. నిషాద రాజును అతి 
(ప్రేమతో కలిసి భరతుడు అతని కుశలమును శుభమును (ప్రశ్నించెను. 
భరతుని _ శీలస్వభావములను (ప్రేమను చూచి నిషాదుడు తనను 
తాను మరచిపోయెను. పిదప ధైర్యము వహించి భరతుని పాదములకు 
(మొక్కి (ప్రేమతో చేతులు జోడించి “ప్రభూ! మీ పాదములే 
శుభములకు మూలము. వాటిని చూచి నేను మూడుకాలాల్లోను 
శుభములను పాందితిని” అని పలికెను. నిషాదరాజు (ప్రేమను చూచి, 
అతని వినయవాక్కులను విని శత్రుఘ్నుడు అతనిని కలిసెను. 
నిషాదరాజు తన పేరు చెప్పుకొని రాణులందరికీ సాదరముగా 
ప్రణమిళ్లైను. వారు అతనిని ఆశగీర్వదించిరి. ఆయోధ్యావాసులందరూ 
నిషాదరాజును చూచి లక్ష్మణుని చూచిన ఆనందమును పొందిరి. 
తన భాగ్యమును వారు పొగడుటను విని (ప్రసన్న చిత్తుడైన నిషాదరాజు 
అందరిని తనతో పాటు తీసుకొని పోయెను. 


అతడు తన సేవకులకు సైగ చేసెను. అతని అభిమతమును 
కనిపెట్టి వారు తమ యిండ్లలో వృక్షవ్సాయలందు, చెరువుగట్టులపై 
ము ళా ఉం కా 


182 తులసీ రామాయణము 


వనోపవనములండు విడుదులను ఏర్పాటు చేసిరి. భరతుడు నిషాద 
రాజు భుజముపై చేయివేసి వినయము, అనురాగము శరీరధారణ 
చేసినట్లు శోధిల్లుచుండెను. భరతుడు తన సేనలతో గంగానదిని 
దర్శించెను. శ్రీరామఘట్టమును దర్శించి నమస్కరించి స్వయ 
ముగా 'శ్రీరామచంద్రుడిచే చూసినంత ఆనందమును పాంచెను. 
అందరూ గంగానదియందు స్నానమాచరించిరి. ఏ శింశుపావ్చక్షపు 
నీడలో [శ్రీరాముడు విశ్రమించెనో, దానిని గుహుడు భరతునికి 
చూపును. భరతుడు ఆ చెట్టుకు ర ఆచపెంచెను. 
అచటి దర్భ శయ్యను చూచి దాని కే ప్రదక్షిణ నమస్కా [రములు 
ఆచరించెను. సీతాదేవి వ,స్త్రములనుండి ఆభరణములనుండి రాలిన 
రెండు లేక మూడు కనకబిందువులను చూచి వాటిని సీతాడేవితో 
సమానముగా భావించి శిరస్సున ధరించెను. “దూఖమను మాట 
ఎరుగని సీతారాములు విధివశమున ఈ దర్భశయ్యపై పరుండవలసి 
వచ్చెను. వనములో కాలినడకన |ప్రయాణించవలసి వచ్చెను. 
కందమూలఫలములను భుజించవలసి వచ్చెను. ఈ ఉపదవములకు 
నేనే కదా కారణము? నా తల్లి కైక నన్ను స్వామిద్రోహిగా 
చేసెను" అని భరతుడు పరిపరివిధముల పరితాషమును పొందెను. ఆ 
మాటలను విని నిషాదరాజు మ నచ్చచెప్ప న రో గను? 
“ప్రభూ! మీరేల వృధాగా రవడెదరు? (శ్రీరామచంద్రునికి 
మీతో సమానమైన ప్రియులు స (ప్రభువు అంతర్యామి: వినయము, 
(ప్రేమ, దయాస్వరూపులు, మీరు దృఢచిత్తముతో విశమించుడు." తన 
సఖుని పలుకులు విని ధైర్యము వహించి శ్రీరాముని స్మరించుచూ 
భరతుడు ఆ రాత్రి తన గుడారమున విశ్రమించెను. శృంగవీరపుర 
జనులు అయోధ్యావాసులు శ్రీరాముడు ee స్తలమును 
చూచి ప్రదక్షి దకిణ చేసి నమస్కరించిరి. కెకే కెయిని కం 
భరతుని (పశంసించుచుండిరి. ఆ విధముగా + జనులందరూ ఆ రాత్రి 
మేలుకొనియుండి (ప్రాతఃకాలమున నదిని దాటిరి. 


అయోధ్యా కాండము 183 


17. భరత, భరద్వాజ సమాగమము 


మరునాడు ఉదయమున ఒక నాద ప గురువును, మరొక నావపై 
తల్లులను తీసుకొని భరతుడు తన పరివారముతో నదిని దాను. 
నిషాదరాజును ముందుంచి తన “సైన్యమును నడిపించెను. రాజమాతల 
పల్లకీలకు శత్రుఘ్నుడు రక్షకుడుగా నుండెను. భరతశత్రుఘ్నులు 
గుహుడు కారినడకతోనే పోవుచుండిరి. అపరిమితభక్తితో సీతారాముల 
స్మరణ చేయుచూ మూడు జాములకు ప్రయాగ చేరిరి. విధిపూర్వ 
కముగా గంగాయమునా సంగమమున స్నానమాచరించి, భరతుడు 
ఆ తీరరాజమునకు చేతులు జోడించి ప్రార్తించెను. 

తీరరాజమైన ప్రయాగలో నివసించు బ్రహ్మచారులు వానప్రస్టులు, 
గృహస్టులు, సన్యాసులు అందరూ భరతుని "స్నేహశీలములను పొగిడిరి. 
భరతుని రాకను గురించి భరద్వాజమునికి తెలిపిరి. తనకు సాష్టాంగ 
నమస్కారము చేయు భరతుని చూచి భరద్వాజముని పరుగెత్తుకొని 
పోయి, అతనిని లేపి హృదయమునకు హత్తుకొని ఆశీర్వాదమును ఇచ్చి, 
ఉచితాసనమున ఉపవిష్టుని చేసెను. చింతాక్రాంతుడైన భరతుని చూచి 
భరద్వాజముని పలికెను; “భరతా, వినుము. విధాత కృత్యములు మన 
యధీనములో లేవు. ఇందులో కైకేయి దోషము కూడా లేదు. ఆమె 
బుద్దిని సరస్వతీదేవి దొంగిలించినది. నీ నిర్మలమైన కీర్తిని లోకము 
[పశంసించును. 'తండ్రి ఎవరికి రాజ్యమును అప్పగించునో, అతడే 
రాజ్యాధికార యను మాట వేదములు, లోకములు కూడా సమ్మతిం 
చును. తండ్రి సత్య(పతిజ్ఞుడు, నిన్ను ఒలిచి రాజ్యమును అప్పగించి 
యుండవచ్చును. కాని వనగమనము భగవంతుని యిచ్చానుసారము 
జరిగినది. రాణి తాను చేసిన పనికి పశ్చాత్తాపవడినది. నీవు రాజ్యమును 
అంగీకరించినచో నీ దోషము ఏమియూ లేదు. శ్రీరాముడు కూడా 
దీనిని విని సంతోషించును. కాని భరతా! ఇప్పుడు నీవు చేసిన 


“ర 


184 తులసీ రామాయణము 


పని మిక్కిలి ఉత్తమమయినది. (శ్రీరామచంద్రుని మనస్సులో నీతో 
సమానుడైన (ప్రమపాత్రుడు ఎవరూ లేరు. ఇది రఘునాథుని 
గొప్పదనము కాదు. ఏలనన రఘునాధుడు శరణాగతవత్సలుడు. 
నీవు శ్రీరాముని (పేమానతారము. శీరామభక్తిరసామృతమును 
పొందుటకు ఇది శుభారంభము.” అట్లు అనేక * విధముల భరద్వాజ 
ముని భరతుని భక్తిని పొగడుచూ శ్రీరామచంద్రుని గుణగణములను 


(ప్రశంసించెను, 


ముని వచనములను విని సభాసదులెల్లరూ ప్రసన్నులై 'బాగుబాగు! 
యని పొగిడిరి. మునులకు నమస్కరించి భరతుడు గద్గద స్వరముతో 
పలికెను: “మునుల సమూహములో అదియు తీర్తరాజమైన (ప్రయాగలో 
సత్యమును పలుకుచున్నాను. మీరు సర్వజ్ఞులు. శ్రీరామచంద్రుడు 
అంతర్యామి. అందరి మనస్సులలో నున్న భావమును (గ్రహించువాడు. 
లోకము నన్ను నీచునిగా భావించునని నాకు దుఃఖము లేదు. తండ్రిగారి 
మృత్యుశోకము కూడా లేదు. ఏలనన వారి పుణ్యము కీర్తి విశ్వవ్యాస్తము 
అయినవి. అతడు | శ్రీరామలక్ష్మణులవంటి అనుపమపుత్రరత్నములను 
కన్న పుణ్యాత్ముడు. శ్రీరామచంద్రుని వియోగబాధను భరించలేక 
క్షణభంగురమయిన ఈ శరీరమును వదలెను. విచారించ వలసిన 
విషయము ఏమన (క్రీ సితారామ లక్ష్మణులు ముని వేషములతో ఈ 
వనములో పాదచారులై సంచరించుచున్నారు. వారు వల్కలములను 
ధరించి, ఫలములను భుజించి, గడ్డఆకులు పరుచుకొని భూమిపై 
పరుండి, చెట్టుక్రింద నివాసము చేయుచున్నారు. ప్రతిరోజు శీతవర్తాతప 
పవన బాధలను సహించుచున్నారు. ఈ దుఃఖతాపమే నా హృయమును 
కాల్చివేయుచున్నది. ఈ రోగమునకు మందు లభించలేదు. (శ్రీరామ 
చంద్రుడు తిరిగి వచ్చిననేగాని ఈ ఉపద్రవము చల్లారదు. అప్పుడే 
అయోధ్య నిలబడును. వేరే ఉపాయము లేదు.” భరతుని వచనములు 
విని మునులు సంతోషించిరి. భరద్వాజుడు పలికెను: “నాయనా! 


అయోధ్యా కాండము 185 


నీవు విచారించవలదు. (శ్రీరామచంద్రుని చరణములను చూచినంతనే 
దూఖమంతయు మాయమగును. ఇప్పుడు మీరు మా ప్రియమైన 
అతిథులు. మేమిచ్చిన కందమూలఫలములను _ స్వీకరించుడు” అని 
భరద్వాజుడు విశ్వాసవాత్రులైన శిష్యులను కందమూల ఫలములను 
తీసుకొని రమ్మని పంపెను. కాని భరతుడు, అతని సోదరుడైన 
శత్రుఘ్నుడు తమ పరివారముతో వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యము 
నిచ్చుటకు తగిన రీతిగా ఏర్పాటు చేయుటకు తన తపోమహిమ 
చేత భరద్వాజుడు అణిమాది సిద్దులు  ప్రార్హించెను. వారు 
శ్రణములో రాజపరివారమునకు అవసరమైన గృహములను నిర్మించి, 
భోగ _ఐశ్వర్యసామా[గ్రులను దాసదాసీలను అవసరమైన వస్తువులన్ని 
టినీ సమకూర్చిరి. అమృతతుల్యమైన భోజనపదార్హములన్నియూ 
సమకూర్చిరి. మహాముని తపశ్శక్తికి దేవతలు కూడా ఆశ్చర్యపడిరి. 
కాని భరతుడు మాత్రము ఇన్ని విలాస వస్తువుల మధ్యనున్ననూ 
వాటిని స్పృశించలేదు. 


18. (శీరామభరత సమాగమము 


(ప్రాతఃకాలమున త్రివేణీ స్నానమాచరించి మునికి నమస్కరించి 
వారి ఆశీర్యాదములతో గుహని తన పరివారమును వెంట నిడుకొని 
భరతుడు చితకూటమునకు బయలుదేరెను. సాక్షాత్‌ అనురాగమే 
శరీరధారణ _ చేసినదాయన్నట్టు రామసఖుడైన గుహని చేతిలో చేయి 
వేసుకొని భరతుడు నడుచుచుండెను. కాళ్ళకు పాదరక్షలు లేవు, 
శిరమున ఛత్రము లేదు, అతని పేమ, స్నేహము, వ్రతము, 
ధర్మము నిశ్చలమైనది.  శ్రీసితారామలక్ష్మణులు ఏ విధముగా 
సంచరించినది తెలుపమని నిషాదరాజుతో అడుగగా అతడు తన కోమల 
స్వరముతో చెప్పుచుండెను. శ్రీరాముడు ఆగిన స్థలములను అక్కడి 
వృక్షములను చూచి అతని హృదయము (పేనుభరితమాయెను, ప్పద్వి 


186 తులసీ రామాయణము 


కోమలమాయెను. త్రోవ నిష్కంటకమాయెను. _ మేఘములతని 
నీడనిచ్చెను, నీతలమందసుగంధిత పవనములు వీచెను. భరతు 
ప్రయాణము శ్రీరాముని [పయాణమునకన్నా సుఖదాయకమాయె 
టోని ఇ ఇ ఆద ఇరు సగ నా ౪ 
మార్గములో (శ్రీరామచంద్రుడు చూచిన లేక శ్రీరాముని చూ 
అసంభాకములెన జడచేతన జీవులు అదే సమయమున మోకమునకు 
లీ ర ae 
అధికారి అయినవి. కాని ఇప్పుడు భరతుని దర్శనముచే ఆవి 
జననమరణరూపమైన భవరోగమునుండి ముక్తి పొందినవి. 


(౧0 


స న 


£9 
ex 


భరతుని (పేమస్వభావమును చూచి ఈ (పేమవశమున శ్కీరా 
ముడు తిరిగి పోయినచో తన కార్యము సఫలము కాదని ఇంద్రునికి 
విచారము కలిగెను. అతడు తన గురువగు బృహస్పతితో భరతునికి 
శ్రీరామచంద్రుని దర్శనము కాకుండా ఏదైనా కపటోపాయనును 
ఆచరించుమని ప్రార్షించెను. ఇంద్రుని మాటలు విని “వేయి 
కన్నులున్ననూ ఇతడు (గుడ్డివా డె” అని భావించుచూ బృహస్పతి 
చిరునవ్వుతో పలికెను: “అనవసరంగా భయపడకుము. కపటము 
మానుము. ఈ సమయములో ఎట్టి పన్నాగమయినను రహస్యమును 
బట్టబయలు చేయును. అది పన్నినవానికి ఎదురుతిరుగును. రఘునా 
థుడు తనకు చేసిన అపరాధమునకు ఎవ్వరినీ కోపగించడు. కాని భక్తుని 
యెడల అపరాధము చేసినవాడు (శ్రీరాముని క్రోధాగ్నికి భస్మమగును. 
అంబరీషుని కథయే దీనికి దృష్టాంతము. ప్రపంచమంతయూ 
శ్రీరాముని జపించును. ఆ శ్రీరాముడు భరతుని జపించును. అట్టి 
భరతునితో సమానమగు ప్రియుడు (శ్రీరామచంద్రునికి ఎవ్వరునూ 
లేరు. కావున ఇంద్రా! రఘుకుల (శేష్ట్రుడైన (శ్రీరామచంద్రుని భక్తునికి 
అహితమును ఎప్పుడూ తలంచకుము. భరతుడు భక్తశిరోమణి. అతనికి 
నీవు  భయపడవలదు. ప్రభువు సత్యప్రతిజ్ఞుడు. దేవతలకు హితము 
చేయువాడు. భరతుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞనే అనుసరించును. 
నీవు స్వార్హమునకు వశుడవై వ్యాకులుడవగుచున్నావు. ఇది నీ 


అయోధ్యా కాండము 187 


అజ్ఞానము మాత్రమే.” బృహస్పతి ఉపదేశమును విని ఇంద్రుని 
మనస్సు ప్రశాంతతను పొందెను. అతని చింత. దూరమాయెను. 
దేవరాజు (ప్రసన్నుడై. భరతుని (ప్రశంసించసాగాను. భరతుడు 
మార్గమున (పేమమగ్నుడు అయిపోతుండగా మునులు, సిద్దులుకూడా 
అసూయచెందుచుండిరి. దారిలో మజిలీలు చేయుచూ భరతాదులు 
యమునానదీతీరమున బస చేసిరి. సమయానుసారముగా నిషాదరాజు 
ఆజ్ఞచే వారికి భోజన వసతి సౌకర్యములు ఏర్పరచబడెమ. అన్ని 
ఘట్టములందు అసంఖ్యాకములయిన ఓడలు వచ్చి చేరెను. ఉదయమున 
అందరూ నదిని దాటిరి. నదిలో స్నానమాచరించి నదికి 
(ప్రణమిల్లి నిషాదరాజుతో సోదరులిద్దరు బయలుదేరిరి. ముందుగా 
అందమైన వాహనములలో వశిష్టుడు, వామదేవుడు మొదలగు 
ముని(శేష్టులు ఉండిరి. వారి వెంట రాజపరివారము ఉండెను. 
వారివెంట సోదరులిడ్దరూ అతి సామాన్యమయిన దుస్తులు ధరించి 
నడుచుచూ ఫోవుచుండిరి. వారి వెంట సేవకులు, మిత్రులు, 
మంత్రికుమారులు సీతాలక్ష్మణులను స్మరించుచూ నడుచుచుండిరి. 
ఏ (ప్రదేశములందు శ్రీరాముడు విశ్రమించియుండెనో, వాటికి 
(పేమపూర్వకముగా నమస్కరించుచుండిరి. మార్గమధ్యమున (స్త్రీ, 
పురుషులు వారి ఆగమనమును విని తమ పనులన్నియూ వదిలివేసి వచ్చి 
వారి స్వరూపమును (ప్రేమను చూచి తను జన్మ సఫలమయినదని 
భావించిరి. తన గుణములతో పాటు శ్రీరామచందుని గుణగణములను 
వినుచూ, ,శ్రీరఘునాథుని స్మరించుచూ తీర్ణమున స్నానమా 
డుచూ, మున్యాశమాలను, దేవతామందిరములను చూచునప డు 
[(పణమిబ్లచూ భరతుడు ముందుకు నడుచుచుండెను. అందరికీ 
శుభశుకునములు కనపడెను. శీరామచం[దుని దర్శనమగునని 
అందరూ భావించిరి. శరీరములు అలిసిననూ కాళ్ళు తడబడుచున్ననూ 
శ్రీరాముని దర్శనాభిలాషతో ఉత్సాహముగా అందరూ నడిచిరి. అదే 
సమయమున నిషాదరాజు సహజసుందరమయిన కామద గిరిని వారికి 


188 తులసీ రామాయణము 


చూపెట్టైను. ఆ పర్వత సమీపమున పయస్విని అను నదీతీరమున శ్రీ 
సీతారామలక్ష్మణులు నివసించుచుండిరి. ఆ పర్వతమును చూడగానే 
అందరూ సొష్ట్రాంగనమస్కారములు ఆచరించిరి. (శ్రీ, రఘునాథుడు 
అయోధ్యకు తిరిగివచ్చునట్టుగా సంతసించిరి. ఆ రాత్రి ఆ పర్వత 


సమీపమున బసచేసి తెల్లవారగానే ముందుకు (ప్రయాణమయిరి. 


అక్కడ శ్రీరామచంద్రుడు తెల్లవారకముందే నిద్రలేచెను. సప 
రివారముగా భరతుడు వచ్చినట్లు కలగన్న సీతాదేవి తన కలను 
శ్రీరామునితో చెప్పుచుండెను. *ప్రభువియోగముచే భరతుని శరీరము 
తప్రమయినది. అతనిని అనుసరించిన వారందరూ దీనులు, దుణితులు 
విచార|గస్తులుగా నుండిరి. రాణుల ఆకారము పూర్తిగా మారిపోయి 
నది.” ఈ స్వష్న వృత్తాంతమును విని శ్రీరాముని కన్నులలో నీరు 
నిండెను. అందరినీ శోకమునుండి రక్షించు (ప్రభువే శోకమగ్నుడాయెను. 
“ఈ స్వప్నము మంచిదికాదు. ఏదో అశుభవార్త వినబోవుచున్నాము” 
అని పల్కుచూ తమ్మునితోపాటు స్నానమాచరించి, మహాదేవుని 
పూజించి, మునులకు వందనము ఆచరించి, (శ్రీరామచంద్రుడు 
కూర్చొని ఉత్తరదిశకు చూడపాగెను. ఆకాశము ధూళిధూసరితమై, 
పశుషక్రాదులు న్యాకులముతో పరుగెత్తుకొని ఆశ్రమము వైపునకు 
నచ్చుటను చూసెను. శ్రీరామచంద్రుడు లేచి నిలబడి దీనికి 
కారణము ఏమై ఉండునని ఆలోచించెను. ఇంతలో కోలులు, 
కిరాతులు వచ్చి సమాచారమంతయూ వినిపించిరి. సుందరమైన 
మంగళవచనములు విని (శ్రీరాముని మనస్సు సంతసించెను. అతని 
శరీరము పులకరించెను. మరొకరు వచ్చి భరతునితో పాటు 
చతురంగబలము కూడా వున్నదని తెలిపిరి. ఇది వినగానే భరతుని 
స్వభావమును ఎరిగిన (శ్రీరాముని మనస్సునకు నిలకడ చిక్కలేదు. 


ప్రభు హృదయము క్షోభించుట నెరింగి లక్ష్మణుడు సమయాను 
కూలముగ పలికెను. “స్వామీ! మీరు అడుగకున్ననూ ఒక విషయము 


అయోధ్యా కాండము 189 


విన్నవించెదను. సమయమును అనుసరించి సేవకుడు సలహాలిచ్చుటకు 
సాహసింపవలెను. మీరు సర్వజ్ఞులు. అయినను నేను నా మనస్సులోని 
మాటను చెప్తాను. మీరు కరుణామయులు. అందరినీ సమానముగా 
(ప్రేమించెదరు. అందరూ మీవలెనే యుందురని భావించెదరు. 
కాని మూఢులు, విషయలోలురు, రాజ్యాధికారము పొందినచో తమ 
స్వభావమును మరచెదరు. భరతుడు నీతిపరాయణుడు, సాధువు, 
చతురుడు మరియు మీపై అమితభక్తి కలవాడు, కాని నేడు ఆ భరతుడే 
రాజ్యాధికారమును పొంది ధర్మమర్యాదలు తప్పి వచ్చినాడు. మీరు 
వనవాసములో ఒంటరిగా నున్నారు. దుర్చుద్దితో తన మనుజులను 
కూడగట్టుకొని రాజ్యమును నిష్కంటకముగా నొనర్భుకొనుటకు 
సేనతోపాటు వచ్చినాడు. శత్రుశేషము, బుణశేషము మిగల్బరాదని 
భరతుడీ ఉపాయమును పన్నెను. మీకెవ్వరూ సహాయకారులు శేరని 
తలచి నిరాదరముతో ఈ పని చేయుట భరతునికి తగదు.” ఆ 
విధముగా పలికి లక్ష్మణుడు చేతులు జోడించి భరతుని ఎదురించుటకు 
ఆజ్జ్ఞకై ప్రార్తించెను. నిద్రించిన వీర రసమే మేల్కొనినదా 
అన్నట్లు శిరస్సున కొప్పుముడి వేసికొని, నడుమునకు అమ్ములపాొదిని 
కట్టుకొని, చేతులలో ధనుర్పాణములు ధరించి యిట్లనెను; “నేడు 
నేను (శ్రీరామచంద్రుని సేవకుడనను కీర్తిని పొందెదను. భరతునికి 
గుణపాఠము నేర్పెదను. (శ్రీరాముని అవమానించిన నేరమునకు 
భరతశ[తుఘ్నురిద్దరూ రణశయ్యపై పరుండెదరు. సింహము గజస 
మూహములను చల్చిచెండాడు నట్లు భరతుని అతని సేనలతో సప 
యుద్దభూమిలో చూర్ణము చేసెదను.” లక్ష్మణుని |క్రోధాగ్నిని చూచి 
లోకములు తల్లడిల్లైను అతని బాహుబలమును (ప్రశంసించుచూ 
ఆకాశవాణి పళికెను: “నాయనా! నీ బలసామర్జ్యాలు ఎవరు 
ఎరుగరు? కాని ఏ కార్యమునైననూ ఉచితమో, అనుచితమో అని 
ఆలోచించి చేయవలెను. ఆలోచించకుండా సాహసముతో ఏదైనా 
పనిచేసి తర్వాత పశ్చాత్తాపపడుట బుద్దిమంతుల లక్షణము కాదు.” 


190 తులసీ రామాయణము 


ఆ దేవతావచనములు విని లక్ష్మణుడు జంకెను. _సీతారాము 
లతనికి ధైర్యము చెప్పిరి. (శ్రీరాముడు పలికెను: “నాయనా, నీవు 
చెప్పినది నీతి సమ్మతమే. రాజ్యమదము ఎవ్వరినైనా యున్మత్తుని 
చేయును. కాని భరతుడు ఉత్తముడు. (బ్రహ్మవిష్ణుమ హేశ్వరుల 
పదవులు లభించిననూ భరతుడు రాజ్యమదము పొందడు” అని 
పల్కుచూ లక్ష్మణుని ఊరడించెను. భరతుడు మందాకినీనడియండు 
స్నానమాచరించి అందరినీ నదితీరమున నుంచి, తల్లుల, గురువుల, 
మంత్రుల, ఆజ్ఞను పొంది నిషాదరాజు మరియు శత్రుఘ్నుని 
తనతో తీసుకొని ,శ్రీసీతారాములున్నచోటికి పోయెను. తన తల్లిచేసిన 
దుష్కార్యము తలుచుచూ జంకుతో ముందుకు సాగెను. గుహుడు 
ధైర్యము చెప్పుచుండగా భరతుడు శ్రీరాముని ఆశ్రమమును 
సమీపించెను. మనోహరమైన ఆశ్రమమును చూచి భరతుడు అత్యంత 
ఆనందమును పొందెను. గుహుడు ఒక ఎత్తైన ప్రదేశమున నిలిచి రెండు 
చేతులతో చూపుచూ భరతునితో పలి'కెను: “అన్ని బుతువులందు 
మనోహరముగా నున్న ఈ వనమున _ పర్షకుటిరము నిర్మించుకొని 
శ్రీ, సీతారామలక్ష్మణులు ఇందు నివసించుచున్నారు. ఒక వటవృక్షపు 
ఛాయయందు వేదికపై కూర్చొని పరమజ్ఞాని (శ్రీరామచంద్రుడు 
మునులతో వేదశా,స్త్రపురాణములు వినుచున్నారు." నిషాదరాజు 
వచనములు విని భరతుడు సమస్త సన్మంగళములకు స్టానమైన 
సుందరపదిత్ర ఆశ్రమమును చూడగలరిగెను. వెంటనే ఆశ్రమమున 
(ప్రవేశించి “ప్రభూ! నన్ను రక్షింపుము” అనుచూ ,గ్రీరామచంద్రనని 
పాదములపై పడెను. అతని (పమపూరిత వచనములను విని గుర్తించి 
భరతుడు ప్రణమిల్దుచున్నాడని లక్ష్మణుడు గ్రహించెను. *రఘునాథా! 
భరతుడు నమస్కరించుచున్నా”డని పలికెను. ఆ మాటలు వినగానే 
శ్రీరామచంద్రుడు ఉలిక్కిపడి లేచెను. అతనిని లేవనెత్తి హృదయము 
నకు హత్తుకొనెను. భరతుని, (శ్రీరాముని సమాగమమును అందరూ 
చూచి తమను తాము మరిచిపోయిరి. పిదవ (శ్రీరామచంద్రుడు (ప్రేమ 


అయోధ్యా కాండము 191 


పూర్వకముగా శత్రుఘ్నుని, నిషాదరాజును ఆలింగనము చేసుకొనెను. 
లక్ష శ్రైణుడు కూడా భరతశ|తుఘ్ను లను, గుహౌని తన Mis 
హత్తుకొ నెను. భరత,శత్రుఘ్నులు మునులకు నమస్కరించిరి. సీతాదేవి 
చరణకమలములకు (ప్రణమిల్లిరి ఆమె మనస్సులో వారిని దిచించి 

నను తాను మరచిపోయెను. ప్రసన్నురాలైన సీతాదేవిని చూచి 
భరతుడు శోకరహితుడై భయాందోళనలను వీడెను. ఎవ్వరు ఏమియూ 
మాట్లాడలేదు. ఎవరు కుశలప్రశ్నలు అడగలేదు. 


3 
£9 


ఆ సమయమున గుహుడు ధైర్యము వహించి చేతులు జోడిం 
వినతి చేయసాగెను: “ప్రభూ, మునిశేష్టు డైన వశిష్టుడు, తల్లులు, 
పురజనులు, సేవకులు, సేనాపతులు, మంత్రులు, అందరూ 
వియోగముచే వ్యాకులురై ఇక్కడికి వచ్చినారు.” గురు వశిష్టుని ఆగమన 
వార్తను విని (శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుని సీతాదేవి వద్దనుంచి 
లక్ష్మణ సమేతుడై వేగముగా వెళ్ళి గురువుగారికి దండ(ప్రణామములు 
_ ఆచరించెను. వసిష్టుడు ముందుకు పరుగెత్తుకొని వచ్చి వారిని తన 
హృదయమునకు హత్తుకొని ఆదరించెను. కరుణానిధి, చతురుడయిన 
శ్రీరాముడు ప్రజ లందరూ దుఃఖితులు అని యెరింగి వారి అభిలాష 
(ప్రకారము వారి దుఃఖాగ్నిని చల్తార్చెను. అనేక కోట్లు ఘటములందు 
ఒకే సూర్యుడు ప్రతిబింబించునటు అయోధ్యావాసులందరి హృదయ 
ములలో శ్రీరాముడు ఒక్కసారిగా భాసిల్లెను. మంచుచే కొట్టబడిన 
అందమైన లతలవలె నున్న దుఃఖితులయిన తల్లులను (శ్రీరామచంద్రుడు 
చూచెను. మొదట కైకేయికి ప్రణమిల్లి తన సద్భుద్దిని భక్తిని 
(ప్రకటించి ఆమెను అనునయించెను. రాజమాతలందరినీ ఓదార్చిను. 
పిదప రామలక్ష్మణులు గురుపతి పత్నియైన అరుంధతి చరణములకు 
నమస్కరించిరి. పిదప సుమిత్రాదేవికి, కౌసల్యాదేవికి ప్రణమిల్లిరి. 
వారు కుమారులను మిక్కిలి అనురాగముతో హృదయమునకు 
హత్తుకొని కన్నీటితో తడిపిరి. శ్రీరామచంద్రుడు వారినందరినీ తన 


bE 


192 తులీ రామాయణము 


Es నకు ఆహ్వానించెను. అయోధ్యావాసులు జలగ లవసతులు 
ఉన్నచోట వసించిరి. బ్రాహ్మణులు, మంత్రులు, తల్లులు, "సరు రువ్పులు, 
మొదలగువారిని వెంటనిడుకొని భరతుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు 
పవిత్రమయిన ఆశ్రమమునకు పోయిరి. 


సీతాదేవి వగిష్టమునికి, గురుపత్నియైన అరుంధతి దేవికి ప్రణమిళ్లైను. 
తన అత్తగార్హను చూచినప్పుడు సీతాదేవి హృదయము మిక్కిలి 
పరితపీంచెను. వారు కూడా ఆమెను చూచి విధి వైపరీత్యమును 
నిందించుచూ. దుఖించిరి. సీతాదేవి ఒకరి తరువాత ఒకరి 
పాదములు స్పృశించగా వారు “సదా సుమంగళివిగా నుండుము అని 
ఆడీర్వదించిరి. వశిష్టుడు అందరినీ కూర్కొనమని ఆదెగించి, అనేక 
వేదాంత రహస్యములు తెలుపుచూ దశరథ మహారాజు మరణవార్తను 
తెలిపెను. తనపైగల (ప్రేమ వల్లనే రాజు మరణించినాడని విని 
ధీరుడైన | శ్రీరాముడు కూడా సహించరాని వేదనను అనుభవించెను. 
లక క్షణుడు, సీతాదేవి, రాణులుకూడా విలపింప సాగిరి. వశిష్టుడు 
అందరికీ ఆర్య చెప్పి ఓదా ర్భను, సపరివారముగా (శ్రీరాముడు 
మందాకినీ నదిలో స్నానమాచరించి నిరల (వ్రతమును పూనేెను, 


రెండవరోజు |(ప్రాతఃకాలముననే ముని ఆజ్ఞానుసారము శ్రీరా 
మచంద్రుడు చేదోక్రముగా తన తండ్రిగారి (శౌద్ద కర్మలను 
నిర్వర్తించెను. రెండు రోజుల తర్వాత | శ్రీరాముడు గురువుగారితో 
పలికెను: “పభూ! కందమూలఫలములు, నీరును ఆహారముగా గొని 
జనులందరూ దుఃథీతులుగా నున్నారు. భరత శ (తుఘ్నులు, మంత్రులు, 
తల్హలను చూచి నాకు ప్రతిక్షణము యుగమువలె తోచుచున్నది. కావున 
పురజనులందరితో పాటు మీరు అయోధ్యకు తిరిగి పోవలసినది. 
మీరిక్కడ, తండ్రిగారు స్వర్గములో, మరి అయోధ్య శూన్యమైనది. 
నేను సాహసముతో చెప్పిననూ మీ కేది ఉచితమో దానిని చేయుడు.” 
శ్రీరాముని వచనములను విని ప్రజలందరూ భయవడిరి. అప్పుడు 


అయోధ్యా కాండము 193 


గురువుగారు యిట్లు పలికెను: “రామా! నీవు ధర్మ సేతువు, మరియు 
కరుణామయుడవు, నీవిట్టు పలుకుటలో ఆశ్చర్యము లేదు. ప్రజలు 
దుఃఖితులు అయిననూ నీ దర్శన సౌఖ్యముచే వారిని కొద్ది రోజులు 
సుఖశాంతులతో ఉండనిమ్ము.” వశిష్టుని పలుకులు విని (ప్రజలు 
సంతసించిరి. వారు ప్రతిరోజు పయస్వినీ నదియందు స్నానమాడి 
శ్రీరాముని నేత్రానందముగా దర్శనము చేసుకొని (ప్రణామములు 
ఆచరించి చిత్రకూటము, కామదగిరి మొదలగు పర్వతములను, 
వనములను చూచుటకు పోవుచుండిరి. అమృతతుల్యమగు జలము 
లతో సెలయేరులు ప్రవహించుచుండెను. శీతల మంద, సుగంధిత 
పవనము వారి తాపుత్రయములను _హరించుచుండెను. _లతలు, 
ఫలపుష్పములతో కూడిన వృక్షములు, సుందర శిలలు, కమలములతో 
కూడిన సరోవరములు, పక్టుల్ర కిలకిలారావములు, సహజ వైరమును 
మాని విహరించు పశుషక్ష్యాదులతో ఆ వనము వారికి మిక్కిలి 
మనోహరముగా నుండెను. అడవి జాతివారు వారికి కందమూల 
ఫలములను, తేనెను తెచ్చి సమర్ప్చించుచుండిరి. అయోధ్యవాసులకు 
"సేవ చేయుటయే తమ భాగ్యమని వారు భావించుచుండిరి. నిరంతరము 
శ్రీరామచంద్రుని దర్శించుచూ సేవించుచుండిన వారి అదృష్టమును 
అయోధ్యావాసులు కొనియాడిరి. ఈ విధముగా (ప్రతిదినము వారు 
పరమానందముతో వనశోభను తిలకించుచూ.” ఆనందముగా గడిపిరి. 


సీతాదేవి తన అత్తగార్హందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషములో 
కనపడి వారి సేవలు చేయుచుండెను. వారు ఆమెకు ఉపదేశములు, 
ఆశీర్యాదములను యిచ్చిరి. సీతారామలక్ష్మణుల శాంతస్తభావమును 
చూచి, కుటిల స్వభావురాలైన కైకేయి పశ్చాత్తాపపడెను. *శ్రీరా 
మచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చునా? రాడా?” అని (ప్రతి 
యొక్కరి మనస్సులో సందేహము కలుగుచుండెను. భరతునికైతే 
ఆకరి వేయుటలేదు. నిద్రపట్టుట లేదు. అతడు నిరంతరము 


194 తులసీ రామాయణము 


ఆలోచించసానెను; “బాగుగా వండి కోతకు సిద్దమయిన ధాన్యము 
ఈతిబాధలవలన  నష్టమయినట్టు రాముడు రాజ్యాభిషిక్తుడు అగు 
సమయమున నా తల్లి దుర్చుద్దిచే సర్వము  విఘ్నమయినది. ఏ 
విధముగా | గ్రీరామచంద్రుని పట్టాభి షెకము జరుగును? నాకు ఏ 
ఉపాయము తోచుటలేదు. గురువుగారి ఆజ్ఞను పాలించి (శ్రీరాముడు 
తప్నక అయోధ్యకు తిరిగి రాగలడు. కొని వశిష్పముని (శీరామచండ్రుని 
అ బ్‌ ॥ 

మనస్సు చెరిగియె ఎమైనా చెపుతారు. మాత కౌసల్య చెప్పినచా తిరిగి 
రాగలడు. (శ్రీరాముని కన్నతల్లి అతనిని బలవంతము చేయునా? నేనైతే 

సక. i యా : క దు 
అతని సేవకుడను. చెను హఠము చేసినచొ అది అధర్మము అగును, 
నాకు ఏ ఉపాయము తోచుటలేదు.” ఇట్టు ఆలోచించుచుండగా రాత్రి 
గడిచెను. ప్రాతకాలమున భరతుడు స్నానముచరించి శ్రీరామునికి 
ిరసాప్రణమిల్లి కూర్పొనుచుండగా వశిష్టుడు అతనిని పిలువనంపెను. 


ముని (శ్రేష్ప్టడయిన వసిష్టుడు అందరినీ సమావేశపరచి ఇట్లు 
పలికెను: *సభాసదులారా! వినుడు. శ్రీరామచంద్రుడు రాజు 
స్వతంత్రుడు, ధర్మరక్షణచయు భగవంతుడు, సత్య ప్రతిజ్ఞుడు, చెద 
మర్యాదలను రక్రించువాడు. (శ్రీ రాముని జననమే జగత్‌ 
కల్యాణమున కై జరిగినదిఆయన గురువుల తల్లిదం[డుల ఆజ్ఞలను 
పారించువాడు. దుష్టులను నాశమొనర్చి దేవతలను రక్షించువాడు. నీతి, 
పీత, పరమార్ధము, స్యార్హము వీటి సరియైన అర్హమును ఎరిగిన 
వాడు, కావున శ్రీరామచంద్రుని ఆజ్ఞను పారించుటలోనే మన మేలు 
కలదు. ఈ తత్త (రహస్యమును [గ్రహించి చతురులయిన మీకు ఏది 
సమ్మతమో ఆ సలహా నివ్వండి. (శ్రీరాముని పట్టాబిషేకము అందరికీ 
సుఖదాయకము. (శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చు మార్గము 
ఆలోచించి ఉపాయమును చెప్పుడు.” లోకహితమును గోరి పలికిన 
ముని వాక్యములను అందరూ ఆదరముగా వినిరి. కాని ఎవ్వరూ ఎట్టి 
సమాధానమును ఇవ్వలేదు. అప్పుడు భరతుడు (ప్రణమిల్లి చెతులు 


అయోధ్యా కాండము 195 


జోడించి పలికెను: “సూర్యవంశములో అనేక మంది రాజులు 
ఉద్భవించిరి, వారు ఒకరికంకు మరొకరు గొప్పవారు. వారి జన్మకు 
కారకులు తల్లిదం(డ్రులు. విధాత వారి శుభాశుభకర్మ ఫలములను 
పంచును. కాని మీ ఆశీర్వాదము సమస్త దుఃఖములను నాశన 
మొనర్చి శుభమును చేకూర్చును. మీరొక్కరే విధాత న్నిర్ల్ణయమును 
కూడా మార్చగలరు. మీరేది నిశ్చయించినారో దానిని ఎవ్వరూ 
వ్యతిరేకించరు.” భరతుని (పేమపూరిత వచనములు విని వశిష్టుడు 
ఇట్లు పలికెను: “నాయనా! నీ పలుకులు సత్యమే. కాని దానికి 
శ్రీరామచంద్రుని కృపయే కారణము. (శ్రీరామచంద్రునికి విముఖుడు 
అయిన వానికి స్వప్నములో కూడా కార్యసిద్ది జరగదు. నాకొక్క 
ఉపాయము తోచుచున్నది. దానిని చెప్పుటకు సంకోచించుచున్నాను. 
సర్వస్వము నష్టమగుచున్నప డు బుద్దిమంతులు సగమును త్యాగము 
చేయుటకు సిద్దపడుదురు. కావున భరతశత్రుఘ్నురిద్దరూ వనవాసము 
చేయండి. సీతారామలక్ష ్మణులను అయోధ్యకు తిరిగి రానివ్వండి.” 
ఈ మధురమైన వచనములు విని సోదరులిద్దరూ ఆనందవరవశులైరి. 
వారి మనస్సులు (ప్రసన్నమై దశరథ మహారాజు (బైతికినట్లు, 
శ్రీరామచంద్రుడు రాజైనట్లు సంతోషించిరి. అందులో హాని కొద్దిగా, 
లాభము చాలా యున్నట్లు తొచెను. కాని రాణులకు మాత్రము 
సుఖదుఃఖములు సమానము అనిపించి విలపించసాగిరి. భరతుడు 
పలికెను: “ముని(శేష్టుని ఆజ్ఞను నెరవేర్చడం వలన జగత్తులోని సమస్త 
జీవుల వాంఛితములు ఈడేరును. పదునాలుగు సంవత్సరములు 
ఎందుకు? నేను జీవితమంతయూ వనవాసము చేయగలను. ఇంతకంకే 
నాకు సుఖము వేరేలేదు. (శ్రీ, సీతారాములిద్దరు అంతర్యాములు, 
సర్వజ్ఞులు. స్వామీ! మీరు ఈ మూటను హృదయవూర్వకముగా 
చెప ఎచున్నచో, ఈ ప్రస్తావనను మార్చీదిలేదని ప్రమాణము చేయండి.” 
భరతుని (పేమపూరిత వాక్యములకు వశిష్టుడు మరియు ఇతర 
జనుల పులకించి పోయిరి. 


196 తులసీ రామాయణము 


వశిష్టుని అంతరాత్మలో భరతుడు అత్యంత (పేమాస్పదుడాయెను. 
ఆయన సపరివారముగా (శ్రీరాముని వద్దకు వచ్చెను. 
మచంద్రుడు అతనికి నమస్కరించి అందరిని ఆసీనుల గావించెను. 
పిదప దేశకాలసందర్భ ములకు తగునట్టు ముని పలికెను: “సర్వజ్ఞ, 
రామా! నీవు ధర్మము, నీతి, గుణము, జ్ఞానములకు నిధివి. 
అందరి హృదయములలో నుండి వారి మంచి చెడు భావములను 
కూడా తెలుసుకుందువు. పురవాసులకు, తల్టులకు, భరతునికి ఏది 
శుభమో అట్ట ఉపాయమును తెలుపుము.” ముని మాటలు విని 
శ్రీరఘునాథుడు పలికెను: “ప్రభూ, ఉపాయము మీ వద్దనే ఉన్నది 
మీ కోరిక నెరవేర్చుట, మీ ఆజ్ఞను పాలించుటలోనే అందరికీ 
శుభము కలుగును. మీ ఆజ్ఞను నేను శిరసా వహించెదను.” 
వశిష్టుడు యిట్లు పలికెను; “రామా! నీవు సత్యము పలికితివి. కాని 
భరతుని భక్తి నా బుద్దిని అత్‌క్రమించినది. భరతుని భక్తికి నా బుద్ది 
తలయొగ్గినది. కావున భరతునికి ఏమి అపేక్షితమో దానిని చేయుట 
మంచిదని నా అభిప్రాయము. మొదట భరతుని (పొర్తను సొదరముగా 
వినండి. దానిపై బాగుగా ఆలోచించండి.” భరతునిపై గురువునకు 
గల అనురాగమును చూచి శ్రీరాముడు మిగుల ఆనందించెను. 
భరతుని ధర్మపరిరక్షక్రునిగా మనోవాక్కర్మలచే తన సేవకునిగా గుర్తించి 
ఇట్టనెను: “స్వామీ? భరతునితో సమానుడైన సోదరుడెవ్వడూ 
లేడు. అది గాక మీ అనురాగమును పొందిన భరతుడు మిక్కిలి 
భాగ్యశాలి. నా తమ్ముడు అగుటవలన అతని గొప్పదనమును 
పొగడుటకు సంకోచించుచున్నాను. భరతుడు ఏది చెప్పునో దానిని 
చేయుటయే శ్రేయస్కరము.” అప్పుడు వశివ్మ మహాముని భరతునితో 
పలికెను: *నాయనా, భరతా! సంకోచమును వదిలి దయాసాగరుడైన 
(శ్రీరామచంద్రునితో నీ మనస్సులోని మాటను తెలుపుము.” 


గ్త్‌ 
NFS 


అయోధ్యా కాండము 197 


ముని వచనములు విని భరతుడు ఆనందించెను. కాని భారమం 
తయూ తనపై నుంచుటచే ఏమియూ చెప్పలేక ఆలోచనలో మునిగి 
పోయెను. ధైర్యము వహించి సభలో లేచి నిలుచుండి యిట్లు పలికెను: 
“నేను చెప్పవలసిన విషయమును మునీశ్వరులే సెలవిచ్చినారు. నా 
స్వామి స్వభావమును నేను ఎరుగుదును. ఆయన ఆపరాధులను 
కూడా కోపించడు. ఆటలలో కూడా: నేనతనిని అప్రసన్నునిగా 
చూడలేదు. బాల్యము నుండి కూడా నేనతనిని విడిచి యుండలేదు. 
నేను ప్రభు కృషను. బాగుగా అనుభవించినాను. ఆటలో కూడా 
నేను ఓడిపోయేటుప డు నన్ను గెలిపించేవాడు. కాని విధాత మా 
స్నేహమును సహించలేక పోయెను. ఆయన నా తల్రిద్వారా మా యిద్దరి 
మధ్య భేదమును. సృష్టించి. విడదీసెను.. (పేమతో ఇచ్చిన వాగ్దానమును 
రక్షించుటకు నా తండ్రిగారు మరణించుట, నా తల్లిగారి ధుర్చుద్ది 
('ప్రపంచమంతయూ చూచినది ఇప వర వ్యాకులులయిన మా తల్టులను 
చూడలేము. అయోధ్యలోని శ్ర 'శ్రపురుషులందరూ దుస్పహమయిన 
తావముచే బభాధపడుచున్నారు. ఈ  అనర్హములు అన్నిటికీ మూలము 
నేవేయని తెలుసుకొని దుఃఖమును సహించినాను సీతాలక్ష్మణులను 
వెంటనిడుకొని ముని వేషము ధరించి | శ్రీరామచంద్రుడు కాలినడకన 
వనమునకు వచ్చినాడు. దీనిని వినికూడా నేను [బతికేయున్నాను. 
ఇప్పుడు యిక్కడికి వచ్చి ప్రత్యక్షముగా అన్నింటినీ చూసీనాను. 
ఎవరిని చూచి (త్రోవలో గల సర్పములు, తేళ్ళు కూడా తప 
విషమును త్యజించునో అట్టు సీతారామలక్ష్మణులు కైకేయి దృష్టిలో 
శత్రువులైరి. కైకేయి పుత్రుడనైన నాకుతప్ప ఈ దుస్పహచేదన 
నెవరికి విధాత విధించును) దుఃఖము, (పేమ, నీతి, వినయములతో 
కూడిన భరతుని వ్యాకుల హృదయము నుండి వచ్చిన మధురవాణిని 
విని అందరూ శోకమగ్ను లైరి. వశిష్టుడు అనేక పౌరాణిక కథలు 
చెప్పి భరతుని ఊరడించెను. శీరాముడుకూడా యిట్లు పలికెను: 
“భరతా! జీవెనిగతి ఈశ్వరుని అధీనము అని తెలిసికూడా నీవు 


198 తులపీ రామాయణము 


వృధాగా బాధపడుచున్నావు. ముల్గోకములలో నీతో సమానమైన 
క్రీర్తిమంతుడు లేడు. నీపై కుటిలత్వమును ఆప్రాదించువాడు ఈ 
లోకమున నాశనమొందును. నీ రక్షణపైననే పృద్వి ఆధారపడినది. 
వ్యర్తముగా కుతర్కము చేయవలదు. పేమ, ధైర్యము దాచినచో 
దాగవు. నాయనా! చేను నిన్ను బాగా ఎరుగుదును కాని నా మనస్సు 
సందిగ్రమయినది. రాజు తన (ప్రమాణమును నిలబెట్టుకొనుటకు 
నన్ను త్యజించెను. నాపై వాత్సల్యముచే ప్రాణములను త్యజించెను. 
అట్ట తండ్రిగారి మాటను జవ దాటుటకు మనస్సు బాధ పడును, 
దానికంకే ఎక్కువగా నా మనస్సులో నీ గురించి చింత గలదు. 
వీటన్నిటికంటే ముఖ్యముగా గురువుగారు నన్ను ఆజ్ఞాపించినారు. 
కావున ప్రశాంత చిత్తుడవై సంకోచములు వదలి నీవేది చెప్పిన 
దానిని నేను నెరవేర్చెదను.” సత్యప్రతిజ్ఞుడైన (శ్రీరాముని మాటలు 
విని సభాసదులు పసన్ను లెరి. 


పూర్తిగా భారము తనపై పడినది అని భావించి భరతుని 
హృదయము అనేక విధముల ఆలోచించసా7ను. పిదప శ్రీరాముని 
ఆజ్ఞను పాలించుటలోనే తనకు శుభమగునని నిశ్చయించుకొని యిట్లు 
పలికెను: “స్వామీ! కరుణాసాగరా! అంతర్యామీ! ఇప్పుడు నేను 
ఏమి చెప్పగలను? ఇతరులతో ఏమి చెప్పించగలను? _ గురువుగారి 
(ప్రసన్నత, సామి అనుకూలత నా మలిన మనస్సులొని కల్పిత వ్యథను 
తుడిచివేసినది. నా భయము నిష్కారణమైనది. నా దౌర్భాగ్యము, నా 
తల్లి కుటిలత్వము, విధి వైపరీత్యము, కాలకాఠిన్యము' - ఇనన్నియూ 
నాపై కుట్ర పన్నినవి. కాని శరణాగతవత్సలుడగు మీ (ప్రతిజ్ఞ నన్ను 
రక్రించినది. కరుణామూర్తి! మీ మనస్సున ఉద్వేగము లేకుండా 
ఈ దాసునికి ఏది క్రేమమో దాని చేయుడు. మీరు అయోధ్యకు 
తిరిగి వచ్చుటలో అందరి స్వార్హము గలదు. కాని మీ ఆజ్ఞను 
పాలించుటలో కోటి శుభములు కలవు. యిదియే స్వార్పపరమార్హముల 


అయోధ్యా కాండము 199 


సారము, సమస్త పుణ్యముల ఫలము, దేవా! నా ప్రార్హనను విని మీకు 
వీది ఉచితము అని తోచిన అట్లు చేయుడు. రాజ్యాభి షేకమునకు 
వలసిన సామా[గి అంతయూ తెచ్చినాను. మీ మనస్సు యిచ్చగించిన 
రాజ్యాభిషేకము చేసుకొని వాటిని సఫలము చేయుడు. నన్ను, 
శత్రుఘ్నుని వనములకు పంపండి. మీరు అయోధ్యకు పోయి అందరినీ 
పునీతులుగా చేయుడు. లేదా లక్ష్మణుని, శత్రుఘ్నుని తిరిగి వంపుడు. 
నేను మీతో పొటు ఉండగలను. లేదా మూడవ (ప్రత్యామ్నాయము 
మేము ముగ్గురము సోదరులము వనవాసము చేసెదము. మీరు 
సీతాదేవితో సహా అయోధ్యకు తిరిగిరండి. మీరు ప్రసన్నులై ఏ ఆజ్ఞ 
యిచ్చిననూ మాకది గిరోధార్యము.” భరతుని పవిత్ర వచనములు విని 
అందరూ ప్రసన్నులైరి. కాని శ్రీరాముడు మాత్రము మౌనముగా 
నుండిపోయెను. 


19. జనకుని ఆగమనము 


అదే సమయమున జనకమహారాజు దూతలు వచ్చిరి. వారి రాకను 
విని వశిష్టుడు వెంటనే వారిని పిలిపించెను. దూతలు నమస్కరించి 
(శ్రీరాముని మునివేషముతో చూచి విచారించిరి. _“జనకరాజు 
కుశలమా?” అని వశిష్ణుడు దూతలను అడిగెను. దూతలు (ప్రణమిల్లి 
పలికిరి: “స్వామీ! మీరు కుశలప్రశ్నలు చేయుటయే మాకు శుభంకరము., 
కుశలమంతయు కోసలనాథుడైన దశరథునితోనే పోయినది. దశరథుడు 
స్వర్గస్తుడైన వార్తవిని జనకపుర వాసులందరూ శోకతప్తులైరి. రాణ 
కైకేయి పన్నాగము వినగానే జనకరాజు ఏమియూ తోచని వాడాయెను. 
“భరతునికి రాజ్యాధిషేకము, \గ్రీరాముని వనవాసము" ఈ మాటలను 
వినిన జనకుని హృదయము చింతతో వ్యాకులమాయెను. వెంటనే 
పండితులను, మంత్రులను పిలిచి కర్తవ్యమును ఆలోచించిరి. 'ఎవరు 
వీమియూ చెప్పలేకపోయిరి. అప్పుడు రాజు ధైర్యము వహించి నలుగురు 
నతురులయిన గూఢచారులను అయోధ్యకు పంపెను. వారినిట్టు 


200 తులసీ రామాయణము 


ఆజ్ఞాపించెను: “మీరు అయోధ్యకు పోయి శ్రీరామునియెడల భరతునికి 
సద్భావమా, లేక దుర్భావమా కనుక్కొని రండి. కాని ఎవ్వరికి 
గూడా మీరెవరో తెలియకూడదు” ఆ నలుగురు గూఢచారులు 
అయోధ్యకు పోయి భరతుని వైఖరిని గూర్చి తెలిసికొనిరి. భరతుడు 
చిత్రకూటమునకు తరలి రాగానే వారు మిథిలానగరమునకు వచ్చిరి. 
జనకమహారాజు సభలో భరతుని కార్యదీక్షను వర్షించి చెప్పిరి. జనకరాజు 
భరతుని పొగడుచూ పరా[క్రమశాలురు యోధులైన సేనాపతులను 
పిలిచెను. నగరమును, దేశమును, రాజ భవనమును కూడా వారి 
రక్షణలో నుంచి తానూ గుర్రములు, ఏనుగులు మొదలగు వానితో 
శుభముహూర్తమున బయలుదేరి (తోవలో ఎక్కడా ఆగకుండా ఈ 
రోజు ఉదయము ప్రయాగ చేరినారు. అక్కడ స్నానమాచరించి 
బయలుదేరినారు. వారి పరివారము యమునను దాటినది. ముందుగా 
ఈ వార్తను తెలుపమని మమ్ములను పంపినారు." 


జనకరాజు ఆగమన వార్తను విని అయోధ్యాప్రజలు సంతోషభరి 
తులైరి. | శ్రీరాముడు సందిగ్గావస్త్రలో పడెను. కైకేయి బాధతో కుమిలి 
పోవుచుండెను. (స్త్రీ పురుషులందరూ జనకుని రాక వలన ఇంక 
కొద్ది రోజులు ఉండవచ్చును కదా!'యని సంతోషించిరి. వారు సకల 
దేవతలను యిట్లు ప్రార్దించిరి: “శ్రీరాముడు రాజుగా సీతాదేవి 
రాణిగా భరతుడు యువరాజుగా అయోధ్యానగరము ఆనందముతో 
నుండుగాక! సమాజము సుఖశాంతులతో వర్షిల్టుగాక!. 


ఆ సమయమున మిధిలాథిపతి జనకుడు వచ్చుచున్నాడని విని 
శ్రీరాముడు పరివారముతో సహా సాదరముగా లేచి. నిలబడెను. 
జనకుని ఆహ్మానించుటకు తన సోదరులతో, మంత్రులతో గురువుతో 
పురజనులతో ముందుకు నడిచెను: జనకుడు రథము దిగి (శ్రీరా 
ముని దర్శించెను. వశిష్ణునికి నమస్కరించెను. (శ్రీ రఘునాథుడు 
కూడా శతానందుడు మొదలగు ముమలకు నమస్కరించి జనకుని 


అయోధ్యా కాండము 201 


సపరివారముగా తన ఆశ్రమమునకు పిలుచుకొనివచ్చెను. రెండవరోజు 
ప్రాతకాలముననే జనకుడు శ్రీరాముడు ఇతరులు స్నానమును 
ఆచరించి వటవృక్షము [క్రింద కూర్చొనిరి. వశిష్టుడు, శతానందుడు 
విశ్వామిత్రుడు కూడ వారికి ధర్మ, నీతి వైరాగ్య వివేక శాస్త్రములలో 
ఉపదేశములు చేసిరి. వనవాసులు వారికి కందమూల ఫలములను 
సమర్పించిరి. జనకపురవాసులు వనశోభను తిలకించుచూ సంచరిం 
చుచుండిరి. ఆ విధముగా నాలుగు దినములు గడిచెను. మందాకినీ 
నదియందు స్నానము, శుభలక్షణసంపన్ను డైన (శ్రీరాముని దర్శనము, 
వనములందు తపోవనన్థానములందు విహారము, అమృతతుల్యమయిన 
కందమూలఫలభక్షణము జనకపురవాసులకు మిక్కిలి ఆనందదాయకము 
లాయెను. 


అదే సమయమున సీతాదేవి తల్లిగారైన సునయనాదేవిచే కౌసల్య 
మున్నగు రాణులను చూచుటకు పంపబడిన దాసీలు వచ్చిరి. ఆ 
దాసీలద్వారా సీతాదేవి అత్తగార్డు ఆ సమయమున తీరికగానున్నారని 
తెలుసుకొని జనకపురి -రాణివాస (స్త్రీలు వారిని కలియుటకు 
పోయిరి. కౌసల్యాదేవి వారిని సాదరముగా ఆహ్వానించి ఉచితాసనములను 
ఇచ్చెను. వారి శరీరములు పులకించెను. నేత్రములు సజలమాయెను. 
కరుణరసమే అనేక రూపములు ధరించినదా యన్నట్లు (స్త్రీలందరూ 
శ్రీ సీతారాములను (ప్రేమమూర్తులుగా భావించిరి. శోకతస్తరాలైన 
సునయనాదేవిని సుమిత్ర కౌసల్యలు ఓదార్చిరి. భరతుని శీలము, 
గుణము, వినయము, భక్తి విశ్వాసములను వారు మిక్కిలి పాొగిడిరి. 
కౌసల్యాదేవి నిష్కపట స్వభావమును చూచి వారు మిక్కిలి సంత 
%ంచిరి. పిదప సీతాదేవిని తన గుడారమునకు తీసుకొని పోవుటకు 
అనుమతినిపొంది సునయనాదేవి కూతురితో సహా పోయెను. అచ్చట 
సీతాదేవి తన కుటుంబసభ్యులతో కలిసెను. ఆమె మునివేషములో 
నుండుటను చూచి వారు దుఖితులు అయిరి. జనకమహారాజు కూడా 


202 | తులసీ రామాయణము 


అచటికి వచ్చి సీతాదేవిని చూచి (పేమవిహ్వలుడు ఆయెను. అతడిట్లు 
పలికెను: “బిడ్డా! నీవు రెండు వంశములను పావనము చేసితివి. నీ 
క్రీరివలన లోకదుంతయు వెలుగును చూచినది.” తల్లిదండ్రులు ఆమెను 
హృదయమునకు హత్తుకొని హితమైన ఉపదేశములను, ఆశీర్వాదములను 
ఇచ్చి అత్తగార్హ సేవకై పంపివెసిరి. 


మరునాడు (ప్రాతకాలమున అయోధ్యా, మిధిలావాసులు నిద్రలేచి 
స్నానమాచరించి ఇష్టదేవతలను ఆరాధించిరి. (శీ,రామచంద్రుడు 
స్నానానంతరము వశివ్ఫముని వద్దకు వెళ్ళి నమస్కరించెను. మరియు 
యిట్లు పలికెను: “భరతుడు, అయోధ్యావాసులు, తల్లులు నోక్ర 
వ్యాకులురు, వనవాసదుఃఖితులు అయిరి. మిధిలాధిపతి కూడా 
పరివారముతో సహా క్లేశములు అనుభవించుచూ + చాలా -రోజులు 
ఉన్నారు. కావున ఏది ఉచితమో దానిని చెయ్యండి. అందరి 
హితము మీ చేతులలో కలదు” (శ్రీరాముని శీలస్వభావములకు 
సంతసించి వశిష్టుడు యిట్లు పలికెను: “రామా! నీవు లేకుండా 
ఈ రెండు సమాజముల వారికి ఇల్లు. వాకిలి ఇతర సుఖములు 
నరకముతో సమానము. నీ ఆజ్ఞయే అందరికి శిరోధార్యము.” అట్లు 
పలికి శ్రీరాముని ఆశ్రమమునకు పంపి వశిష్టుడు జనకరాజు వద్దకు 
వచ్చి (శ్రీరామచం[దుని వచనములను వినిపించెను. “రాజా! మీరు 
విజ్ఞాననిధులు, సుజనులు, పవిత్రులు, ధర్మనిష్టాపరులు. ఈ సందిక్ర 
పరిస్టితిని పరిష్కరించుటకు మీరే సమర్షులు.” అని పల్కెను. వశిష్ట 
ముని వచనములు విని జనకుడు సంతసించెను. పిదప పరివారముతో 
సహా భరతుని వద్దకు పోయెను. భరతుడు అతనికి నమస్కరించి 
శ్రీరాముని యెడలగల తన భక్తిశద్దలను ప్రకటించెను. 


జనకుడు, వశిష్టుడు మొదలగు మునులతో కలిసి శ్రీరాముని వద్దకు 
వచ్చి యిట్లు పలికెను: “నాయనా! రామా! ప్రతిఒక్కరూ నీవిచ్చు 
ఆజ్ఞను శిరసావహించెదరు. యిది నా అభిప్రాయము.” రఘునాథుడు 


అయోధ్యా కాండము 203 


చేతులు జోడించి “మీరు, మిథిలేశ్వరులు ఉండగా మీ సమక్షమున 
నేను చెప ఎట అనుచితము. మీ ఆజ్ఞ అందరికీ శిరోధార్యము” 
అని పలికెను. అందరూ సంకోచముతో మౌనము వహించి భరతుని 
వంక చూడసాగిరి. భరతుడు ధైర్యము వహించి చేతులు జోడించి 
అందరికి ప్రణమిల్లి ,శ్రీరామచంద్రునితో యిట్లు పలికెను: “ప్రభూ! 
మీరే నాకు తల్లి, తండ్రి గురువు, స్వామి, పూజ్యులు, హితకారి. 
మీరు అంతర్యామి, సర్వజ్ఞులు, శరణాగతరక్రకులు, గుణములను 
(గ్రహించి దోషములను హరించువారు. ప్రభూ! చేను తండ్రిగారి 
ఆజ్ఞను మోహవశమున ఉల్లఘించి సమాజముతోపాటు ఇక్కడికి 
వచ్చినాను. మీ కృపవలన నా దోషములు కూడా భూషణములు 
అయినవి. నా కీర్తి నలుదిక్కుల వ్యాపించినది. మీ (ప్రవర్తన, మహిమ 
జగత్‌ ప్రసిద్దము. దుష్టులు, నీచులు, నాస్తికులు, నీతిమాలిన . వారు 
కూడా మీ శరణుజొచ్చిన, వారిని క్రమించినారు. మీ వంటి ప్రభువు 
మరొక్కరు ఉండరు. శోకము లేక స్నేహవశుడవై బాల్యస్వభావముచే 
మీ ఆజ్ఞను పాఠించకుండా నేను వచ్చినాను. అయిననూ కృపతో 
నా యపరాధమును క్షమించి దయ చూపినారు. ప్రభు పాదములపై 
(ప్రతిజ చెసి చెప్పుచున్నాను. సర్వకాల సర్వావస్టలయందునూ స్వామి 
సేవచేయుటయే నా కోరిక, మీ ఆజ్ఞయే నాకు శిరోధార్యము” అని పలికి 
భరతుడు పులకిత శరీరముతో సజలనయనములతో ప్రభు చరణములపై 
[వాలెను. అందరూ భరతుని భాతృభావమును అపార భృక్తిమహిమను 
పొగడసాగిరి. దేవతలు కూడా బరువెక్కిన హృదయములతో భరతుని 
పొగడుచూ అతనిపై పుష్పవృష్టిని కురిపించిరి. 


20. పాదుకా (ప్రదానము 


దయాళువు అయిన శ్రీరాముడు సభాసదుల స్థితిని చూచెను. 
భరతుని మనస్సులోని మాటను తెలిసికొనెను. దేశకాల అవసరములను, 


204 తులసీ రామాయణము 


సమాజమును చూచి అమృతతుల్యమయిన వాక్కులతో పల్కెను; 
“సోదరా! భరతా! నీవు ధర్మధురంధరుడవు, (పేమమూరర్తివి. 
కర్మవచనమనోపవి(త్రతకు నీకు నీవే సాటి. నీవు సూర్యవంశమర్యాదను, 
సత్యప్రతిష్టుడైన తండ్రిగారి కీర్తి (ప్రేమలను, సమాజము, గురువులందు 
మర్యాదను ఉదాసీనులైన మిత్రశత్రు మనస్సులను కూడా ఎరుగుదువు. 
నీపై నాకు పూర్తిగా విశ్వాసము కలదు. తండ్రిగారు లేని సమయమున 
కేవలము గురువుగారి కృపయే మనలను రక్షించినది. రాజకార్యము, 
గౌరవప్రతివ్పలు, ధర్మము అన్నియు, గురువుగారి మహిమచేతనే 
రక్షింపబడును. తల్లిదండ్రుల, గురువుల (ప్రభువాజ్ఞను పారించుటయే 
ధర్మరక్షణాకు సాధనము, కావున నీవు వారి ఆజ్ఞను పారించుము. 
నన్ను కూడా పాఠించనిమ్ము. సూర్యవంశ రక్రక్రుడవు కమ్ము. 
సోదరా! నా కష్టములను అందరూ పంచుకొన్నారు. కాని నా 
వనవాసకాలము ముగియువరకు అమితమైన బరువుబాధ్యతలు నీ 
పైననే ఉండును. కష్టసమయములందు ఉత్తమసోదరుడే సహాయపడును. 
సేవకులు కాలు సేతులు నేత్రములతో సమానము. "ప్రభువు ముఖముతో 
సమానము." అమృతతుల్యమగు రఘునాథుని వాక్యములను విని 
అందరూ (పేమమగ్నులైరి. భరతునికి సంతోషమాయెను. అతని 
మనోక్షేశము మాయమాయెను. భరతుడు మరల (ప్రణమిల్లి చేతులు 
జోడించి పలికెను; “స్వామీ! నాకు మీ సహచర్య సుఖము 
లభించినది. నా జన్మ సఫలమైనది. మీ ఆజ్ఞ ఏదయినప్పటికీ 
సాదరముగా నేను శిరసావహింతును. ఈ  వనవాసకాలమునందు 
సేవ చేయుటకు ఏదైనా ఆలంబనము నాకు ఒసంగుడు. గురువుగారి 
ఆజ్ఞతో అభిషేకమునకై అన్ని తీర్హములనుండి జలమును తెచ్చినాను. 
దానికి మీ ఆజ్ఞ ఏమి? నా మనస్సులో ఒక అభిలాష ఉన్నది. 
(ప్రభువాజ్ఞ అయినచో చిత్రకూటమునందలి ముని ఆశ్రమములు, 
తీర్ధములు, వనములు, విశేషముగా, (ప్రభుపాదము[ద్రలుగల భూములను 
చూచెదను.” (శ్రీరాముడు పలికెను: “నాయనా, అవశ్యముగా నీవు 


అయోధ్యా కాండము 205 


అత్రిమహాముని ఆజ్ఞను శిరసావహించి నిర్భయముగా సంచరించుము. 
అత్రిముని అనుగ్రహముచే ఈ వనము శుభప్రదము, పరమపవి(త్రము, 
అతి మనోహరమైనది. బుషిపుంగవులు అత్రి చెప్పిన స్టానములోనే ఈ 
తీర్ణజలము నుంచుము.” ప్రభు వచనములు విని భరతుడు మిగుల 
సంతసించెను. (శీ/రామచంద్రభరతుల సంవాదమును విని రెండు 
వక్షమ్రులవారి మనస్సులలో హర్షము విషాదము కలిగెను. కౌసల్యాదేవి 
సుఖదుఃఖములను సమానముగా భావించెను. కొందరు శ్రీరాముని 
గొప్పదనమును, మరికొందరు భరతుని మంచితనమును పొగిడిరి. 


అ(త్రిమహాముని భరతునితో పలికెను: “ఈ పర్వత సమీపమున 
ఒక అందమైన బావి గలదు. ఈ  -పవిత్రతీర్రజలమును అందులో 
నుంచుము.” అత్రిముని ఆజ్ఞచే భరతుడు తీర్రజలములున్న పాత్రలను 
తీసుకొని సోదరుడైన 'శత్రుఘ్నునితో అత్రి మొదలగు మునులతో 
కూడా ఆ అగాధ కూపమునకు పోయెను. ఆ పావనజలమును 
ఆ ' పుణ్యస్థలమునందు ఉంచెను. అప్పటినుండి దానికి భరతుని 
బావి అని పేరు గల్షెను ఈ జలములందు ఏ ప్రాణి భక్తితో 
స్నానమాడునో వారు మిక్కిలి పవిత్రులయ్యెదరు. ఈ బావి మహిమను 
పొగడుచు జనులందరూ తిరిగి శ్రీరాముని ఆశ్రమమునకు పోయిరి. 
అత్రి ముని శ్రీ,రామచంద్రునిరికి ఆ తీర్హప్రభావమును వినిపించెను. 
(ప్రీతిపూర్వకముగా ధార్మిక చర్చలలో ఆ రాత్రి. గడిచెను. 


(ప్రాతకాలమున భరతశత్రుఘ్నులు శ్కీరాముని, అత్రిముని, వడి 
ష్టుని ఆజ్ఞను గైకొని సపరివారముగా కారి నడకన రామ వనమున 
తీరుగుటకు బయలుదేరిరి. పాదరక్షలు కూడ లేకుండా వారు 
తిరుగుటను చూచి భూమియే మెత్తబడెను. గడ్డి, ముండు, 
కంకర లేకుండా మార్గము సుగమము ఆయెను. సుఖప్రదమైన 
పవనములు వీచెను, మేఘములు నీడనిచ్చెను. వృక్షములు ఫలపుష్ప 
భరితములు ఆయెను. పక్షులు, పశువులు, అన్ని 1పాణులు, 

శ 


206 తులసీ రామాయణము 


భరతుడు (శ్రీరామచంద్రునికి అంత్యంత ప్రితిపాత్రుడని గుర్తించి సేవ 
చేసెను. పవిత్ర జలాశయములను, భూఖండములను, పర్వతములను, 
వన ఉపవనములను వర్తించుచూ అత్రి మహాముని వాటి సెర్టు 
(ప్రభావములను విశదికరించెను. వనదేవతలు కూడా భరతుని 
ఆశీర్వదించిరి. ఈ విధముగా అయిదు దినములు భరతుడు అన్ని 
తీరసానములను దర్శించెను, 

ఢ ఆ 


ఆరవ రోజు ఉదయముననే భరతుడు జనకరాజు, (బ్రాహ్మణులు, 
పరివారము, సమావేశమయిరి. వసిష్ణుని జనకరాజును భరతుని 
సభాసధులందరినీ చూచి ,శ్రీరామచందుడు సంకోచముతో భూమి 
వైపునకు చూడసాగెను. జ్ఞానియైన భరతుడు (శ్రీరామచంద్రుని 
మనస్సులోని మాటను తెలుసుకొని ధైర్యము వహించి సాష్టాం 
గప్రణామములు ఆచరించి చేతులు జోడించి పలికెను: “ప్రభూ! 
మీరు నా కోరికలన్నిటినీ తీర్చినారు. నా కారణమున వీరందరు 
దుఃఖమును పొందిరి. మీరు కూడా చాలా ఇబ్బంది పడినారు. 
ఇప్పుడు అయోధ్యకు తిరిగిపోయి మీరు వచ్చువరకు సేవచేయుటకు 
అనుజ్ఞ నివ్వండి. ఏ ఉపాయముచే ఈ సేవకుడు మీ చరణములను 
వనవాసకాలము పూర్తియగువరకు దర్శించగలడో సెలవిండు. మీ 
(ప్రేమతో బంధింపబడుటచే అయోధ్యావాసులు పవిత్రులైనారు. మీరు 
సర్వజ్ఞులు. నా కోరికను కూడా పాలించండి. రెండు విధముల 
(పతిజ్ఞాపాలనము చేయండి. వనవాస (ప్రతిజ్ఞను పాఠించుచూ, 
అయోధ్యలో కూడా ప్రభువులుగా నుండండి. నేను మీ సేవకునిగా 
నుండెదను. నా దోషమును దూరము చేసి సంకోచమును వదలి 
నన్ను అనుచరునిగా భావించి - ఉపదేశించండి.” 


భరతుని దిన నిష్కపట వాక్కులు విని (శ్రీరామచంద్రుడు 
యిట్లు పలికెను: “నాయనా! మన గురువులు వశిష్టులవారు, 
విశ్వామిత్రులు, జనకరాజు మనకు రక్రక్రులై ఉండగా నీకు నాకు 


అయోధ్యా కాండము 207 


స్వప్నములో కూడా క్రేశములు ఉండవు. విచారము మాని 
వనవాసకాలము వరకు అయోధ్యను పాలించుము. వశిషముని, తల్లుల, 
మంత్రుల ఉపదేశానుసారము రాజ్యమును పాలించుము. అధికారి 
నోటివలె నుండవలెను. అది ఒక్కటే తింటుంది, త్రాగుతుంది. కాని 
వివేకముతో శరీరమునందలి భాగములను పోషిస్తుంది. అట్టే రాజు 
రాజ్యములోని ప్రజలందరినీ కాపాడవలెను. రాజధర్మసారమిదియే.” 
శ్రీ/రఘునాథుడు భరతునికి అనేక విధముల నచ్చచెప్పెను. కాని ఒక 
ప్రత్యక్షాధారము లేనిదే అతని మనస్సునకు సుఖశాంతులు లభించలేదు. 
కావున (గ్రీరామచంద్రపభువు కృపతో తన పాదుకలను ఇచ్చెను. 
భరతుడు వానిని భక్తితో తన శిరస్సుపై నుంచుకొనెను. ఈ 
ఆలంబనమును పొంది భరతుడు మిక్కిలి సంతోషించెను. పాదుకలు 
లభించుటచే (శ్రీరాముడు అయోధ్యలో నున్నంత సౌఖ్యము భరతునికి 
కరిగెను. భరతుడు (శ్రీరామచంద్రునికి [ప్రణమిల్లి తిరిగిపోవుటకు 
అనుజ్ఞను అడిగెను. (శ్రీరాముడు భరతుని హృదయమునకు 
హత్తుకొనెను. ధీరోధాత్తుడు అయిన శ్రీరాముడు కూడా ధైర్యము 
వదిలెను. అతని నయనములు అ[శుపూరితములు ఆయెను. పిదప 
శ్రీరాముడు శత్రుఘ్నుని హృదయమునకు హత్తుకానెను.. (గ్రీరా 
మ(ప్రభువు చరణములకు నమస్కరించి అతని ఆజ్ఞను శిరసావహించి, 
మునుల, తపస్వినుల, వనదేవతలకు ఆదర సన్మానములు చేసి, 
భరతశ(త్రుఘ్నులు లక్ష్మణునికి ప్రణమిల్లిరి. సీతాదేవి. పాదములకు 
నమస్కరించి, ఆమె ఆశీర్వాదమును పొంది బయలుదేరిరి. 


(శ్రీరాముడు లక్ష శ్రణునితో సహా జనకమహారాజుకు . ప్రణమిల్లి, 

క యా 
“మీరు దయతో చాలా కష్టములకోర్చితిరి. సపరివారముగా వనమునకు 
విచ్చసితిరి. మమ్ములను ఆశీర్వదించి మీ నగరమునకు బయలుదేరుడు” 
అని పల్కెను. జనకరాజు ధైర్యము వహించి బయలుదేరెను. పిదప 
సోదరులిద్దరూ అత్తగారు అయిన సునయనాదేవి చరణములకు (మొక్కి 


208 తులసీ రామాయణము 


ఆశీర్యాదములను పొందిరి. పిదప విశ్వామిత్రుడు, వామదేవుడు, 
జాబాలి, కుటుంబసభ్యులు, మంత్రులు అందరికీ యోగ్యతానుసారము 
(శీ/,రామలక్ష్మణులు వీడ్కోలు యిచ్చిరి. కైకేయిదేవి చరణములకు 
వందనము లాచరించి ఆమె శోక సంకోచములను పారద్రోలి, పల్లకీని 
అలంకరించి వీడ్కోలు యిచ్చిరి. సీతాదేవి తన పరిచారికలను, 
తల్లిదండ్రులను కలిసి వీడ్కోలు చెప్పిన పిదప _శ్రీరామునితో సహా 
వచ్చి అత్తగార్లకు నమస్కరించెను. శ్రీ, సీతారామలక్ష్మణులు పల్లకీల 
వెంట కొంత దూరము నడిచి రాజమాతలను సొగనంపిరి. పిదప 
గురువైన వశిష్టుని గురుపత్ని. అయిన అరుంధతీదేవి చరణకమలములకు 
(మొక్కి సీతాలక్ష్మణులతో (శీ/,రామచంద్రుడు హర్థశో కములతో 
తన పర్షకుటీరమున తిలకించెను. నిషాదరాజైన గుహుని గౌరవముతో 
వీడుకొలిపెను. వటవృక్షప్రు నీడలో కూర్చొని, శ్రీ, సీతారామలక్ష్మణులు 
తన కుటుంబసభ్యుల ఎడబాటుకు దుఃఖితులైరి. 


మునులు, బ్రాహ్మణులు, వశిష్పముని, జనకరాజు, పరివారమం 
తయూ రాముని విరహముచే వ్యాకులతను పొందిరి. యమునా నదిని, 
గంగానదిని దాటి రెండవరోజు శృంగవీరపురమును చేరిరి. నిషాదరాజు 
వారికి అన్ని ఏర్పాట్లు చేసెను. నాలుగవ రోజునకు అందరూ 
అయోధ్యను చేరిరి. జనకుడు నాలుగుదినములు అయోధ్యలో 
నుండి రాజకార్యములు చక్కదిద్ది, మంత్రికి, వగిష్టునికి, భరతునికి 
రాజ్యభారమును అప్పగించి పూర్తి ఏర్పాట్లు గావించిన పిదప 
తన రాజధానికి తిరిగి పోయెను. (శ్రీరామచంద్రుని దర్శనాభిలాషులై 
అయోధ్యావాసులందరు, భూషణములను భోగవిలాసములను వదలి 
నియమములను, వ్రతములను పాటించిరి. భరతుడు మంత్రులకు 
సేవకులకు తగిన ఆదేశములను యిచ్చెను. తల్లుల 'సేవాబాధ్యతను 
శత్రుఘ్నునికి అప్పగించెను. గురువుగారి ఉపదేశము ఆగీర్యాదములను 
పొంది శుభ ముహూర్తమున  శ్రీరామచం|ద్రప్రభుపాదుకలను సింహాసన 


అయోధ్యా కొండము - . 299 


ముపై అధిప్టించెను. కౌసల్యాదేవి, వశిష్టుని ఆజ్ఞను పడసి ధర్మ(శేష్టుడైన 
భరతుడు నంది[గ్రామమున పర్గకుటీరమున నివసింపసాగెను. శిరమున 
జటాజూటమును ధరించి, మునులవలె వల్క_్లలములు ధరించి, సమస్త 
సుఖములను త్యజించి వనవాసవ్రతమును ఆచరించను. భరతుని 
శరీరము రోజురోజుకు శుష్కించెను. కాని ముఖమునందలి తేజస్సు, 
కాంతి తగ్గలేదు. నిత్యము (శ్రీరాముని పాదుకలను పూజించి 
రాజ్యకార్యములు నిర్వహంచుచుండెను. భరతుని హృదయమున సదా 
శీ సీతారాములే ఉండిరి. అతని నియమ  వ్రతములను, భక్తిని 
చూచి మునులు, దేవతలు కూడా ఆనందము, ఆశ్చర్యమును పొందిరి. 


ఎవరైతే భరతుని చరిత్రను నియమముతో, ఆదరముతో వింటారో, 
వారికి (శ్రీసీతారామచంద్రుల చరణములషై అవశ్యము భక్తి కలుగును. 
మరియు సాంసారిక విషయములందు విరక్తి కలుగును. 


కలియుగ షాషములన్నింటినీ నాశనముచేయు 
శ్రీరామచరితమానసమందలి అయోధ్యాకాండమను 
రెండవపోషానము సమాప్తము. 


210 తులపీ రామాయణము 
యా 
రచన; శీ వ్యాసభగవానుడు 


భవే విశే నుందరం, నమస్తపావఖండనమ్‌! 
సభిక్త చిత్త రంజనం, నదైవ రామమద్దాయమ్‌ I i 


at 


అతి సౌందర్యరూపుడు, సర్వపావములను నశింపజేయువాడు, 
తన భక్తులమానసములను రంజింపచేయువాడు, అద్వయ స్వరూపుడైన 
శ్రీరాముని భజించుచున్నాను. 

జటాకలావ శోభితం, సముస్తపావ నాశకయ్‌ / 


న్వభ్తక్త భీతి భంజనం, భజేవా రామమద్దయమ్‌ 2 iM 

జటాజూటముచే శోభిల్లువాడు, సమస్తపాపములను నగింపజేయు 
వాడు, తనభక్తుల భయమును పారద్రోలువాడు, అద్వయ స్వరూపుడైన 
శ్రీరాముని భజించెదను. 

నిజ న్లగరూన బోధకం, కృపాకరం భవావవాం / 

సమం శివం నిరంజనం, భజోవా రామమద్దాయమ్‌ /3 4 

ఆత్మ స్వరూపమును బోధించువాడు, కృపాకరుడు, సంసార 
బంధములను తొలగించువౌడు, పర[బహ్మ స్వరూపుడు, శుభకరుడు, 
నిరంజనుడు, అద్వయ స్వరూపుడైన (శ్రీరాముని భజించుచున్నాను. 

అన తృర్గివంచకల్సిత వ్యానామరూవవాస్త్రవమ్‌ | 

నిరాక్షతిం నిరామయం భజేవా రామమద్దూయమ్‌ 14 / 

అసత్య (ప్రపంచములో వాస్తవమైనవాడు, రూపములను కల్పిం 
| చుకొనినవాడు, నిరాకారుడు, నిరామయుడు, అద్యెతస్వరూపుడైన 

శ్రీరాముని భజించుచున్నాను. 

నివృ్ఫర్రివంచ నిర్వికల్ప నిర్మలం నిరామయమ్‌ / 

చిదేకరూవ నంతతం భిజోవా రామమద్ద్వయమ్‌ /5 / 

(పపంచాతీతుడు, నిర్వికల్పుడు, నిర్మలుడు, నిరామయుడు, సదా 





అయోధా? కాండము 211 





చితాస్వరూపుడై వెలుగొందువాడైన అద్వయుడైన శ్రీరాముని 
భజించెదను. 

భవాబ్ది పోతరూవకం వ్యాశేష దేవాకల్పి తమ్‌! 

గుణాకరం కృపాకరం భజేవా రామ మద్ద్వయమ్‌ 16 i 

భవసాగరమును దాటించునావ, కల్పితదేహధారుడు, సద్గుణఖని, 
దయాస్వరూపుడు, సత్తాస్వరూపుడైన (శ్రీరాముని భజించుచున్నాను. 

మహావాక్య బోధకై ర్లిరాజు మానాశాక్త దై* 

వర్యబన్మా వ్యావకం భిజేవా రామమద్ద్వయమ్‌ 17 i 

మహా వాక్యములచే తెలియబడువాడు, వేదములలో వర్షింపబడిన 
వాడు, పరబ్రహ్మ స్వరూపుడు, సర్గ వ్యాపకుడు, అద్దతరూపుడగు 
శ్రీరాముని భజించెదను. 

శివనదం నుఖప్రదం భివబ్భిదం (భ్రమావవామ్‌! - 

విరాజమానదైశికం భజేవూ రానుమద్ద్యయమ్‌ 18 I 

శుభముల నిచ్చువాడు, సుఖప్రదుడు, సంసార క్లేశములను తొల 
గించువాడు, [భ్రమలనంతము చేయువాడు, |ప్రకాశవంతుడు, సత్తా 
స్వరూపుడైన (శ్రీరాముని భజించుచున్నాను. 


ఖలశ్చతి 


. రామూట్ట్ష కం బరంతి యు కరం సువుణ్యం 

వ్యాసేన భాషిత మిదం శృణులే మనువ్యః ! 

విద్యాం (శ్రియం వివుల నౌఖ్యమనంత కీర్తిం 

నంప్రావ్య దేవా-విలయే' లభతే చమోోక్షమ్‌ | 

సుకరమైన, పుణ్యప్రదమైన, ,శ్రీవ్యాస భగవానునిచే రచించబడిన 
ఈ రామాష్టకమును ఏ మానవుడు (శ్రద్దతో పరఠించునో, వినునో, 
అతడు విద్యను, సంపదను, అమితానందమును, అనంతకీర్తిని పొంది, 
దేహము నశించిన పిదప మోక్షమును పొందుచున్నాడు. 


? 


ఎకు 
DBS 


0, 


ళీ 





PO YA నే ia 
A భాన్‌ 
f » 
[7 | aT: 
(0 
స 1 
Fa క్ల“ 
జీ గ 
Ne 


ఈ 


& శౌ 


సహా ( జః |! 
PR PA థ్‌ రజ ఇ 


=f వ్‌ మ్‌ శవ 
GA ఇ 





మూడవ సోపానము 


1. వందనము 


ధర్మమును వృక్షమునకు మూలమైనవాడు, వివేకమను సాగరమును 
ఆనందపరుచు చంద్రుడు, వైరాగ్యమను కమలమును వికసింపచేయు 
సూర్యుడు, పాపమను చీకటిని రూపుమాపువాడు, తాపత్రయములను 
హరించువాడు, మోహమను మేఘమును ఛిన్నాభిన్నము చేయువాడు, 
[బహ్మపుత్రుడు కలంకనాశకుడు _శ్రీరామచంద్రప్రభువునకు [ప్రియ 
మైనవాడు - అట్టి (శ్రీ శంకరునికి ప్రణామములు ఆచరింతును. 
మేఘశ్యామల శరీరుడు, ఆనందధనుడు, సుందర పీతాంబరధారి, 
ధనుర్వాణములు కలవాడు, నడుమున అక్షయతూణీరము కలవాడు, 
కమలలోచనుడు శిరస్సుపై జటాజూటధారియై సీతాదేవి లక్ష్మణులతో 
మార్గమున పోవుచూ శోభాయమానుడై ఆనంద (ప్రదాతయైన 
శ్రీరామచంద్రుని భజింతును. 


2 మున్యాశ్రమ సందర్శనము 


ఒకరోజు (శ్రీరామచంద్రుడు అందమైన పుష్పములను సేకరించి 
తాను స్వయముగా సిద్దపరచిన రకరకములైన భూషణములతో 
సీతాదేవిని అలంకరించెను. ఆ సమయమున దేవేంద్రుని కుమారుడు 
మందబుద్ది అయిన జయంతుడు కాకి రూపమును ధరించి (శ్రీరాముని 
బలమును, మహిమను పరీక్రించదలచి సీతాదేవి చరణములను తన 


అరణ కాండము 213 


eX 


ముకు తో పొడిచి పారిపోయెను. రక్తము (సవించుట చూచి, 
సం 


తాం! 


ణా 


పె సంధిం 
బాణము వెంటబడగా భయభీతుడైన 
జయంతుడు ఇంద్రుని, (బ్రహ్మను, గివుని గూడా శరణుజొచ్చిను. కాని 
శ్రీరామునికి (ద్రోహము చేసిన వాని నెవ్వరు రక్రించకపోయిరి. చివరకు 
నారదుని ఉపదేశముతో జయంతుడు శ్రీరామునే శరణుజొచ్చెను. 
శరణాగతవత్సలుడైన శ్రీరాముడు వాని దీనావస్త్రను చూచి ఒక 
కన్ను మా[త్రము తీసి వదిలివేసెను. (కీరఘునాథుడు చిత్రకూటమున 
ఇట్లు అనేక అద్భు తకార్యములు చును; 


0 = జీ క! 
కీ రాముడు ఒక గడిపోచను బాణముగా వాసి ధనుస్సు 
AE 


గ! 


చితకూటముననున్నచో మరల అనేకులు వ వచ్చెదరు అని 
తలచి శ్రీరాముడు మునుల ఆజ్ఞను గైకొని పీతాల క్ష్మణులతో పాటు 
చితకూటమును వదలి మ. సోగెను. మార్గమున అత్రిమహాముని 
ఆశ్రమమును దర్శించి మునికి దండ(పణామములు ఆచరించెను. 
ముని వారిని తన ఆశ్రమమునకు గొనిపోయి భక్తితో పూజించి 
కందమూలఫలములతో ఆదరించెను. పరమజ్ఞాని అయిన అత్రిమహాముని . 
చేతులు జోడించి ప్రభువును అనేక విధముల స్తుతించెను. 

నమామి భక్షవత్తలం!/ క్రపాలు శీలకోమలం/ 

భజామి తే వదాంబుజం! అకామినాం న్వధామదం॥/ 


నికాము శ్వామనుందరం! భవాంబునాథమందరం / 
(వవుర్హి కంజ లోచనం / మదాది దోష మోచనం॥! 
(లంబ బావా విక్రమం! (వభోవవ్రమేయ వైభవం! 
నివంగచావ సాయకం! ధరం (తిలోకనాయకం॥ 


చినేశవంఛమండనం! మహేశ చావ ఖండనం! 
మునీంద్రనంత రంజనం! నురారి వృందభంజనం॥ 


* ఈ శ్లోకముల యర్హము ఈ కాండము తర్వాత చూడగలరు. 


214 తులసీ రామాయణము 


మనోజ వైరి వందితం/ అజాది దేవ సేవితం! 
విశుద్దబోభ విగ్రహాం! నముస్తదూష ణావవాం॥ 


నమామి ఇందిరావతిం! నుఖాకరం నతాం గతిం! 
భజే నశ్తక్తిసానుజుం/ శచీవతి (ప్రీయానుజం॥ 
తదంఘిమూల యే నరాః భజంతి హీనమత్సరాః 
వతంతి నో భవార్థవే! వితర్భ_ వీచి నంకులే! 
వివిక్రవాసినన్తదా/ భజంతిముక్తయే ముదా! 

నిరన్న ఇంద్రియాదికం! (పయాంతి తే గతిం సకం॥ 
త్తమేక మద్భుతం (ప్రభుం! నిరీవా మీశ్హరం విభుం 
జగద్గురుం చ శాళ్చుతం! తురీయ మేవ కేవలం/ 
బెజాది భావవల్హభిం! కుయోగినాం సద్యుర్ర్రభం/ 
న్వుభక్త కల్ప పాదవం/ నమం న సేవ్య మన్హవాం! 
అనూవరూవ భూవతిం! నతోవవాముర్దిజావతిం/ 
(పసద మే నమామి తే! నదాబ్ద బ్దక్తి దేహే మే॥ 


పఠంతి యే స్పవం ఇదం! నరాదరేణ తే వదం | 
(చ్రజంతి నాత్ర నంశయం! తదీయ భక్తి నసంయుతాః॥ 


ఆ విధముగా స్తుతించి అత్రిమహాముని చేతులు జోడించి శిరసా 
నమస్కరించి పలికెను: “వభూ! నా మనస్సు ఎల్లప్పుడు కూడా మీ 
చరణకమలములను వదలకయుండుగాక!” పిదప సీతాదేవి అత్రిముని 
భార్య అనసూయకు పాదాభివందనము నాచరించెను. మునిపత్ని 
ఆమెను ఆశీర్వదించి నిత్యనూతనము, నిర్మలము, మనోహరములైన, 
వృస్త్రములను ఆభరణములను ధరింప చేసెను. మరియు అనేక (స్రీ 
ధర్మములను ఉపదేశించెను: “రాజకుమారీ! వినుము తల్లిదండ్రులు, 
సోదరులు, అందరూ కొంత పరిమితివరకే సుఖమును ఇవ్వగలరు. 


అరణ్యకాండము 215 


కాని భర్త జీవితాంతము కష్ట్రసుఖములందు తోడుగా నుండును. 
కావున శరీరమనోవాక్కులచే సదా పతిని (ప్రేమించుటయే (స్త్రీకి 
ఏకైక ధర్మము: సీతా! వినుము. నీ నామమును స్మరించియే 
స్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించెదరు. నీవైతే శ్రీరామునికి 
ప్రాణముతో సమానము.” ఆ ఉపదేశమును విని జానక్తీదేవి 
పరమానందభరితయై. అనసూయాదేవికి మోకరిల్లైను. దయానిధియైన 
శీరామచం|ద్రుడు అత్రిముని ఆజ్ఞను బడసి మరొక వనమునకు 
పోవుటకు ముందుకు సాగెను. ముందు (శ్రీరాముడు, మధ్య 
సీతాదేవి, వెనుక లక్ష్మణుడు నడచుచుండగా (బ్రహ్మ జీవులమధ్య 
మాయవలె శొభిల్లిరి మార్గములో విరాధుడు అను రాక్షసుని వధించి 
వానికి శాపవిమోచనము కలిగించి _శ్రీ,రాముడతనిని విష్ణులోకమునకు 
పంపెను. పిదప శ్రీ, సీతారామలక్ష్మణులు శరభంగుని ఆశమమును 
చేరిరి. 


(శ్రీ/రామచంద్రుని దర్శనముచే శరభంగుని జన్మ ధన్యమాయెను. 
అతడు “ప్రభూ! రాత్రింబగళ్ళు మీ రాకకై ఎదురుచూచుచున్నాను. 
నేను సాధనరహితుడను. అయిననూ నన్ను మీ సేవకునిగా భావించి 
నాపై కృప జూపితిరి. నేను ఈ శరీరమును త్యజించి మీ ధామము 
చేరువరకు మీరు యిచ్చటనే యుండుడు,” అని పలికి తాను చేసిన 
యోగయజ్ఞ జపతపములన్నియూ (ప్రభువునకు అర్పించి యోగాగ్నిచే 
తన శరీరమును భస్మమొనర్భ్చి వైకుంఠమును చేరెను. మునులందరు 
శ్రీరాముని స్తుతించిరి. వారతనితో కలసి ప్రయాణించిరి. (త్రోవలో 
ఒక ఎముకల కుప్పను చూచి మిక్కిలి జాలిగలిగి అవి ఎవరివి అని 
అడుగగా మునులిట్టు పలికిరి: “స్వామీ! మీరు సర్వజ్ఞులు. అయిననూ 
మమ్ము అడుగుచున్నారు. రాక్షసులు వన్యాశమములందు మునులను 
చంపి భక్రైంచినారు. ఇవి ఆ మునుల ఎముకల కుప్పలు,” ఆది 
విని శ్రీరాముని కన్నులు నీటితో నిండెను. పిదప “ఈ వృధ్విలో 


216 తులసీ రామాయణము 


రాక్షసులు లేకుండా చేస్తాను” అని ప్రతిజ్ఞ చేసి రఘునాథుడు అనేక 
మునుల ఆ(శమములను దర్శించి వారికి సౌఖ్యమున అందెంచెను. 


అగస్త్యమునికి సుతీమ్షడు అను ఒక శిష్యుడు ఉండెను. అతడు 
మనోవాక్కర్మలచే (శ్రీరాముని చరణ సేవకుడు. ప్రభువు రాకను 
వినగానే పరుగెత్తి పోయి పలికెను: “విధాత, దీనబంధు, (శ్రీరాముడు 
నావంటి దుష్టులపై దయ చూపునా నా మనస్సున భక్తి వైరాగ్యజ్ఞాన 
ములు లేవు. నేను సత్సాంగత్యము, యోగజపయజ్ఞాదులు చేయలేదు. 
సంసార బంధములనుండి విడిపించు ప్రభు ముఖకమలమును చూచి 
నేడు నా కన్నులు సఫలమయినవి.” అట్టు అనుకొనుచున్న సుతీష్ట ముని 
(శ్రేమమగ్నుడాయెను. అతని భక్తి పారవశ్యమును శ్రీ రఘునాథుడు 
దూరము నుండి చూచి ప్రసన్నుడాయెను. మ అతన్ని 
లేపుటకు ప్రయత్నించిననూ అతడు లేవలేదు. అప్పుడు శ్రీరాముడు 
చతుర్భు జములతో అతనికి (ప్రత్యక్షమాయెను. ముని చలించకుండా 
చిత్రములో బొమ్మవలి నిలబడి ము పిదప ధైర్యమును వహించి 
అనేక విధముల ప్రార్దన చేసి “ప్రభూ! _శ్రీసితారామలక్ష్మణులతో 
సహా ధనుర్భాణములను ధరించి నా హృదయాకాశమున చంద్రునివలె 
స్టిరముగా నుండుము” అని కోరెను. “అట్ట కానిమ్ము” అని పలికి 
శ్రీరామచంద్రుడు (ప్రసన్నుడై అగస్త్యముని వద్దకు పోయెను. సుతీష్టుడు 
కూడ తన గురువుగారిని చూచునెపముతో శ్రీరాముని వెంట 
నడిచెను. అగస్త్యముని ఆ(శ్రమమును చేరగానే అతడు గురువునకు 
నమస్కరించి (క్రీసీతారామలక్ష్మణులు వచ్చిన సంగతిని తెలిపెను. 


et 


న! 


భగవంతుని చూడగానే అగస్త్యముని నేత్రములు ఆనందాశ్రువులతో 
నిండెను. సోదరులిద్దరు మునికి సాష్టాంగ నమస్కారములు చేసిరి. 
కుశల సమాచారములు అడిగి అగస్త్యుడు వారిని ఉచితాసనముల 
కూర్చుండబెట్టి పూజించి “నా సమానమైన భాగ్యశాలి ఎవ్వరులేరు” 
అనెను. అక్కడున్న మునులందరు ఆనందస్వరూపుడైన శ్రీరాముని 


అరణ్యకాండము 217 


చూచి హర్షితులైరి. పిమ్మట శ్రీరాముడు అగస్త్యమునితో పలికెను: 
“నేను ఏ కారణమున ఇక్కడికి వచ్చినానో మీరు ఎరుగుదురు. నాకు 
మీరొక సలహాను ఇవ్వండి. దాన్ని అనుసరించి నేను మునుల శత్రువులైన 
రాక్షసులను చంపగలను.” (ప్రభు వాక్యములను విని ముని నవ్వుచూ 
పలికెను: “సమస్త లోకపాలకులకు (పభుబై యుండియూ మీరు 
న నన్ను న చుంటిరి. ఓ దయానిధానా! 

నాకొక వరమును (ప్రసాదించుడు. సీతాలక క్ష ్మణసమేతముగా. మీరు 
నా హృదయమున వసింపుడు. మీరు అఖండానంద స్వరూపులైన 
పరబహ్మఅనియు, అనుభ వైకవేద్యులు అనియు నేను ఎరుగుదును. 
కాని మీరు ఎల్రప్టుడు మీ దాసులను గొప్పవారిని చేస్తారు. ఇదే 
కారణమున నన్ను మీరు |ప్రగ్నించినారు. యిక్కడ పంచవటి, అను 
“మనోహరమైన పవిత్ర స్థానము కలదు. దానిని పావనము చేసి 
మునులనందరినీ రక్షించుడు.” ఆ విధముగా ముని ఆజ్ఞను బడసి 
శ్రీరామచందుడు పంచవటిని 'సమీపించెను. అచట జటాయువుతో 
కలసి అతనితో మైత్రిని కలిపి గోదావరీనదీతీరమున పర్షకుటీరమును 
నిర్మించుకొని నివసించెను. స 


తః మాన మహిమ 


శ్రీరాముడు అక్కడ RTE మునులు నిర్భయులై. 
సుఖముగా నుండిరి. పర్వతములు, వనములు, మరియు తటాకములు 
శోభిల్లైను. పశుషక్రి సమూహములు ఆనందముతో ఉండెను. _ ఒకసారి 
శీరాముచంద్రప్రభువు సుఖాసీనుడైన సమయమున లక్ష్మణుడు నిశ్చల 
భావమున పలికెను: “స్వామీ! మిమ్ములను నా స 
అడుగుచున్నాను. నేనన్నింటినీ త్యజించీ మీ చరణములనే సేవించునట్లు 
ఉపదెశింపుడు. జ్ఞాన వైరాగ్య మాయా స్వరూపములను వాని వృత్తులను 
వర్షించండి. మీ దయను పొందు భక్తి మార్గమును ఉపదేశించండి. 


218 తులసీ రామాయణము 


(ప్రభూ! ఈశ్వరునికి జీవునికి గల భేదమును వివరించండి. దాని 
వలన మీ చరణములపై నా భక్తి దృఢమై శోకము, మోహము, 
భ్రమ తొలగిపోవును.” (శ్రీరాముడు ప్రసన్నుడై యిట్లు పలికెను; 
“నాయనా! నేను నీకు సంక్షిప్తముగా అన్ని విషయములు తెలిపెదను. 
నేను, నాది, నీవు, నీది అను భావమే మాయా స్వరూపము. 
ఇది జీవులను తన వశములో నుంచుకొనును. ఇంద్రియములు, 
ఇంద్రియవిషయములు, మనోవాంఛలు ఇవన్నియూ మాయ అని 
(గహించుము. ఈ మాయ మిథ్య, అమిథ్య అని రెండు రకములు. 
అమిథ్య దుష్ట్రమయినది, దుఃఖప్రదమైనది. దీని వశములో పడి 
జీవుడు సంసారము అను బావిలో పడును. మిధ్యా గుణయుత మైనది. 
ప్రభువు (పేరణచే ఇది జగత్తును సృష్టించును. దీనికి స్వంతశక్తి 
ఏమియూ లేదు. అభిమానము మున్నగు దోషములు ఏ మాత్రము 
లేకుండుట, అందరిలో ఒకే పరమాత్మను చూచుట జ్ఞానమనబడును. 
ఎవడైతే సకల సిద్దులను సత్త్వరజస్తమో గుణములను గడ్డిపోచవలె 
త్యజించునో వానినే పరమ విరాగి యందురు. ఎవడు మాయనుగాని, 
ఈశ్వరునిగాని తన స్వరూపమునుగాని తెలుసుకొనడో వాడే జీవుడు 
అనబడును. జీవులకు వారి కర్మను అనుసరించి బంధనము, మోక్షము 
నొసంగువాడు సర్వాతీతుడు. మాయను (పేరేపించువాడు ఈశ్వరుడు. 
ధర్మమునుండి వైరాగ్యము, యోగమునుండి జ్ఞానము జనించును. 
జ్ఞానము వలన మోక్షము సిద్దించును. దేనివలన నా మనస్సు 
త్వరగా కరిగిపోతుందో దానిని భక్తి యందురు. అదియే నా భక్తులకు 
సుఖప్రదము, సులభమైన మార్గము. దానిని అనుసరించి భక్తులు 
నన్ను పొందెదరు. సజ్జనుల చరణకమలముల పై ఎవనికి అత్యంత 
(పేమయుండునో మనోవాక్కర్మలచే ఎవడు నియమపూర్వకముగా 
నన్ను భజిస్తాడో నా గుణగానము చేస్తాడో ఎవనియందు కామము, 
మదము, దంబము మొదలగునవి లేవో వానికి నేను సదావశుడవై 
వుందును.” 


అరణ కాండము 219 


4. శూర్పనఖను గిక్రించుటు 


ఆ భక్తి యోగ వర్షనమును విని లక్ష్మణుడు మిక్కిలి సంతసించి 
(ప్రభు చరణములకు (ప్రణమిళ్లైను. ఆ విధముగా జ్ఞాన; వైరాగ్య, నీత్రి 
చర్చలలో కొన్ని దినములు గడిచెను. రావణునికి శూర్పనఖ యను 
దుష్ట్రస్వభావురాలు భయంకర ఆకారము గల చెల్లెలు ఉండను. ఆమె 
ఒక రోజు పంచవటికి వచ్చి రాజకుమారులిద్దరినీ చూచి కామాతుర 
అయ్యెను. సుందర రూపము ధరించి ప్రభువును సమీపించి చిరునవ్వుతో 
మధుర వచనములు పలికెను. “నీతో సమానమైన పురుషుడు కాని, 
నాతో సమానమైన (స్త్రీగాని ఎవ్వరూలేరు. బ్రహ్మ మన యిద్దరినీ 
సమాగమపరిచెను. నాకు యోగ్యుడైన పురుషుడు ముల్లోకములలో 
కనిపించలేదు. అందువల్లనే యింతవరకు అవివాహితగానే ఉన్నాను. 
నిన్ను చూచిన పిదప నా మనస్సు శాంతించినదిలో శూర్పనఖ 
మాటలు విని శ్రీరామచంద్రుడు సీతాదేవివైపు చూపుచూ 
తను వివాహితుడనని సంకేతమును ఇచ్చుచూ “నా తమ్ముడు 
అవివాహితుడు అని చెప్పెను. అప్పుడది లక్ష్మణుని దగ్గరకు వచ్చెను. 
దానిని తన శత్రుసోదరి అని యెరింగి ప్రభువు వైపు చూచి 
లక్ష్మణుడు మధురస్వరముతో పఠికెను; “సుందరీ వినుము, నేను అతని 
సీవకుడను. పరాధీనుడను, నీవు నాతో పరిణయమాడిన సుఖముగా 
ఉండవు. (ప్రభువు సమర్హుడు. అయోధ్యకు రాజు అతడు ఏమి 
చేసిననూ కోధించును.” లక్ష్మణుని సమాధానమును విని అది తిరిగి 
శ్రీరాముని వద్దకు వచ్చెను. (ప్రభువు దానిని మరల లక్ష్మణుని వద్దకు 
పంపెను. లక్ష్మణుడు “సిగ్గును తృణసమానముగా వదిలివేసినవాడే 
నిన్ను వరించవలెను” అని పలికెను. అప్పుడు అది కోపముతో తిరిగి 
(శ్రీరాముని వద్దకు పోయి తన భయంకర రూపమును ప్రకటించెను. 
సీతాదేవి భయపడుటను చూచి (శ్రీరాముడు లక్ష్మణునికి సైగ 
చేసెను. లక్ష్మణుడు మిక్కిలి నేర్పరితనముతో దాని ముక్కు, 


220 తులసీ రామాయణము 


చెవులు కొప్కి దాని ద్యారా రావణుని యుద్దమునకు ఆహ్వానించినట్లు 


"= వ్వ 
x బయ. 


5. ఖరదూషణ సంహారము 


ముక్కు, చెవులు తెగిన రాక్షసి ఇంకనూ వికార రూపముతో 
వెక్కి వెక్కి ఏడ్చుచూ ఖరధూషణుల వద్దకు పోయి పలికెను; 
“నోడరా! నీ బలము, పౌరుషము వ్యర్తము.” ఖరడూషణులు 
అడిగిన పిదప విషయమును అంతయు తెలిపెను. వాకు 
అసంఖ్యాకములైన అస్తశేస్త్రములను ధరించిన రాక్షస సైన్యములు 
తదు వెంట తీసుకొని శూర్పనఖను ముందుంచి వచ్చిరి. ఆకాశము 
దూళిచే కప్పబడుట చూచి (శ్రీరాముడు లక్ష్మణునితో రాక్షసులు 
భయంకర సైన్యముతో వచ్చుచున్నారు. నీవు జానకిని తీసుకొని 
పర్వతగుహల్‌ నికి పొమ్ము. డా[గత్తగా నుండుము,” అని పలికెను. 
(ప్రభువాజ్ఞను విని లక్ష్మణుడు ధనుర్చాణములు ధరించి సీతాదేవితో 
పోయెను. శత్రు సైన్యము సమీపించెను. శ్రీరాముడు నడుమునకు 
తూణీరమును బిగించి ధనుస్సున బాణమును సంధించి రాక్షస 
సైన్యమును చూసెను. అతిలోక సుందరుడైన | శ్రీరామచంద్రుని 
చూచి రాక్షస సైనికులు ముగ్దులై బాణములు వదలలేకపోయిరి. 
ఖరదూషణులు అతనితో యుద్దముచేయ నిచ్చగించక “నీవు దాచి 
వుంచిన నీ (స్త్రీని మాకు అప్పగించి మీరిద్దరూ ఇంటికి పొండి.” అని 
సందేశమును పంపిరి. గీరామచం|దుడు చిరునవ్వు నవ్వి పలికెను; 
“మేము క్షత్రియులము. అడవులలో మీ వంటి దుష్ట పశువులను 
వేటాడెదము. మేము మానవ్నలమైనను రాక్షస కులమును సంహరించి 
మునులను రక్రించెదము. మీ వద్ద శక్తిలేనిచో ఇంటికి మరలిపొండి. 
యుద్దభూమినుండి పారిపోయే వ్యక్తిని నేను చంపను. రణభూమిలో 
కపటచాతుర్యమును ప్రకటించుట, శత్రువుపై దయచూపుట పిరికి 
వాండ్ల లక్షణము.” ఆ సందేశమును విని ఖరదూషణుల హృదయము 


అరణ్యకాండము 221 


కోధాగ్నితో మండెను. రాక్షస సైనికులు అనేక ఆయుధములు ధరించి 
(శ్రీరామునిపైకి దుమికిరి. కాని శ్రీరాముని ధనుష్టంకారమును విని 
వ్యాకులులైరి. అనేక శరపరంపరలచే (శ్రీరాముడు రాక్షస సైన్యమును 
ఏలిచెండాడెను. వారి మొండెములు, తలలు, భుజములు, చేతులు 
చెల్లాచెదరై. భూమిపై పడెను. రాక్షసులు మాయాయుద్దము 
చేయుట చూచి ప్రభువు కూడా తన మాయను ప్రకటించసాగెను. 
వారిలో |ప్రతియొక్కరికి  (శ్రీరామునిరూపము కనుపించసాగెను. 
వారిలో వారే యుద్దము చేయసాగిరి. ఖర, దూషణ, (త్రిశరులను 
సంహరించి ,శ్రీరామచంద్రప్రభువు దేవతలను సంతోషింపచేసెను. 
వారు శ్రీరాముని స్తుతించుచూ పుష్పవృష్టిని కురిపించిరి. లక్ష్మణుడు 
సీతాదేవిని పిలుచుకొని వచ్చి (ప్రభుపాదములకు నమస్కరించెను. 
(ప్రభువు అతనిని లేవనెత్తి హృదయముకు హత్తుకొనెను. , శ్రీరాముని 
కోమలశ్యామలశరీరమును ఎంత చూచిననూ సీతాదేవి కన్నుల తనివి 
తీరలేదు. ఆ విధముగా పంచవటిలో శ్రీరామచంద్రుడు దేవతలను 
మునులను సంతసింపచేయు అనేక అద్భుతకార్యములు నెరవేర్చెను. 


6. కీతాపహరణము . 


ఖరదూషణుల వినాశనమును చూచిన శూర్పనఖ రావణుని 
వద్దకు పోయి అతికోపముతో అరచెను: “నీ రాజ్యము కోశాగారమును 
మరచి మద్యము తాగి రాత్రింబగళ్ళు పడి నిద్రపోవుచున్నావు. 
శత్రువులు సమీపించినది కూడా నీవు ఎరుగవు. అరే దశకంఠా! నీవు 
బ్రతికుండగా నేను ఈ స్టితిలో నుండవలెనా?ో అనుచూ అనేక 
విధముల విలపించెను. దాని విలాపమును విని సభాసదులు వ్యాకులులై 
లేచి నిలబడిరి. రావణుడు “నీ ముక్కు, చెవులు కోసినది ఎవరు?"అని 
(ప్రశ్నించెను. సమాధానముగా శూర్చనఖ పరికెను: “అయోధ్యాపతియైన 
దశరథుని కుమారులు. పురుషసింహులు. వనములో వేటకై వచ్చినారు. 


222 తులసీ రామాయణము 


వారు పృద్విపై రాక్షసులను మట్టుబెట్టనెంచినారు.వారి భుజబలమును 
చూచి మునులు వనములో నిర్భయముగా. _సంచరించుచున్నారు, 
చూచుటకు బాలకులే అయిననూ పరమవీరులు, ధనుర్దారులు. 
వారిలో అతిలోకసుందరుడు రాముడు. అతనితో పాటు పదునారేండ్ర 
తరుణి గలదు. నూరుకోట్ల రతీదేవులైనను ఆమె సౌందర్యమునకు 
సాటిరారు. నేను నీ సోదరిని అని తెలియగానే వారు నన్ను 
పరిహసించిరి. అతని తమ్ముడు నా ముక్కు చెవులు సినాడు, 
ఖరదూషణులు నా యాగక్రందనను విని యుద్దము చేసిరి. కాని వారిని 
సమస్త సైన్యముతో సహా ఒక్క క్షణములో వధించిరి.” ఖరదూషణ, 
త్రిశరుల సంహారమును వినగానే, రావణుని శరీరము కోపముతో 
మండెను. అతడు శూర్పనఖకు అనేక విధముల నచ్నాెప్ని తన 
భవనమునకు పోయెను. కాని తీవ్రమయిన ఆలోచనచే రాత్రం 9 
నిద్రపట్టలేదు. అతడు యిట్లు ఆలోచించసాగెను: “ఖరదూషణులు 
నాతో సమానమైన బలశాలులు. భగవంతుడు తప్ప వారినెవ్వరూ 
వధించలేరు. ఒక్క వేళ దేవతలను ఆనందింవచేయుటకు భగవంతుడే 
అవతరించినచో నేనతనితో వైరము పెంచుకొని యుద్దము చేసెదను. 
ఒకవేళ వారు రాజకుమారులు అయినచో వారిద్దరినీ యుద్దములో 
ఓడించి వారి (స్త్రీని హరించి తెచ్చెదను!! ఈవిధముగా ఆలోచించి 
రావణుడు ఒంటరిగా రథమును ఎక్కి సముద్రతీరమున మారీచుడు 
నివసించు (ప్రదేశమునకు పోయెను. 


ఇచ్చట శ్రీ, రామచంద్రుడు ఒక యుక్తి పన్నెను. లక్ష్మణుడు 
కందమూల ఫలములు తెచ్చుటకు వనములకు పోయినపుడు 
కృపాసాగరుడు శ్రీరామచంద్రుడు నవ్వి జానకితో యనెను: “ప్రియా! 
నేనొక మనోహరమైన లీలను చేసెదను.నేను నిశాచరులనందరినీ 
వధించువరకు నీవు అగ్నిదేవునితో నివసించుము.” | శ్రీరామచంద్రుని 
ఆదేశమున సీతాదేవి అగ్నిప్రవేశము చేసి తన (పతిరూపమును అక్కడ 


అరణ్యకాండము 223 


వుంచెను. ఆమె శీల స్వభావములచే రూపనమ్రతలచే సీతాదేవిని 
పోలియుండెను. భగవంతుడు చేసిన ఈ లీలను లక్ష్మణుడు కూడా 
ఎరుగడు. 


స్వార్హపరుడు, నీచుడైన రావణుడు ఆ సమయమున మారీచునివద్దకు 
పోయి నమస్కరించెను. వేళగాని వేళయందు పూచిన పూవువళె 
దుష్టుని మధురవాణికూడా భయంకరము ఆయెను. మారీచుడు 
అతనిని పుూజించి సగారవముగా అడిగెను: “రావణా! నీమనసింత 
వ్యాకులమగుటకు కారణమేమి? నీవు ఒంటరిగా ఏల వచ్చితివి!” 
మూర్చుడైన రావణుడు కథనంతయూ సగౌరవముగా వినిపించి పలికెను: 
“సీవ్ర “వ్‌ మాయచే లేడి రూపమును ధరించుము. నేను ఆ 
రాజకుమారిని అపహరించెదను.” మారీచుడు దానికిట్టు సమాధానము 
ఇచ్చెను: “ఓ దశకంఠా! వినుము. అతడు మానవ రూపముతో 
నున్న చరాచరజగత్తునకు ఈశ్వరుడు. అతనితో వైరము వలదు. -ఈ 
రాజకుమారుడే విశ్వామిత్రుని యాగ సంరక్షణ్రమునకు పోయి నన్ను 
బాణముతో కొట్టగా, నేను ఒక్క క్షణములో నూరుయోజనముల 
దూరమున పడినాను. అందువలన అతనితో వైరము చేయుటచే 
శుభము జరగదు. తాటకను, సుబాహువును వధించినవాడు, గివ 
ధనుస్సును విరిచినవాడు. ఖరదూషణఃత్రిశరులను సంహరించినవాడు. 
అతడు మానవమాత్రుడు కాడు. కావున నీ కుటుంబకేనుమును 
ఆలోచించి యింటికి మరలిపొమ్ము” ఆది. వినగానే రావణుడు 
(కోధాన్నిలో మండి మారీచుని అనేక విధముల తిట్టను. “మూర్చుడా! 
గురువువలె నాకు జ్ఞానోపదేశము చేసెదవా? ఈ ప్రపంచములో 
నాతో సమానమైన యోధుడు ఎవ్వడు?” చెప ము.” మారీచుడు 
రెండు విధములా తనకు మరణము తథ్యము అని తలచి రఘునాథుని 
శరణుజొచ్చిన శుభమని (గ్రహించెను. “నేను సమాధానము చెప్పినచో 
రావణుడు నన్ను చంపును, కావున రఘునాథుని బాణము చేతనే ఏల 


224 తుల్‌ రామాయణము 


చావకూడదు? ఈ నెపముతో పరమ్మపేమపాత్రు డైన శ్రీరాముని 
దర్శించెదను కదా!" అని ఆలొచించి రానణునితోపాటు పోయెను. 


రావణుడు దండకారణ్యమును సమీపించగడే మారీచుడు తన 


మాయవలన కపట మృగమాయెను. బంగారు దేహకాంతి గలిగి 
మణులు పొదగబడియున్న ఆ సుందర మృగమును చూచి సీతాదేవి 


పలికెను: “ప్రభూ! ఈ జింక అతి సుందరముగా నున్నది. 
దీనిని చంపి దాని చర్మమును తీసుకొనిరండి” అని పలికెను. 
శ్రీరాముడు విషయమంతయూ తెలిసినప్పటికీ దేవతల కార్యమును 
నెరవేర్చుటకు లేచి ధనుర్చాణములను గైకొని లక్ష్మణునితో పలికెను: 
“సోదరా! వనములో నిశాచరులు తిరుగుచుందురు. నీ బుద్ది, 
బలమును ఉపయోగించి. జతను రక్రించుము." పభువును చూచి 
జింక పారిపోయెను. శ్రీరామచంద్రుడు దాని వెనక పరు7త్రెను. 
అది ఒకసారి సమీపమునకు వచ్చును. మరయొక్క_సారి దూరముగా 
వరుగెత్తును. ఒకసారి కనిపించును. మరియొకసారి మాయమగును. 
ఇట్లు అనేక పన్నాగములతో అది (ప్రభువును. దూరముగా తీసికొని 
పోయెను. (శ్రీరాముడు బాణమును సంధించి గురిచూచి కొల్టును. ఆ 
మృగము ఘోరమైన శబ్దము చేయుచూ లక్ష శణుని పేరును బిగ్గరగా 
పిలుచుచూ నేల కొరిగెను. ప్రాణత్యాగ సమయమున మారీచుడు తన 
నిజరూపమును పొంది | శ్రీరాముని స్మరించెను. సర్వజ్ఞుడైన ప్రభువు 
అతనికి మోక్షమును ప్రసాదించెను. దేవతలు (ప్రభువు గుణములను 
పొగడుచూ పుష్పములను గురిపించిరి. 


క 


మారీచుని వధించి శ్రీ రఘువీరుడు తిరిగి వచ్చుచుండెను. అతని 
చేతులందు ధనుర్చాణములు, నడుమున తూకీరము శోభించుచుండెను. 
ఇక్కడ సీతాదేవి మారీచుని “హా లక్ష్మణా!" అను దుఃఖభరిత 
నినాదమును విని భయముతో లక్ష్మణునితో పలికెను; “లక్ష్మణా! 
మీ అన్నగారు సంకటములో నున్నారు. నీవు వెంటచే పరుగెత్తుకొని 


అరణ్యకొండము 225 


పాదు,” లక్ష్మణుడు నవ్వి “మాతా! ఎవ్వని బొమముడి 

సంకేతముతోనే సృష్టి లయమయిపోవునో, అట్టి శ్రీరాముడు సంకట 

పరిసితిని ఎదుర్కొనునా?"” అని పలికెను. అవ పడు సెతాదేవి 
ఠా 

కరోరమైన మాటలు పలికెను. లక్ష్మణుడు కూడా చలించిపోయి 

కీతా దేవిని వనదేవతలకు దిక్సాలకులకు అప్పగించి | శ్రీరాముని వద్దకు 


శూన్యమయిన ఆశ్రమమును చూచి సన్యాసివేషములో రావణుడు 
కుక్కవలె దొంగతనముగా ఇటునటు చూచుచూ వచ్చెను. సీతాదేవికి 
వివిధ సుందరకథలు అల్రి ర్లాజనీతి, భయము, (పేమ చూపించెను. 
సీతాడేవి “సన్యాసీ! నీవొక దుష్ట్రడివలె మాట్టాడుచున్నావు,” 
అని పలికెను, అప్పుడు రావణుడు తన నిజస్వరూపమును చూపి 
తన పేరును కూడా తెలుపగానే సీతాదేవి భయభీతురాలాయెను.. 
కాని ధైర్యము వహించి “దుష్టుడా! ఆగుము. నా పతిదేవుడు 
వచ్చును. ఒక కుందేలు ఆడ సింహమును కోరినట్లు నీవు నన్ను కోరి 
కాలునికి వశమగుచున్నావు,"” అని పలికెను, రావణుడు కృద్దుడై 
సీతాదేవిని తన రథమున కూర్చుండబెట్టుకొని ఆకాశమార్గమును 
పోయెను. కాని భయవిహ్వలుడై రథమును నడువలేకపోయెను. 
సీతాదేవి విలపించసాగెను. “ఓ విశ్వవిఖ్యాత వీరుడా, రఘునాధా! 
శరణాగతవత్సలా! నాపై దయచూపకపోవుటకు నా అపరాధము ఏమి? 
ఓ లక్ష్మణా! నీ దోషము ఏమియూ లేదు. నా (క్రోథఫలితమును 
నేను అనుభవించుచున్నాను. నా నాథుడు చాలా దూరములో 
నున్నాడు. నా ఈ ఆపదను (ప్రభువునకు ఎవ్వరు వినిపించెదరు?” 
అని పరిపరివిధముల శోకించెను. సీతాదేవి విలాపమును విని స్థావర, 
జంగమ |ప్రాణులన్నియూ దుణించసాగెను. మార్గములో గృధ్ర రాజైన 
జటాయువు శోకపూరితమైన సీతాదేవి వాణిని విని “ఈమె నిజముగా 
రఘుకుల. (శేష్టుడైన (శ్రీరాముని వత్నియే” అని గుర్తించి “బిడ్డా! 


226 తులసీ రామాయణము 


భయపడకుము, నేనీ రాక్షసుని నాశనమొనర్తును” అనిపలుకుచూ అతి 
వేగముగా పరు7త్తి వచ్చెను. దగ్గరికి వచ్చిన పిదప అది ముసలి 
జటాయువు అని రావణుడు గుర్తించను. జటాయువు పలికెను; 
“రావణా! నా హెచ్చరికను వినుము. జానకీదేవిని వదిలి క్రేముముగా 
ఇంటికి పొమ్ము, లేనిచో శ్రీరాముని క్రోధాగ్నిలో నీ వంశము 
భస్మమగును” రావణుడు ఏమియూ సమాధానము పలుకలేదు. 
జటాయువు అతని తల వెంట్రుకలు పట్టుకొని రథమునుండి క్రిందికి 
పడద్రోసి తన ముక్కుచో పొడిచి అతని శరీరమును గాయపరచెను. 
అలసిపోయిన రావణుడు కృద్దుడై లేచి తన కరవాలముతో జటా 
యువు రెక్కలను నరికెను. జటాయువు (శ్రీరాముని స్మరించుచూ 
నేలకొరిగెను. పిదప సీతాదేవిని రధములో కూర్చుండబెట్టుకొని 
రావణుడు భయాందోళనలతో ఆకాశమార్షమున పోయెను. సీతాదేవి 
విలపించుచూ మార్గమున ఒక పర్వతముపై కోతులను చూచి 
హరినామస్మరణ చేయుచూ తన వస్త్రమును పడవేసెను అట్టు 
రావణుడు సీతాదేవిని తీసుకుపోయి. అశోకవనములో నుంచెను. 


ఇక్కడ శ్ర రఘనాధుడు తన తమ్ముడైన లక్ష్మణుడు ఎదురుగా 
వచ్చుటను చూచి చింతాక్రాంతుడై “సోదరా, జానకిని ఒంటరిగా 
వదిలి నా యాజ్ఞను ఉల్లఘించి వచ్చినావా? వనములో రాక్షసులు 
సంచరిస్తూవుంటారు. సీత ఆశ్రమములో లేదని నా మనస్సు 
చెప్పుచున్నది” అని పలికెను. లక్ష్మణుడు (శ్రీరాముని పాదములను 
పట్టుకొని చేతులు జోడించి “ప్రభూ! ఇందులో నా దోషము 
ఏమియూ లేదు” అని పలికెను. ఆశ్రమమునకు పోయి జానకినిగానక 
శ్రీరాముడు సామాన్య మానవునివలె వ్యాకులుడై దుఃఖితుడాయెను. 
లక్ష్మణుడు అతనిని అనేక విధముల ఊరడించెను. వనములోని 
పశుపక్టులను, చెట్లను, లతలను, చరాచర ప్రాణులన్నింటినీ జానకి జాడ 


అరణ్యకాండము 227 


తెలుపమని ప్రార్తించుచూ శ్రీరాముడు విలపించెను. మార్గములో 
నేలపై పడిన గృధ్రరాజు జటాయువు (ప్రభువుకు నమస్కరించి 
“రావణుడు ఫీతాదేవిని అపహరించుకొని దక్రిణదిశకు పోయినాడు”అని 
తెలిపెను. మరియు జటాయువు యిట్లు పఠికను: “ప్రభూ! నేను 
మీ దర్శనారము నా (ప్రాణములు నిలుపుకొని వున్నాను, ఇప ప్పుడు 
మరణించ దలిచినాను. చనిపోవు సమయమున ఎవని నామము నోట 
వచ్చిన ముక్తి లభించునో అట్టి భగవంతుడే నా ఎదుట వుండుట 
నా భాగ్యము” అని పలికెను. (ప్రభువు జటాయువునకు కైవల్యము 
నొసంగెను. యరధోచితముగా అతని [క్రియా కర్మలు శ్రీరాముడు 
తన చేతితో చేసెను. 


పిదప సోదరులిద్దరూ సీతాదేవిని వెదకుచూ ముందుకు నడిచిరి. 
మిక్కిలి దట్టమైన అరణ్యమున మార్గములో (శ్రీరాముడు కబంధుడు 
అను రాక్షసుని "సంహరించెను. అతను తాను దుర్వాసునిచే శపింపబడిన 
గంధర్వుడనని పలికెను. అతనికి శాప విమోచనమగుటచే 
తన గంధర్వలోకమునకు వెళ్లిపోయెను. పిదప (శ్రీరాముడు శబరి 
ఆశ్రమమున ప్రవేశించెను. తన యింటికి విచ్చేసిన శ్రీరాముని 
చూచిన శబరికి మతంగముని పలుకులు జ్ఞాపిక వచ్చి సంతసించెను. 
వారిని అర్హ్యపాద్యములతొ” పూజించి రుచిగల కందమూల ఫలములను 
సమర్పించెను. పిమ్మట చేతులు జోడించి యిట్లు పలికెను: *నేను 
ఏ విధముగా మిమ్ము స్తుతించవలెను? నీచజాతి స్త్రీని, మందబుద్దిని.” 
శ్రీరాముడు పలికెను: “ఓ వనితా! నేను కేవలము భక్తి సంబంధము నే 
గుర్తించెదను. జాతి, కులము, ధనము, బంధుత్త్వము, గారవము, 
గుణము, బుద్ది కౌశలము ఇవన్నియూ వున్ననూ భృక్తిలేని మనుజుడు 
నీరులేని మేఘమువంటివాడు,” అని పరికి (శీ/రామచంద్రుడు ఆమెకు 
నవవిధ భక్తి మార్గములను తెలిపెను. పిదప సీతాదేవి సమాచారము 
ఎరిగినచో తెలుపుమని ' అడిగెను. శబరి పలికెను: “రఘునాథా! మీరు 


228 తులపీ రామాయణము 


పంపాసరోవరముకు పొండి. అక్కడ సుగ్రీవునితో మీకు స్నేహము 
కాగలదు. అతడు మీకు సమాచారమునంతయూ తెలుపును. 
మీరు సర్వమును ఎరిగియు నన్ను అడుగుచున్నారు” అని ఏవరికి 
మాటికిమాటికీ ప్రభువు చరణములకు ప్రణమిల్లి (ప్రేమపూర్వకముగా 
మతంగముని తనకు చెప్పిన విషయమును తాను ఏ విధముగా 
(పభువుకొరకు ఎదురుచూచినది వినిపించెను. భగవంతుని తన 
హృదయమున నిలుపుకొని యోగాగ్నిలో తన శరీరమును త్యాగమొనర్చి 
శబరి పరమపదమును చేరెను. 


సోదరులిద్దరూ ఆ వనమును వదలి ముందుకు నడిచిరి. వనశోభను, 
పశుషక్రాదులను చూచి (శ్రీరాముడు ఇంకనూ విరహాకులుడయ్యెను. 
రామలక్ష్మణులు అనేక పురాణములను, శాస్త్రములను చర్చించుచూ 
పంపాసరోవరతీరమునకు చేరిరి. ఆ సరోవరమునందలి స్వచ్చమయిన 
జలము, దాని సమీపమున ఫలపుష్పభరిత వృక్షములు, అందుగల 
మునిఆ(శ్రమములు వారికెంతయో మనోహరముగా ఉండెను. ఆ 
సరోవరమున స్నానమాడి ఒక వృక్షపు నీడయందు సోదరునితో 
సహా విశ్రమించిన శ్రీరాముని దేవతలు మునులు దర్శించి స్తుతించిరి. 
నారద మహాముని దండప్రణామములు ఆచరించి “నా శాపముచేతనేగద 
శ్రీహరి అనేక కష్టములను సహించుచున్నారు” అని భావించెను. 
శీరామచం[దుడు అతన్ని ఊరడించి “దుష్ట్రగిక్రణాకై నేను అవతార 
మును ఎత్తితిని నీ శాపము కేవలము నిమిత్తమా[తమే” అనెను. 
నారదుడు “ప్రభూ! నాకు వివాహేచ్చ కలిగించి వివాహమాడనీయని 
కారణమేమి?” అని (ప్రశ్నిరచెను. ప్రభువు పలికెను; “నారదా! ఎవడైతే 
సమస్తమైన ఆశలను వదులుకొని అనన్యభక్తితో నన్ను ఆరాధించునో 
అతనిని సదా తల్లి తన సంతానమును రక్షించినట్టు రక్రించెదను. 
కావున నీపై అట్టి (పేమచే కామమునకు, మోహమునకు దూరముగా 
నుండునట్లు రక్రించితిని." (శ్రీరామచంద్రుని మనోహర వచనములను 


అరణ్యకాండము 229 


విని నారదుని నేత్రములు సజలమాయెను. శరీరము పులకించెను. 
ప్రభువు అతనికి భక్తిజ్ఞానవైరాగ్య విషయము లనేకములు తెలిపెను. 
శ్రీరాముని పాదములకు మాటిమాటికి నమస్కరించి నారదుడు 
(బబ్రహ్మలోకమునకు పోయెను. ఎవరైతే సంసారమందు ఆశను వదలి 
కేవలము శ్రీహరి భక్తిద్యారా సాయుజ్యము నొందుదురో వారు 
ధన్యులు. 

కలియుగ పాపములన్నింటినీ నాశనము చేయు 

శ్రీరామచరితమానసమునందరి అరణ్యకాండమను 

మూడవ సోపానము సమాప్తము. 


xx ఈ 





తులసీ రామాయణము 








(శ్రీరామచంద్ర స్తుతి 
(,శీ/రామచరితమానసమునందలి అరణ్యకాండలోనిది) 


రచన: శ్రీ, గోస్వామీ తులసీదాసు (పేజి213 214) 


1. భ్రక్తవత్సలుడవు, కృపాళువు, అతికోమలస్వభావుడవైన నీకు నమ 
స్కరించెదను. నిష్కాములైన వారికి నీ పరమధామమును 
(ప్రసాదించు నీ చరణకమలములను భజించెవను. అతి సుంద 
రశ్యామల శరీరముగల వాడవు. సంసారరూప సముద్రమును 
మధించు మందరాచలమవు, వికసించిన కమలములవంటి నేత్ర 
ములు గలవాడవు. మాలోని మదము మున్నగు దోషములను 
నివారించువాడవు. అట్టి నీకు నమస్కరించెదను. 


- మిక్కిలి పొడవై బలిష్పములైన బహువులు గలవాడవు. నీవైభవ 
మునకెట్టి యవధులు లేవు. ధనుర్చాణములను, తూణీరమును 
ధరించినవాడవు. |త్రిలోకనాథుడవు, సూర్యకుల భూషణుడవు, శ 
శంకరుని ధనస్సును భంగము గావించిన వాడవు. మునిజనులకు, 
సత్సురుషులకు ఆనందము నిచ్చువాడవు. దైత్య సమూహమును 
నాశము చేయువాడవు. అట్టి నీకు నమస్కరించెదను. 


- కామారిరెపైన శివునిచే, (బ్రహ్మ మొదలగు దేవతలచే సేవింపబ 
డువాడవు. విశుద్దబోధ స్వరూపుడవు. సమస్త దోషములను 
దూరముచేయువాడవు. సుఖ విధానమవు, సత్సురుషులకు గతివి 
నీవే. శచీపతియైన ఇంద్రునికి సోదరుడవు. లక్ష్మీపతి! (ప్రభూ! 
శ్రీ సీతాలక్ష్మణసహితుడవైన నిన్ను భజించెదను. 

. మదమత్సరాది దోషరహితులై నీచరణముల నాశ్రయించినవారు 


అనేక వితర్శ్కతరంగసంకులమైన ఈ సంసార సాగరమున 
పడరు. భవబంధ మోచనముతై ఫ్‌ మహాత్ములు ఏకాంతవాసులై 


యింద్రియ సంయమమును పాటించి నిన్ను సదా భజిరీతురో, 
వారు యభీష్ట్ర పరమపదమును పొందుచున్నారు. 


- అద్భుత ప్రభావముగలవాడవు, సర్వేశ్వరుడవు, సర్వవ్యాపివి, 
జగద్గురువు, నిత్యుడవు, జా|గ్రదాది యవస్టలయందు కూడా 
విలక్షణుడవు, అరకు భావ వల్లభుడవు, మిథ్యాయోగులకు 
దుర్తభుడవు, భక్తులపాలిటి కల్పవృక్షదువు, వక్రప్రాతరహితుడవు, 
సుసేవ్యుడవైన నిన్ను భజించెదను. 


ఇం. 


. అనుపమరూప సౌందర్యముగల రాజాధి రాజువు. జానకీనాథుడ వైన 
నీకు (ప్రణమిల్టుదును. పదేపదే నీకు వందనమాచరించెదను. 
నాకు నీ పదాబ్దములందరి భక్తిని ప్రసాదించుము. ఏ మనుజులు 
ఈ స్తోత్రమును ఆదరపూర్వకముగా పఠించెదరో వారు భక్తి 
భావపూర్చులై నీ పరమపదమును పొందెదరు. ఇందులో ఎట్టి 
సందేహములేదు. 





జా రకాలా? 
ళో ఆ - Fa 
ల ( త 
వై nmi! ౬ 


1 


[0౫ 
COA 


| 


కిపష్కింధాకాండము 


గి 


కడ 
భోం 


క 


CC Dy క గ్‌ 
ల) స 041111 


6 3 


ల 


వో 
4 





ASSESSING 


కీ 
శ్రీ 


ఖా 





జ పత = 
ఇళ er శిత అన్యద = ఆకా 


జ - 
గై : 
a 0 
గె 
వ్‌ ర: ఓ వ క్ష 
నే 
: వసం 
: జ +? 
ర = ఆట్‌ - మెం 
డె 4 
ఇ వ.” 4 
i= eg [తా జీ 
|= Oe UC 
శ శ ళ - ల లీ 
మం = wf: అక జ్య సీ ne శ ర 
వ అ ల నర్‌ © క Te wag wo 
re" క్‌ శకి క క్‌ కె కరక కోక్‌ గ అ re 
క రాయ వ క కా న ఆంటి టా 
షం పం స > a జీ జ్యో we ovr "a గు కట్న ఆక న్నా U < ఇ 
al Sa none daa ane క» కేన ఉత ౨ శశిక దివాళశాివ ఈ ౪ Cl ween అభి 4 ఇ eo క 


ముళ్లెపూవు, నల్లకలువలవలె అందమైనవారు. బలశాలులు, విజ్ఞాన 
ఖనులు, శోభాసంపన్నులు, ధనుర్జారులు, వేదములచే నుతింపబడిన 
వారు, గోబాహ్మణులకు ప్రియమైన వారు, మాయామానుషరూపులు, 
ధర్మరక్షకులు, అందరికీ హితమొనర్చువారు, రఘువంశ (శేష్టులైనవారు 
శ్రీరామలక్ష్మణులు సీతాన్వేషణ తత్పరుల్లై పథికులయినవారు నాకు 
భక్తిని ప్రసాదించెదరు గాక! వేదములనెడి సము(ద్రమునుండి ఉత్పన్నమై 
నట్టియూ కలియుగ పాపములను నాశనము చేయునట్టి, అవినాణియైన 
శ్రీ శంకరుని ముఖచంద్రుని సదా శోభాయమానంగా చేయునట్టి, 
జననమరణ రోగమునకు జాషధము, సుఖప్రదము, (శ్రీ,జానకీదేవికి 
జీవనస్వరూపమైనట్టి (శ్రీ, రామనామామృతమును ఎవరైతే సదా 
పానము చేయుదురో వారు పుణ్యాత్ములు, ధన్యులు. 


2. హనుమతృమాగమము - సుగీవమెతి 


పంపాసరోవరము నుండి (శ్రీ), రఘునాథుడు ముందుకు నడిచి 
బుష్యమూక పర్వతమును సమీసించెను. అచ్చట _ సుగ్రీవుడు తన 
మంత్రులతో నివసించుచండెను. మహాబలయుతులైన శ్రీ, రామలక్ష్మ 
ణులను చూచి సుగ్రీవుడు భయముతో పలికెను: “ఆంజనేయా! ఈ 
పురుషులిద్దరూ రూపబలసంపన్నులు. నీవు బ్రహ్మచారి వేషమును 


నాలుగవసోపానము 


wis = 
క స క 
జ 
' 
జ 


నల 
a 1 
జ్‌ 


want “క ల ఇ 





శ 
న 


కిష్కింధా కాండము 233 


ధరించి పోయి విషయము ఏమిటో తెలుసుకొని సంకేతము ద్వారా నాకు 
తెలియజేయుము. ఒక వేళ వారు వాలిచే పంపబడిన వారైయినచో 
నేను ఈ పర్వతమును వదలి పారిపోయెదను.” హనుమంతుడు 
[బాహ్మణ వేషముతో అక్కడికి పోయి నతమస్తకుడై అడిగను: 
“శ్యామల గౌర శరీరములుగల వీరులారా! క్షత్రియవేషములతో 
వనములో ఏల తిరుగుచున్నారు? కఠోరమైన భూమిపై కాలినడకన 
సంచరించుటకు కారణమేమి? మీరు '-బ్రహ్మవిష్ణుమ హేశ్వరులలో 
ఇద్దరా? లేక నరనారాయణులా?” శ్రీరాముడు సమాధానమిచ్చెను: 
“మేము కోసలదేశాధిపతి దశరథుని పుత్రులము, రామలక్ష్మణులము. 
తండ్రిగారి ఆజ్ఞవలన వనమునకు వచ్చినాము. మాతో పాలున్న నా 
భార్య జానకిని ఎవడో రాక్షసుడు అపహరించినాడు. మేము ఆమెను 
వెతుకుచూ సంచరించుచున్నాము. మా కథను వినిపించినాము. 
మీరు మీ కథను చెప్పండి.” తన ఆరాధ్య దైవమయిన శ్రీరాముని 
గుర్తించి హనుమంతుడు అతని చరణములపై వ్రాలెను. తన (ప్రభువు 
సుందరరూపమును చూచుచూ పొగడసాగేెను. పిదప హనుమంతుడు 
తన నిజశరీరమును (ప్రకటించెను. శ్రీరామచంద్రుడు అతనిని లేవనెత్తి 
తన హృదయముకు హత్తుకొనెను. పిమ్మట హనుమంతుడు పలికెను: 
“స్వామీ! ఈ పర్వతముపై సుగ్రీవుడు అను వానరరాజు ఉన్నాడు. 
అతడు మీకు దాసుడు. అతనితో మతిచేసి, దీనుడయిన అతనిని 
నిర్భయునిగా చేయండి. అన్ని దిశలకు కోట్లకొలది వానరులను పంపి 
అతడు సీతాదేవిని 'వెదకించును.” ఆ విధముగా అన్ని విషయములను 
వివరించి రామలక్ష్మణులను తన వీపుపై నెక్కించుకొని పోయెను. 
సుగ్రీవుడు శ్రీరామచంద్రుని చూచి "తన జన్మ ధన్యమయినది 
అని భావించి అతని చరణములకు నమస్కరించెను. శ్రీరాముడు 
లక్ష్మణుడు అతనిని కౌగిలించుకొనిరి. హనుమంతుడు ఇరుషక్షముల 
వృత్తాంతములను వివరించి అగ్నిసాక్షిగా వారికి మైత్రి చేసెను. 


234 తులసీ రామాయణము 


ఇద్దరి మధ్య మైత్రి ఏర్పడిన పిదప లక్ష్మణుడు శ్రీరాముని 
కధనంతయూ వినిపించెను. సుగ్రీవుడు కన్నులలో నీరు నింపుకొని 
ఇట్లు పలికెను: “స్వామీ! జానకీదేవి తప్పక దొరకగలదు. ఒకసారి 
మం|త్రులతోపాటు నేను ఇచ్చట కూర్చొని ఉండగా ge 
దీనముగా విలపించుచూ ఆకాశమార్షమున పోవుచున్న సీతాదేవిని 
చూచితిని. ఆమె “రామా రామా” అని విలపించుచూ ఒక వస్త్రమును 
పడవేసెను” అని పలికి ఆ వస్త్రమును తెచ్చియిచ్చెను. శ్రీరాముడు 
ఆ వస్త్రమును తన హృదయమునకు హత్తుకొని విచారములో మునిగి 
యుండగా సుగ్రీవుడు అతనిని ఓదార్చెను. 


దయాసాగరుడైన (శ్రీరాముడు “సుగ్రీవుడు ఆ వనములో 
నుండుటకు కారణమేమి?” అని అడుగగా అతడిట్టు పలికెను: 
“స్వామీ! వాలి నేను అన్నదమ్ములము. మా యిద్దరి మధ్య 
వర్గింపరాని (ప్రేమ ఉండెడిది. ఒక నాడు మాయావి అను దానవుడు 
కిష్కింధా నగరమునకు వచ్చి అర్దరాత్రి నగరద్వారమున నిలబడి 
యుద్దమునకు రమ్మని అరిచెను.  శత్రుబలము సహించని వాలి 
వానితో యుద్దము చేయుటకు పరుగెత్తెను. అతనిని చూచి 
మాయావి పరుగెత్తెను. నేనుకూడా అన్నతో పాటు పోయితిని. 
ఆ మాయావి ఒక పర్వత గుహలో దూరెను. వారి నన్ను ఒక 
పక్షము రోజులు అచటినే యుండి తనకై ఎదురుచూడమనియూ 
ఒకవేళ తాను తిరిగిరానిచో చనిపోయినాడని భావించమని నాతో 
చెప్పిపోయెను. నేనొక్క నెలరోజులు నిరీక్షించితిని ఆ గుహనుండి 
రక్తము (ప్రవహించుచూ వచ్చెను. ఆ రాక్షస్టుడు వాలిని చంపినాడని, 
వచ్చి నన్ను కూడా చంపునని భావించి ఒక బండరాయితో 
గుహద్వారమును మూసివేసి పరుగెత్తుకొని వచ్చితిని. మంత్రులు 
రాజులేని నగరమును చూచి బలవంతముగా నన్ను రాజును చేసిరి. 
కాని వాలి ఆ మాయావిని చంపి తిరిగి వచ్చెను. సింహాసనముపై 


కిష్కింధా కాండము 235 


నన్ను చూచి రాజ్యలోభముచే చేను గుహద్వారమును మూసినానని 
తలంచి నన్ను శత్రువువలె దెబ్బలు కొట్టును. నా సర్వస్వమును 
తీసుకొనెను. నా భార్యను కూడా లాగుకొనెను. ఓ దయామయా! 
రఘువీరా! అతని భయముచే నేను అన్ని లోకములందు నిస్పృహతో 
తిరిగి చివరకు శాపకారణమున _ అతడు ఇక్కడికి రాలేడు కావున 
ఈ పర్వతముపై భయపడుతూ వున్నాను.” సుగ్రీవుని దీనగాథను 
విని (శ్రీరామచంద్రుడు పలికెను: “సుగ్రీవా! వినుము. నేను వారిని 
ఒకే బాణముతో కొట్టి చంపెదను. అతడు (బ్రహ్మను, శివుని 
శరణు వేడిననూ [ప్రాణములను కాపాడుకొనలేడు. నీవు చింతించవలదు, 
అప్పుడు సుగ్రీవుడు పలికెను: “రఘువీరా! వాలి మిక్కిలి బలశాలి. 
యుద్దములో అతిధీరుడు, వీరుడు” అని పలికి దుందుభి అను రాక్షసుని 
ఎముకలను, తాళవృక్షములను చూపెను. 'శీ/రఘునాథుడు వాటిని 
ఎట్టి ప్రయాస లేకుండా సులభముగా పడగొల్టును. 


౩3. వారివధ 


శ్రీరాముని అపారబలమును చూచి సుగ్రీవునికి అతని పై విశ్వాసము 
కఠిగెను. (శ్రీరాముని భగవంతునిగా నెరింగి సుగ్రీవుని మనస్సు 
హర్షముతో నిండెను. అతడు పలికెను: “స్వామీ! మీ కృపవలన నా 
మనస్సులోని అశాంతి తొలగిపోయినది. సుఖసంపదలు, పరివారము, 
వైభవము అన్నింటినీ వదలి మీ సేవ చేసెదను.” పిదవ 
సుగ్రీవుని వెంటబెట్టుకొని (శ్రీరాముడు ధనుర్పాణములను ధరించి 
బయలుదేరెను. సుగ్రీవుని వాలి వద్దకు పంపగా అతను పోయి గట్టిగా 
గర్హించెను. అతని గర్హనను విని కోపముతో వచ్చుచున్న వాలిని అతని 
భార్య అయిన తార నిలిపి ఇట్టు ప్రార్హించెను: “నాథా! వినుడు. 
సుగ్రీవునికి అమిత బలపరా[క్రమశాలురు, కోసలాధిపతి దశరథుని 
పుత్రులు రామలక్ష్మణులతో మైతి అయినదని విన్నాను, వారిని 


236 తులపీ రామాయణము 


యుద్దములో ఎవరు కూడా జయించలేరు” ఆ మాటలకు వాలి 
“పిరికిదానా! (క్రీరఘునాథుడు సమదర్శి. ఒకవేళ నేను అతనిచే 
చనిపోయిననూ మోక్షమునకే పోవుదును” అని పలికి సుగ్రీవుని 
గడ్డిపోచగా భావించి వచ్చెను. ఇద్దరూ పరస్పరమూ ఎదుర్కొనిరి, 
వాలి గర్జించుచూ కొట్టిన ముష్టిఘాతములతో వ్యాకులుడై సుగ్రీవుడు 
పారిపోయి, (శ్రీరాముని పాదములపై పడెను. అప్పుడు (శ్రీరాముడు 
“మీరు సోదరు లిద్దరూ ఒకే మాదిరి యుండుటవలన పోల్చుట 
కష్టమై నేను అతనిని కొట్టలేదు” అని పలికి సుగ్రీవుని శరీరమును 
నిమిరెను. అతని శరీరము వజసమానమాయెను. (శ్రీరాముడు అతని 
మెడలో పూలమాల వేసి పంపెను. ఇరువురూ అనేక విధముల 
పోరాడిరి. (శ్రీరామచంద్రుడు చెట్టు చాటునుండి చూచుచుండెను. 
సుగ్రీవుని బలము సన్నగిల్లి ఆశ వదులుకొనెను. అప్పుడు 
శ్రీరాముడు బాణమునెక్కు పెట్టి వాలి హృదయమున కొస్టైను. వాలి 
బాధతో (క్రిందపడి ఎదుట (ప్రభువును చూచి లేచి కూర్చొనెను. 
నీలమేఘశ్యాముడు, జటాజూటధారి, ధనుర్వాణములు ధరించిన 
భగవంతుని చూచి వాలి అతని పాదములపై పడి తన జన్మ 
ధన్యమయినదని భావించెను. పిదప వాలి పలికెను: “స్వామీ! నీవు 
ధర్మరక్షణ కై అవతరించితివి. కాని ఒక వేటగాని వలె దాగుకొని నన్ను 
చంపితివి. ఏ అపరాధము చేసితినని నన్ను చంపెతివి?" శ్రీరాముడు 
సమాధానము ఇచ్చెను: “మూర్శుడా! వినుము. తమ్ముని భార్య, 
సోదరి, కోడలు, కన్య వీరిలో ఎవరినైనా చెడు దృష్టితో చూచినచో 
వారిని వధించుటలో పాపము లేదు. నీకు చాలా అభిమానము 
కలదు. సుగ్రీవుడు నా భుజబలమును ఆ(శయించినాడని నీ భార్య 
హెచ్చరిక చేసిననూ లెక్కచేయక నీవు అతనిని చంపగోరితివి. నేను 
క్షతియుడనగుట వలన వేటాడుట నాకు పాపము కాదు.” వాలి 
పలికెను: “స్వామీ! అంత్యకాలములో మీ శరణుజొచ్చిన నేనిప్పుడు 
కూడా పాపినేనా? ఏ రామనామము శాశ్వతమైన మోక్షమును 


కిష్కింధా కాండము 237 


(ప్రసాదించు చునో అట్టి రఘునాథుడే నా కనులముందున్నాడు. నా 
కర్మను అనుసరించి ఎట్టి జన్మను ఎత్తిననూ శ్రీరాముని పాదములపై 
నాకు అనురాగము కలుగునట్లు వరమును ప్రసాదించుడు. వీడే నా 
పుత్రుడు అంగదుడు. వినయములో, బలములో నాతో సమానుడు. 
వీనిని స్వీకరించి. మీ దాసునిగా చేర్చుకొమ్ము” అని వాలి తన 
(ప్రాణములను వదిలెను. దయాసాగరుడైన (శ్రీరామచంద్రుడు వాలికి 
పరమపదమును (ప్రసాదించెను. కిష్కింధానగరవాసులు వ్యాకులులైరి. 
అనేక విధముల విలపించుచున్న తారకు ,శ్రీరఘునాథుడు జ్ఞానోపదే 
శము చేసి మాయను తొలగించెను. (శ్రీరాముని ఆజ్ఞచే సుగ్రీవుడు 
తన అన్న మృతకర్మలన్నింటినీ చేసెను. శ్రీరాముని ఆజ్ఞతో 
లక్ష్మణుడు శా, స్త్రోక్తముగా సుగ్రీవుని రాజుగా, అంగదుని యువరాజుగా 
చేసెను. పిదప (శ్రీరాముడు సుగ్రీవుని పిలిచి అనేక విధముల 
రాజనీతిని ఉపదేశించెను. వానర రాజా! సుగ్రీవా! వినుము. 
నేను పదునాలుగు సంవత్సరములు ఏ నగరములో ప్రవేగించను. 
సమీపముననే పర్వతముపై కుటీరమును నిర్మించుకొని నివసించెదను. 
అంగదునితో పాటు రాజ్యపాలనము చేయుము. కొని నా 
కార్యమును సదా మనస్సులో నుంచుకొనుము” అని పలికి, సుగ్రీవుని 
అతని భవనమునకు పంపి (శ్రీరాముడు (ప్రహర్థణ పర్వతముపై 
నివసించసాగెను. కృపానిధి (శ్రీరాముడు అచ్చట కొన్ని దినములు 
వసించునని భావించి దేవతలు ముందే ఆ పర్వతమునందు ఒక 
గుహను అలంకరించిరి. ఫలపుష్పములతో ఆ వనము అత్యంత 
మనోహరమై యుండెను. కాంతివంతమైన స్టటికశిలపై కూర్చుండి, 
శ్రీరాముడు లక్ష్మణునికి భక్తి వైరాగ్య, రాజనీతి, వివేకమునకు 
సంబంధించిన కథలను చెప ఎచుండిను. 


238 తులసీ రామాయణము 


4. లక్ష్మణుని ఆగ్రహము | 


వర్త బుతువు (శ్రీరాముని విరహమును ఇనుమడింపచేసెను. 
పిదవ అతిమనోహరమైన శరదృతువు వచ్చెను. కాని సీతజాడ తెలియక 
విరహార్తుడైన (శ్రీరాముడు అతి వ్యాకులుడాయెను. లక్ష్మణునితో 
యిట్లు పలికెను: “నాయనా! సీతజాడను తెలుపు వార్త రాలేదు. జాడ 
తెలిసినచో ఆమె ఎక్కడున్నాసరే, అవశ్యముగా తీసుకొని వస్తాను. 
సుగ్రీవుడు తన రాజ్యమును, కోశాగారమును, నగరమును, తన భార్యను 
పొంది నన్ను మరచినాడు. ఏ బాణముతో నేను వాలిని చంపినానో 
అదే బాణముతో రేపు ఆ మూఢుని వధించెదను.” కోపమే ఎరుగని 
పరమశాంతస్వభావుడైన | శ్రీరాముడు కృద్దుడగుట చూచి, లక్ష్మణుడు 
ధనుర్పాణములను తీసుకొనెను. కరుణాసాగరుడైన (శ్రీరాముడు 
“లక్ష్మణా, సుగ్రీవుడు మన మిత్రుడు. అతనిని చంపవలదు. కేవలము 
భయపెట్టి ఇక్కడికి పిలుచుకొని రమ్ము” అని పలికెను. కిష్కింధలో 
హనుమంతుడు కూడా సుగ్రీవుడు (శ్రీరాముని కార్యమును పూర్తిగా 
మరచినాడని విచారించుచుండెను. అతడు సుగ్రీవుని వద్దకు పోయి 
నచ్చచెప్పగా భయభీతుడైన సుగ్రీవుడు పలికెను: *విషయవాసనలు 
నా జ్ఞానమును హరించినవి. ఇప్పుడు పవనపుత్రా! నీవు దూతలను 
పిలిచి అన్ని దిశలకు పంపుము.” అదే సమయమున లక్ష్మణుడు 
నగరమున ప్రవేశించెను. అతడు కోపముతో నున్నాడని గ్రహించి 
వానరులందరూ నలుదిశలకు పారిపోయిరి. లక్ష్మణుడు ధనుస్సును 
ఎక్కు పెట్టి “ఇవ డే ఈ నగరమును కార్చి మసి చేసెదను,” అనెను. 
వారిపు[తుడు అంగదుడు వచ్చి నమస్కరించి శాంతపరచి అతనిని 
సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయెను. సుగ్రీవుడు అతని కాళ్ళుకడిగి 
సర్వోపచారములు చేసిన పిదప లక్ష్మణునితో యిట్లనెను: “ప్రభూ! 
విషయభోగములతో సమానమైన మత్తు పదార్హములు లేవు. అవి 
మునులలో సయితము మోహమును కలిగించును. మేము వానరులము. 


కిష్కింధా కాండము 239 


మా అపరాధమును క్షమ్రింపుము.” సుగ్రీవుని వచనములకు లక్ష్మణుడు 
సంతసించెను పిదప హనుమంతుడు దూతలను పంపిన సమాచారమును 
కూడా చెప్పెను, అంగదుడు మొదలగు వానరులను వెంటనిడుకొని, 
లక్ష్మణుడు ముందు నడుచుచుండగా, సుగ్రీవుడు సంతసముతో శ్రీ 
రఘునాథుని కడకు వచ్చెను. (శ్రీరాముని చరణములకు [ప్రణమిల్లి 
పలికెను: “ప్రభూ! నా దోషము ఏమియూ లేదు. మీ మాయ అతి 
(ప్రబలమైనది. మీ దయగలిగినపుడే అది విడిచిపెట్టును. దేవతలు, 
మనుష్యులు మునులు కూడా విషయలంపటులు. నేనైతే నీచమైన 
పశువును, చంచలమైన కోతిని” అట్టు పలికిన సుగ్రీవునితో 
రఘునాథుడు చిరునవ్వుతో పలికెను: “సోదరా! నీవు నాకు భరతునివలె 
[పియుడవు. ఇప్పుడు సీతజాడ తెలుసుకొనుటకు మనః పూర్వకముగా 
యత్నించుము." 


5. వానరులచే సీత్రానే షణము 


అంతలోనే వానరయూధములు అన్నియూ చేరెను. శ్రీరాముడు 
ప్రతిఒక్కరినీ కుశల సమాచారము అడిగెను. సుగ్రీవుడు వారితో 
“వానరులారా! ఇది (శ్రీరామచంద్రుని కార్యము మరియు నా ఆజ్ఞ. 
మీరు అన్ని దిశలకు పోయి సీతాదేవి జాడను తెలుసుకొని ఒక్క నెలలో 
తిరిగిరావలెను. ఈ అవధి లోపల సీతాదేవి వార్తను తెలుసుకోకుండా 
వచ్చినవాడు నా చేతులలో మరణించును.” ఆ మాటలు వినగానే 
వానరులందరూ వెళ్లిపోయిరి. ' అప్పుడు సుగ్రీవుడు అంగదుడు, 
హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు మొదలగు వీరులను 
పిలిచి “మీరందరూ దక్షిణ దిశగా పొండి. కలిసినవారినందరినీ 
సీతాదేవి జాడను గురించి అడగండి. | శ్రీరామచం|దుని కార్యమును 
సంపన్నము చేయండి.” ఆ మాటలను విని వానరులందరూ నమ 
స్కరించి (శ్రీరాముని స్మరించుచూ ప్రసన్నులైపోయిరి. చివరగా 


240 తులసీ రామాయణము 


హనుమంతుడు (ప్రణమిళ్లైను. అతని ద్వారానే తన పనియగునని 
(గ్రహించి (శ్రీరాముడతనిని తన వద్దకు పిలిచి తన కరకమలములతో 
అతని శిరస్సును స్పృగించెను. తన భక్తుడు అని తెలుసుకొని 
తన చేతి ఉంగరమును యిచ్చి ఇట్లు పలికెను: “అనేకవిధముల 
సీతకు నచ్చచెప్పుము. నా బలమును గూర్చి, విరహమునుగూర్చి 
చెప్పి శీఘ్రముగా తిరిగిరావలెను.” హనుమంతుడు తన జన్మ 
ధన్యమయినదని తలచి (ప్రభువును తన హృదయముననే ధరించి 
బయలుదేరెను. దేవతలకు రక్షకుడైన ప్రభువు అన్నియూ తెలిసిననూ 
మనుష్యులవలె దూతను పంపి శత్రుసమాచారమును తెలిసికొను 
రాజనీతిని పాటించినాడు. 


వానరులందరూ వనములను, నదులను, చెరువులను, పర్వతము 
లను లోయలను అవలీలగా దాటుచూ పోయిరి. ఎక్కడయిన రాక్షసుడు 
కనవడీినచో వాని ప్రాణములను తీయుచుండిరి. మునులు కనపడిన 
వారిచుట్టు చేరి సీతాదేవి సమాచారమును అడుగుచుండిరి. వారు 
అతిదాహముచే వ్యాకులతనొంది నీరు లభించక ఒక ఘనారణ్యమున 
దారితప్పిరి. “నిరు దొరకక వీరు చనిపోవుదురోని భావించి హనుమం 
తుడు ఒక పర్వతశిఖరమునెక్కి నలుదిశల చూచెను. నేలలో ఒక 
బిలము అతనికి కనపడెను. దానిపై కొంగలు, హంసలు ఎగురుచున్నవి. 
కొన్ని పకులు లోపలికి కూడ పోవుచున్నవి. అందు నీరు ఉండునని 
భావించి వానరులందరినీ ఆ బిలములోనికి తీసుకొని పోయెను. లోపల 
ఒక ఉపవనము, ఒక సరోవరము, సుందరమైన మందిరము, అందు 
తపోమూర్తి అయిన ఒక (స్త్రీని వారు చూచిరి. మధురమైన 
ఫలములను ఆరగించిన పిదప ఆమెకు నమస్కరించి విషయమంతయూ 
చెప్పిరి. ఆమె తన కధను వినిపించెను. పిదప “నేనిప ఎడు రఘునాథుని 
వద్దకు పోయెదను. మీరిప ఎడు కనులు మూసుకొనండి. ఈ బిలము 
వదలి పోయెదరు. సీతాదేవిని కనుగొనుటలో మీరు సఫలు లయ్యెదరు. 


కిష్కింధా కాండము 241 


నిరాశ చెందవలదు” అని పలికెను. వారందరు కనులు మూసుకొని 
తెరవగానే సముద్ర తీరమున నుండిరి. స్వయంప్రభ అను ఆ 
తపస్విని (శ్రీరాముని చరణములకు నమస్కరించి బదరికాశ్రమమునకు 
పోయెను. 


సము[ద్రతీరమున వానరులందరూ విచారించసాగిరి. “సీతాదేవి 
సమాచారమును తెలుసుకోకుండా పోయినచో సుగ్రీవుడు మనలనంద 
రినీ చంపును. ఈ లవణసము[దమును దాటుట అతి కష్టము.” అట్టు 
పలుకుచున్న వానరులకు జాంబవంతుడు దైర్యము గొలిపి అనేక కథలను 
చెప చుండెను. వాటిని అక్కడ పర్వతగుహయందున్న సంపాతి 
అను [గద్ద విని బయటికి వచ్చి “భగవంతుడు నాకీ రోజు భోజనమును 
సమకూర్చినాడు” అని పలికెను. వానరులు భయపడి “ఇప్పుడు మనకు 
నిజముగా మరణము ఆసన్నమయినది” అని పలుకసాగిరి. అంగదుడు 
మనస్సులో ఆలోచించి “ఆహా! జటాయువు ఎంతటి పుణ్యాత్ముడు! 
శ్రీరాముని కార్యముకు శరీరత్యాగము చేసి వైకుంఠమునకు పోయెను” 
అని పలికెను. హర్షశోకములతో కఠిసిన ఆ మాటలు వినగానే 
సంపాతి వారి వద్దకు పోయి జటాయువు వృత్తాంతము అడుగగా 
వారు ఆ కథనంతయు వినిపించిరి. పిదప సంపాతి వారి సహాయమున 
సముద్రతీరమున తన తమ్ముడైన జటాయువునకు (శ్రాద్ధక్రియలను 
ఆచరించి చేరి తన కథ చెప్పసాగెను: “*వానరులారా! వినుడు. 
మేము సోదరులిద్దరము. యవ్వనదశలో , ఆకాశమున ఎగురుచూ 
సూర్యుని సమీపించితిమి. జటాయువు సూర్యుని తేజస్సును 
సహించలేక తిరిగి వచ్చెను. నేను అభిమానిని కాబట్టి సూర్యుని 
సమీపమునకు పోయితిమి. సూర్యుని అపారతేజస్సులో నా రెక్కలు 
కారిపోయినవి. నేను గట్టిగా అరుచుచూ భూమిపై పడితిని. అక్కడ 
చంద్రమా' అను ముని నా స్తితిని చూచి జాలిగలిగి జ్ఞానబోధచేసి 
నా అహంకారమును తొలగించెను. పిదప “తేతాయుగమున 


242 తులసీ రామాయణము 


వపర[బహ్మ మానవ అవతారమును దాల్చి అపహరింపబడిన తన భార్యను 
వెతుకుటకు దూతలను పంపును. వారిని కలిసినప్పుడు నీవు పావనము 
అయ్యెదవు. వ్‌ రెక్కలు తిరిగి వచ్చును. చింతించవలదు.' అని పలికెను. 
ముని పలుకులు ఈనాడు సత్యమయినవి. | శ్రీరామచం|ద్రప్రభువ్చ 
కార్యము నాచరించుడు. త్రికూటపర్వతము ప్రై లంకా నగరము ఉన్నది. 
అక్కడ సహజముగా అభిమాని, నిర్భయుడైన రావణుడు ఉన్నాడు, 
అశోకమను ఒక ఉపవనమున విచారమగ్నురాలై సీతాదేవి కూర్చొని 
వున్నది. [గ్రద్ద దృష్టి అపారమయినది. కావున నేను చూడగలను. 
కాని మీరు చూడలేరు. ముసలివాడనగుటచే నేను లంఘించలేను. 
నూరుయోజనములు దూరముగల సముద్రమును లంఘించగల వీరుడు, 
బుద్దిమంతుడు శ్రీరాముని కార్యమును సాధించగలడు. (శ్రీ/రాముని 
కృపచే నా శరీరమెట్టు సుందరముగా అయినదో చూడుడు. మీరు అతని 
దూతలు. సిరికితనమును వదలి (శీ/రామచంద్రుని హృదయమున 
నిలుపుకొని ప్రయత్నించండి” అని పలికి సంపాతి తన కొత్తరెక్కలతో 
ఎగిరిపోయెను. 


వానరులందరూ తనతను బలములను గూర్చి ప్రకటించుకొనిరి, 
జాంబవంతుడు ముసలివాడగుటచే అంత దూరము  ఎగురలేడు. 
అంగదుడు సముద్రమును దాటగలడు కాని తిరిగి వచ్చుటకు సందే 
హించెను. అయినను అతడు యువరాజు. కావున దూతగా పోవుట 
తగదు. కావున భల్దూకరాజు హనుమంతునితో “నీవు పవనప్పుత్రుడవు. 
బుద్ధి, వివేకము , విజ్ఞానములకు నిధివి. విశ్వములో నీకుకాని 
కఠినకార్యము లేదు. (శ్రీరాముని కార్యమునకే నీవు అవతరించితివి.” 
అని వలికెను. అది వినగానే హనుమంతుడు పర్వతమువలె పెరిగెను. 
మేరువర్వతమువలె అతని శరీరము పచ్చని స్వర్ణకాంతి కలిగి తేజస్సుతో 
విరాజిల్లెను. సింహగర్హన చేసి “నేనీ లవణ సముద్రమును అవలీలగా 
లంఘించి, రావణుని సపరివారముగా పరిమూర్చి, త్రికూట పర్వతమును 


కిష్కింధా కాండము 243 


సెకరించుకొని తేగలను. జాంబవంతా! నాకు సరియైన సలహానిమ్ము!” 
అని వలికెను. జాంబవంతుడు “నాయనా! నీవు పోయి సీతాదేవిని 
చూచి ఆమె సమాచారమును తెలుసుకొని రమ్ము. ఇంతే నీవు 
చేయవలసినది. రాజీవనయనుడు శ్రీరామచంద్రుడు తన భుజబలముచే 
తన లీలను చూపుటకు వానరసైన్యమును తోడుగా తీసుకొని, 
రాక్షసులను సంహరించి సీతాదేవిని తీసికొని వచ్చును. దేవతలు, 
మునులు ముల్ఫొకములను పవిత్రమొనర్చు రామకథను వర్గించెదరు. 
దానిని విని, గానము చేసి, వరికి, (గ్రహించి మనుజుడు పరమపదమును 
పొందును.” 


జననమరణ రూపమయిన భవరోగమును రూపుమాపు జాషధ 
మయిన (శ్రీరఘునాథుని కీర్తిని వినువారు, గానము చేయువారు, 
సకల మనోరథములను పొందుదురు. 


కలియుగ సమస్త పాపములను నాశమొనరించు 
శ్రీరామచరితమానసమునందలి “కిష్కింధాకాండ”మను 
నాలుగవ సోపానము సమాప్తము. 


244 తులసీ రామాయణము 


ఆంజనేయ వార్హనః 


. గోవ్చదీ కృతవారాశిం మశక్తీ కృతర్మాక్షనమ్‌ 
రామాయణ మవోమాలారత్మం వం దేవనిలాత్మ జమ్‌॥ 


సముద్రము నవలఠీలగా లంఘించి, రాక్షసులను దోమలవలె పరి 
మార్చి రామాయణ మహామాల యందు రత్నమువలె భాసించు 
అనిలాత్మజుడైన ఆంజనేయునికి నమస్కరించుచున్నాను. 


2. అంజనా నందనం వీరం జానకీ శోకనాశనమ్‌, 
కపీశ మృక్షవాంతారం వందే లంకాభోయంకరమ్‌॥ 


అంజనాదేవికి ఆనంద(ప్రదుడైన కుమారుడు, వీరుడు, జానకీదేవి 
శోకమును దూరముచేసినవాడు, అక్రక్రుమారుని వధించినవాడు, లంక 
లోని (ప్రజలకు భయమును కల్పించినవాడు, కపి(శేష్టు డైన, ఆంజనేయునికి 


నమస్కారము. 


౨ మనోజవం మారుత తుల్యవేగం 
జితేరద్రియం బుదిమతాం వరిన్టమ్‌! 
య 
వాతాత్మజం బానర యూథ ముఖ్యం 
(శ్రీరామదూతం శిరసా నమామి॥ 


మనస్సువలె శీఘ్రగతిని గారితో సమానమైన వేగమును గల 
వాడు, జితేంద్రియుడు, బుద్దిమంతులలో శేషుడు, వాతాత్మజుడు, 
వానర సమూహములో ముఖ్యుడు, (శ్రీరామచంద్రుని దూతయైన 
ఆంజనేయునికి గిరసా నమస్కరించుచున్నాను. 
4. ఉర్హింథ్యు సీంధో స్ఫృలిలం నలీలం 

యశ్ళోకవహ్మి ౦ జనకాత్మ జాయా 

ఆదాయ లీలైవ దదావా లంకాం 

నమామి తం (ప్రాంజలి రాంజునేయమ్‌/ 





సము[ద్రమునవలీలగా లంఘించి, జనకాత్మజయైన సీతాదేవి కోకా 
గ్నిని చల్లార్చి, లంకను కాల్చి తిరిగివచ్చిన ఆంజనేయునికి ఆంజలి 
ఘటించి (మొక్కదను. 
ర్‌. ఆంజనేయ మతి పాటలాననం 

కాంచన్యాది కమనీయ విగవామ్‌, 

పారిజాత తరుమూల వాసీనం, 

భావయామి వవమాన నందనవ్‌॥ 


అతి పాటలవర్తముగల ముఖముగలవాడు, మేరు పర్వతము 
వంటికమనీయ విగ్రహము గలవాడు, పారిజాత  వృక్షమూలమున 
నుండువాడు, పవమాన నందనుడైన ఆంజనేయుని భజించెదను. 


6. య్మత యత రఘనాధక్తీర్షనం 
తత్ర త్ర కృతమస్తకాంజలిం 
బాష్పవారి వలివూర్ద లోచనం _ 
మారుతిం నమత రాక్షసాంతకమ్‌! 


ఎక్కడ | శ్రీరఘునాథుని కీర్తిన జరుగునో, అక్కడ కృతమస్తకుడై, 
అంజలి ఘటించి, సజలన్నేతుడైన  రాక్షసాంతకుడైన మారుతికి, 
ఆంజనేయునికి నమస్కరించుడు. 





గీ నష ల్ల ధనూ 


CNET = 
నలు 


| 
క 


సుందరకాండము 








_ ఐదవసోవానము 
'స్తులద రకాండ p వు లు 


శాంత స్వరూపుడు, శాశ్వతుడు, అప్రమేయుడు, వేదాంత 
వేద్యుడు, మాయామానుషరూవుడు, రఘుకుల |శేష్టుడగు శ్రీరామ 
చంద్రుడు నాకు పరిపూర్ణ భక్తిని (ప్రసాదించుటకు ([పార్ద్టించుచూ 
(పణమిల్లుచున్నాను. అతులిత బలవంతుడు, మేరు సమానకాంతి 
గలవాడు, దనుజులను వనములను దహించు అగ్ని, జ్ఞానులలో 
(శేషుడు. సకల గుణములకు నిధానమైనవాడు, వానరులకు (ప్రభువు, 
శ్రీరఘునాథుని ప్రియదూత వాయునందనుడైన ఆంజనేయునికి 
నమస్కరించుచున్నాను. 


౨. సాగరలంఘనము 


జాంబవంతుని పలుకులు హనుమంతునికి మిక్కిరి ఆహ్హాదకరములు 
ఆయెను. “సోదరా! మీరు దుఃఖమును సహించుచూ కందమూల 
ఫలములను తినుచూ నాకై ఎదురుచూడండి. అంతవరకు నేను 
సీతాదేవిని చూచి తిరిగి రాగలను.” ఆ విధముగా వరికి అందరీకీ నమ 
స్కరించి మనస్సున శ్రీరామచంద్రుని ధ్యానించుచూ ఆంజనేయుడు 
బయలు దేరెను. సము[ద్రతీరమునగల ఒక సుందరపర్వతమును ఎక్కి 
దానిపై కాలుమోపి అతి వేగముగా ఎగిరెను. ఆ పర్వతము తక్షణము 
పాతాళమునకు కృంగెను. (శ్రీరామబాణమువలె అమితవేగముతో 
పోవుచున్న హనుమంతుని ఎదుట మైనాకపర్వతము నిలిచి శ్రమ 





సుందరకాండము 247 


తీర్చుకొని పొమ్మని |ప్రార్హించెను. కాని క గీ రామచంద్రుని కార్యమును 
నెరవేర్చనిదే నాకు విశ్రాంతి లేదు" అనుచూ హనుమంతుడు ఆ 
పర్వతమును చేతితో స్పృశించి ముందుకు వెళ్లెను. హనుమంతుని 
బలమును, బుద్దిని వరీక్షించదలచి దేవతలు సురస అను నాగమాతను 
పంపిరి. ఆమె హనుమంతుని సమీపించి “దేవతలు నాకీ రోజు 
భోజనము (ప్రసాదించినారు” అని పలికెను. ఆంజనేయుడు “గక్రీరా 
ముని కార్యమును నెరవేర్చి తిరిగి వచ్చి, సీతాదేవి సమాచారమును 
(పభువునకు తెలిపిన పిదప నేను నీ నోట ప్రవేశించెదను. తల్లీ! 
ఇప్పుడు నన్ను పోనిమ్ము,” అని పలికెను. కాని ఏ ఉపాయముతో 
కూడా ఆమె అతనిని పోనివ్వలేదు. అయితే “నన్ను |మింగుము” 
అనెను. ఆమె తన నోటిని ఒక  యోజనము వెడల్పు చేసెను. 
హనుమంతుడు తన శరీరమును రెండుయోజనములు సెంచెను. సురస 
తన నోటిని వెడల్పు చేసే కొలది హనుమంతుడు దానికి రెండింతలు 
తన శరీరమును పెంచెను. చివరకు ఆమె నూరుయోజనములు తన 
నోరు తెరిచినపుడు హనుమంతుడు చాలా చిన్నరూపమును ధరించి 
ఆమె నోటిలో దూరి బయటికి వచ్చి నమస్కరించెను. పోవుటకు 
అనుమతిని అడిగెను. సురస అతని బలమును, బుద్దిని పొగడి 
ఆశీర్వదించి వెళ్లిపోయెను. హనుమంతుడు (ప్రసన్నుడై ముందుకు 
సాగెను. సముద్రములో ఒక రాక్షసి నివసించుచుండెను. అది తన 
మాయవలన ఆకాశమున 'నెగురు ప్రాణుల నీడను పట్టుకొనుచుండెను. 
అవి ఎగురలేక పోవుసరికి వానిని చంపి 'తినుచుండెను. అదే 
ఉపాయమును హనుమంతునిపై కూడా (ప్రయోగించగా అతడు దానిని 
చంపి సముద్రమును దాటెను. అక్కడ నానావిధఫలపుష్పములతో 
కూడిన వృక్షములు, పశుషక్షి సముదాయములు గల వనమును చూచి 
(పసన్నుడాయెను. ఎదుట ఒక విశాలమైన పర్వతమును చూచి దానిపై 
కెక్కి లంకానగరమును చూచెను. 


248 తులసీ రామాయణము 


అక్కడ వర్ణనా తీతమైన ఎత్తెన కోట ఉండెను. దాని నాలుగు వైపుల 
సముద్రమును, భట | ప్రాకారములు శోభిల్లుచు ఏండెను. లోపల అనేక 
సుందర భవనములు, అలంకరింపబడిన వీధులు, అనేక రూపధారులెన 
రాక్షసులు, వనములు, ఉపవనములు, చెరువులు, సరస్సులు చూచుటకు 
అతి మనొహరముగా నుండెను. విశాలకాయులైన యోధులు ఆ 
నగరము నాలుగుదిక్కులను రక్రించుచుండిరి. హనుమంతుడు దోమవలె 
అత్‌ సూక్ష్మరూపమును ధరించి శ్రీరాముని స్మరించుచు లంకను 
న. లంకాద్వారము వద్దనున్న లంకిణి అను రాక్షసి ఇట్లు 
పలికెను: “నా అనుమతి లేకుండా లోపల ప్రవేశించిన “నీవెవరు? 
ప్రపంచములోని చోరులందరూ నాకు ఆహారము కావలపినదే.” 
మహాబరి హనుమంతుడు దానినొక్క ముష్మిఘాతముచే వధించెను. 
అది రక్తము కక్కుచూ నేలకొరిగి మరల స్మృతి తెచ్చుకొని, 
చేతులు జోడించి వినయముతో పలికెను; “(బహ్మదేవుడు వరమును 
యిచ్చి పోవునపుడు నాకొక మాట చెప్పియుండెను. ఎప్పుడైతే 
ఒక వానరము నిన్ను త తన దెబ్బలతో బాధించు న అప ప్పుడె రాక్షస 
సంహారము సమీపించినదని తెలిసికొనుము. నాయనా! శ్రీరాముని 
దూతను కన్నులారా గాంచుట నా భాగ్యము. కోసలాధివతిని 
మనస్సులో స్మరించుచూ లంకలో (పదేశించుము.” హనుమంతుడు 
అతి సూక్ష్మరూపమును ధరించి నగరములో ప్రవేశించి, ప్రతి 
భవనమును వెదకెను.లెక్కించ వీలులేని యోధులుండిరి. పిధప 
అతి విచిత్రమైన అవర్షణీయమైన రావణుని భవనమును ప్రవేశించెను. 
గాఢనిద్రలోనున్న రావణుని చూచెను. కాని సీతాదేవి జాడ 


కనపడలేదు. 
3. సీతాదేవి దర్శనము 


పిదప హనుమంతుడు శీహరిమందిరము గల ఒక అందమైన 
భవనమును చూచెను. ఆ భవనముపై శ్రీరాముని ధను 


సుందరకాండము 249 


ర్పాణములు చెక్కబడియుం డెను. నూతనమైన తులసిమొక్కలు 
ఉండెను. ఆంజనేయుడు యిట్లు ఆలోచించెను: “లంక రాక్షసులకు 
నివాసస్ట్రానము. ఇచ్చట సజ్జనులు ఎట్టుండెదరు?” ఇంతలో నిద్రనుండి 
లేచి రామనామస్మరణచేయుచున్న విభీషణుని చూచి హనుమంతుడు 
సంతసించెను. (బాహ్మణరూవపమును ధరించి అతనిని పిలిచెను. 
ఆ పిలుపు వినగానే విభీషణుడు లేచి వచ్చి ప్రణమిల్లి కుశలమును 
అడిగి “బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? హరిభక్తులా లేక 
దీనదయాళువైన (శ్రీరామచందులా?” అని అడిగెను. అవ డు 
హనుమంతుడు (శ్రీరామకథను పూర్తిగా తెలిపి తన పేరును 
వెల్లడించెను. ఇద్దరి మనస్సులు ఆనందమగ్నములాయెను. విభీషణుడు 
పలికెను: “పవనకుమారా! దంతముల మధ్య నాలుకవలె నేను 
నిస్సహాయస్టితిలో నున్నాను. (శ్రీరామచంద్రుడు నాపై అనుగ్రహము 
చూపునా? నాది తామసిక శరీరము. భగవత్‌ ప్రాప్తి సాధనములు 
నేను ఎరుగను. కాని సజ్జనులైన మీ దర్శనము అయినది. కావున నాపై 
ప్రభు కృప "కలదని నాకు నమ్మకము ఏర్పడినది.” హనుమంతుడు 
“విధీషణా! (ప్రభువు సదా తన సేవకులపై కృప. జూపును. నేను 
చంచల స్వభావముగల కోతిని, దీనుడను, హీనుడను. అట్టి నాపైన 
కూడా శ్రీరామచంద్రుడు తన కృపను ప్రసరింపచేసెను.” అని 
పలికెను. పిమ్మట విభీషణుడు జానకీదేవి అక్కడ ఏ విధముగా నున్నదీ, 
ఆమె దర్శనమునకు ఉపాయములు తెలిపెను. హనుమంతుడు అతని 
దగ్గర సెలవు గైకొని సూక్ష్మరూపమును ధరించి సీతాదేవి యున్న 
అశోకవనమునకు పోయెను. 


సీతాదేవిని చూడగానే హనుమంతుడు ఆమెకు మనస్సులోనే 
ప్రణామములు ఆచరించెను. ఆమె శరీరము కృశించినదై తలపై 
జడలు కట్టియుండెను. ఆమె నిరంతరము ,శ్రీ,రఘునాథునే జపించు 
చుండెను. ఆమెను చూచి హనుమంతుడు కూడా దుఃఖించెను. చెట్ల 


250 తులసీ రామాయణము 


ఆకులమధ్య దాగుకొని కూర్చుండి, “ఈమె దుఃఖమును బాపుటకు 
నేను యిప్పుడు ఏమి చేయవలెను?” అని ఆలోచించ సాగెను. 
అదే సమయమున కృ[తిమాలంకారములు చేసికొన్న అనేక (స్త్రీలతో 
పాటు రావణుడు అచ్చటికి వచ్చి సామదానభయభేదోపాయములతో 
సీతాదేవికి నచ్చచెప్ప (ప్రయత్నించుచు పలికెను: *ఓ సుముధ్రీ! 
వినుము. మందోదరి మున్నగు రాణులనందరినీ నీకు దాసీలుగా 
సెదను. ఇది నా ప్రతిజ్ఞ ఒకసారి నావైపు చూడుము.” 
జానకీదేవి (శ్రీరాముని స్మరించి ఒక గడ్డిపోచను ఎదుటనిలుపుకొని 
పలికెను: “ఓ దశాననా! వినుము. మిణుగురు పురుగు ప్రకాశములో 
కమలము వికసించునా” దుష్టుడా! | క్రీరఘువీరుని బాణముల శక్తి 
నీకు తెలియదా?” ఒంటరిగానున్న నన్ను అవహరించితివి. నీచుడా! 
నీకు సిగ్గులేదా?” తనను మిణుగురు పురుగుతో, శ్రీరామచంద్రుని 
సూర్యునితో పోల్బ్చుచూ సీతాదేవి పలికిన వచనములను విని 
రావణుడు తన కరవాలమును తీసికొని కోపముతో పలికెను: “ఓ 
సీతా; నీవు నన్ను అవమానించితివి. ఈ ఖడ్గముచే నీ శిరస్సును 
ఖండించెదను. ఇప డే నా మాటను అంగీకరించుము లేనిచో 
[ప్రాణములపై ఆశ వదులుకొమ్ము.” సీతాదేవి సమాధానము ఇచ్చెను: 
“ఓ దశకంఠా! నీలకమలహారమువలే సుందరమై ఏనుగుతొండము వలె 
బలిష్టములై, విశాలములైన నా స్వామి బాహువులను అలంకరించనిచో 
ఈ కంఠము నీ కరవాలమునకు ఆహతియగును. ఓ ఖడ్లమా! 
గీరాముని వియోగాగ్నివలన కలిగిన నా సంతాపమును చల్లార్చుము. 
నా దుఃఖమును హరించుము.” సీతాదేవి పలుకులు విని రావణుడు 
ఆమెను చంపుటకు ముందుకు పరుగెత్తెను. అప్పుడు మందోదరి 
అతనిని వారించుచూ నీతి వాక్యములచే సమాధానపరచెను. 
రావణుడు రాక్షస స్త్రీలను పిలచి “మీరందరూ సీతను అనేక విధముల 
భయపెట్టుడు” అని యాజ్ఞాపించెను. “ఒక మాసములోగా నా 
మాటను అంగీకరించనిచో ఈమెను నా ఖడ్గమునకు బరి ఇచ్చెదను” 


సుందరకాండము 251 


అని పఠికి రావణుడు తన భవనముకు పోయెను. రాక్షస స్త్రీలు 
అనేక భయంకర రూపములతో సీతాదేవిని భయ పెట్టసాగిరి. 


వారిలో త్రిజటయను ఒక రాక్షసి ఉండెను. ఆమె (శ్రీరాముని 
చరణములందు అనురాగము గలది. వివేకవంతురాలు. ఆమె అందరినీ 
పిలిచి యిట్లు పలికెను: “సీతాదేవికి సేవ చేసిన మీకు హితము గల్నును. 
ఒక కోతి లంకనంతయూ  కాల్చుట నేను స్వవ్నములో చూచితిని. 
రాక్రస్ర సేన అంతయూ నగించెను. రావణుని గిరస్సులన్నియు 
ముండనము గావించబడి, ఇరవై భుజములు ఖఇండించబడి యుండెను. 
అతడు దిగంబరముగా గాడిదను ఎక్కి, దక్షిణ దిశగా యమపురికి 
పోవుచుండెను. లంకా రాజ్యము విభీషణునికి దక్కెను. (శ్రీరామ 
చంద్రుని విజయమునుగూర్చి నగరమున చాటింపు చేయబడెను, 
అప్పుడు (ప్రభువు సీతాదేవికై కబురు పంపెను. స్వప్నము కొలది 
రోజులలో సత్యమగును. నేను నిశ్చయముగా |ప్రకటించుచున్నాను.” 
ఆమె మాటలు విని రాక్షస (స్త్రీలు అందరూ భయపడి జానకీదేవి 
పాదముల పైబడి వేర్వేరు దిశలకు పోయిరి. ఒక నెల తరువాత 
రావణుడు తనను వధించుట తథ్యమని తలంచి సీతాదేవి చేతులు 
జోడించి త్రిజటతో పలికెను: “మాతా! ఈ దుఃఖసమయమున నీవే 
నాకు తోడు, నీడ. ఈ శరీర త్యాగము చేయుటకు వెంటనే నీవు 
ఏదైన ఉపాయమును చెప్పుము. ఈ విరహమును నేను సహింపజాలను. 
కర్రలను తెచ్చి చితిని పేర్చి అగ్నితో (వేల్చుము. నేను అందు నా 
శరీరత్యాగము చేసెదను.” సీతాదేవి మాటలు విని త్రిజట ఆమె 
పాదములను పట్టుకొని శ్రీరామచంద్రుని బలపరా[కమములను కీర్తించి 
సమాధానపరిచెను. “సుకుమారీ, రాత్రి వేళల అగ్ని లభించదు.” అని 
పలుకుచూ తన యింటికి పోయెను. 


252 తులసీ రామాయణము 


4. హనుమతాందేశము 


సీతాదేవి తన మనస్సున యిట్లు ఆలోచించెను: “విధాతయే 
నాకు (ప్రతికూలుడైనాడు. నేను ఏమి చేయుదును? నిప _ దొరకదు, 
బాధ తొలగదు. ఓ అశోక వృక్షనా! నా విన్నవమును వినుము. 
నా శోకమును హరించి నీ పేరును సార్హకమొనర్చుకొనుము. నీ 
కోమలమైన ఎర్రని ఆకులు అగ్నివలె నున్నవి. అగ్ని నిచ్చి నా 
శరీరమును అంతము చేయుము.” అని అనేక విధముల వ్యాకులత 
నొందిన సీతాదేవిని చూచి, హనుమంతుడు కొద్దిసేపు ఆలోచించి 
శ్రీరాముని ఉంగరమును ఆమె ముందు పడవేసెను. తన 'ప్రార్హ్షనను 
విని అశోకవృక్షము నిప్పకణమును పడవేసినది అని భావించి సీతాదేవి 
ఆ ఉంగరమును చేతిలో తీసుకొనెను, శ్రీరామనామాంకితమైన 
ఆ సుందరమైన ఉంగరమును గుర్తించి సీతాదేవి ఆశ్చర్యచకితురాలై 
హర్షవిషాదములను అనుభవించెను. శగ్రీరఘునాథుడు అజేయుడు. 
అతనిని ఎవ్వరూ జయించలేరు. యిట్టి దివ్యమైన ఉంగరమును 
ఎవ్వరూ మాయచే కల్పించలేరు” అని ఆమె ఆలోచించుచుం 
డగా హనుమంతుడు మధురముగా (శ్రీ/[రామచంద్రుని గుణములను 
వర్షించసాగెను. వానిని విని సీతాదేవి దుఃఖము మాయమయ్యెను. 
చెవులను, మనస్సును లగ్నముచేసి ఆమె వినసాగెను. హనుమంతుడు 
(పారంభమునుండి కథనంతయు వినిపించెను. అప డు “(శవణా 
మృతమైన ఈ సుందరకథను వినిపించినది ఎవ్వరు? సోదరా! 
ఎదుటకేల రావు?” అని సీతాదేవి పలికెను. అప్పుడు హనుమంతుడు 
సమీపమునకు వచ్చెను. అతనిని చూచి సీతాదేవి ముఖమును ప్రక్కకు 
తిప్పుకొని విస్మయముతో కూర్చొనెను. హనుమంతుడు పలికెను: 
“మాతా! నేను (శీ/రామచంద్రుని దూతను. కరుణానిధియైన 
శీరామునిపై (ప్రమాణము చేసి చెప చున్నాను. యిది సత్యము 
తల్లీ! ఈ ఉంగరమును నేనే తెచ్చినాను. శ్రీరామచంద్రుడు 


సుందరకాండము 253 


మీ కొరకై ఈ సంకేతమును నాకిచ్చి పంపినాడు.” సీతాదేవి 
“నరుల, వానరుల సమాగమము ఎట్టు జరిగినది?" అని అడుగగా 
హనుమంతుడు (శ్రీరామ సుగ్రీవుల మైత్రి కథను విశదముగా వినిపిం 
చెను. హనుమంతుని (ప్రేమభరిత వచనములను విని ఆమెకతనిపై 
విశ్వాసము కలిగెను. భగవంతుని సేవకుడని తెలిసిన తర్వాత అతని 
యెడల (ప్రీతి యినుమడించెను. నేత్రములు సజలదమూయెను. 
సీతాదేవి వలఠికెను: “నాయనా ఆంజనేయా! విరహసము[ద్రములో 
మునుగుచున్న నన్ను నీవు నావవలె రక్రించినావు. కరుణానిధియైన 
శ్రీరాముని అతని తమ్ముడు లక్ష శకుని కుశలసమాచారములను 
వినిపించుము. కోమలచిత్తుడు దయామయుడైన (శీ/రఘునాథుడు 
ఎప్పుడైనా నన్ను జ్ఞాపకము చేయునా? మరల నా కన్నులు 
వారి కోమల శ్యామల శరీరమును చూచి శాంతిని పొందునా?” 
అని పలుకుచూ సీతాదేవి పరితపించసాగెను. హనుమంతుడు 
తన కోమల వినమ వచనములు పలికెను: “తల్లీ! కృపానిధియైన 
(శీరామచంద్రుడు లక్ష్మణునితో సహా కుశలముగా నున్నారు. కాని 
మీ విరహమువలన దుణితులై వున్నారు. మీరు మనస్సులో 
సందేహించవలదు. మీపై అతని (ప్రేమ అపారము. మాతా! ఇవ డు 
ధైర్యము వహించి | శ్రీరఘునాథుని సందేశమును వినుడు. మనస్సును 
చిక్కబట్టుకొని సేవకులకు సుఖప్రదాతయైన (శ్రీరాముని స్మరించుడు. 
అధైర్యమును త్యజించుడు. ఈ రాక్షస సమూహములు శలభములవలె. 
శ్రీరాముని బాణాగ్నికి ఆహుతి. కాగలరు. శ్రీరామచం|ద్రునికి 
మీ సమాచారము తెలిసియున్నట్టయితే వారే మాత్రము ఆలస్యము 
చేయరు. త్రీ! నన మిమ్ములను ఇక్కడినుండి తీసుకొని పోయి 
వుండేవాడిని. కాని నాకు (పభువాజ్ఞ లేదు. మాతా! కొన్ని 
దినముల వరకు ధైర్యము వహించుడు. శ్రీరామచం[దుడు వానరులతో 
షాటు యిచ్చటీకి రాగలడు. రాక్షసులను సంహరించి మిమ్ములను 
యిక్కడినుండి పిలుచుకొని పోగలడు.” ఆ మాటలను విని సీతాదేవి 


254 తులీ రామాయణము 


పలికెను: “కుమారా! వానరులందరూ నీవలె చిన్నగా నుందురు. 
రాకసులు మిగుల బలవంతులు, యోధులు. అందుచే నా మనస్సులో 
సందేహము కలుగుచున్నది." ఆది వినగానే ఆంజనేయుడు తన 
శరీరమును పర్వతసమానముగా సెంచెను. అప్పుడు సీతాదేవి మనస్సు 
కుదుటవడి అతనిపై విశ్వాసము కలిగెను. హనుమంతుడు మరల 
చిన్న రూపమును ధరించెను. సీతాదేవి “కుమారా! నీవు బలమునకు, 
శీలమునకు నిధివగుదువు. జరామరణములు లేనివాడై, సద్గుణ ఖనివై 
శీరఘునాధునికి అత్యంత (పేమపాత్రుడివి అగుదువు. ప్రభువు నీపై 
కృషజూపును గాక!” అని ఆశీర్వదించెను. ఆంజనేయుడు సీతాదేవికి 
ప్రణమిల్లి చేతులు జోడించి, “తల్లీ! నేనిపడు సఫల మనోరథుడను 
అయినాను. మీ ఆశీర్వాదము అమోఘము. ఈ మధురమైన 
ఫలవృక్షములను చూచిన పిదప నాకు మిక్కిలి ఆకరిగానున్నది” అని 
పలికెను. సీతాదేవి “కుమారా! బలిష్టులైన  రాక్రస్రయోధులు ఈ 
వనమును రక్షించుచున్నారు” అనెను. హనుమంతుడు “అమ్మా! 
మీరు మనస్సులో |ప్రసన్నులైనచో నాకా రాక్షసులవలన భయము 
ఏ మాత్రము లేదు" అనెను. బుద్ది, బలమునందు హనుమంతుడు 
నిపుణుడు అని [గ్రహించి “నాయనా! పొమ్ము (శ్రీరామచంద్రుని 
చరణములందు మనస్సు లగ్నము చేసి ఈ  మధురఫలములను 
ఆరగించుము” అని పలికెను. ఆంజనేయుడు సీతాదేవికి నమస్కరించి 
వనమున ప్రవేశించెను. ' 


ది, లంకాదబొనము 


వనమునందు ఫలములను తినుటయేగాక వృక్షములను కూల 
ద్రోసెను. వనరక్షక్టులుగానున్న రాక్షసులలో కొందరిని చంపివేసెను. 
మిగిలిన కొందరు రావణుని వద్దకు పోయి మొర పెట్టుకొనిరి. “ప్రభూ! 
'ఒక పెద్దకోతి వచ్చి అశోకవనమును నాశనము చేసినది. వనరక్రక్రులను 


సుందరకాండము 255 


చంపినది.” ఆ మాటలు విని రావణుడు అనేక మంది యోధులను 
పంపెను. వారిని చూచి. హనుమంతుడు. గర్హించుచూ రాక్షసులందరినీ 
హతమారెను.. పిదప రావణుని ఆజ్ఞచే అతని కుమారుడైన 
అక్ష్రయుడు. అనేకమంది యోధులను తీసుకొనిరాగా అతనిని కూడా 
చంపి. రాక్షసులను అనేకమందిని సంహరించెను. పుత్రుని మరణవార్త 
విని రావణుడు: కోపముతో తన, జ్యేష్టకుమూరు డైన _మేఘనాథుని 
పంపెను. అతడు. మిక్కిలి, బలశాలి. ఇంద్రుని జయించినాడు. కాని 
హనుమంతుడు, పండ్లు పలుషటు కొరుకుచూ గర్లించుచూ ఒక 
మహా వృక్షమును పెకలించి అతవిషై ఐసరెను. వరా క్రమశాలు రైన 
యోధులను పట్టుకొని తవ శరీరబలముతో నలిపి చేసెను. మేఘనా 
థుడు కొద్దిసేపు స్పృవాకోల్యోయి అప పడే లేచి తన మాయను 
(ప్రయోగించెను. చివరకు (బ్రహ్మా,స్త్ర్మమును ప్రయోగించి హనుమంతుని 
మూర్చితునిగా నొనర్చెను. అతనిని నాగపాశముతో బంధించి రావణుని 
వద్దకు తీసుకొని పోయెను. వానరుడు బంధించబడినాడని విని 
రాక్షసులందరూ వినోదము చూచుటకు పరుగెత్తుకొని సభకు వచ్చిరి. 
హనమమంతుడు గూడా వచ్చి దశముఖుని సభను చూచెను. ఆ సభ 
జాన్నత్యము అవర్షనీయము. దేవతలు దిక్సాలకులు కూడా చేతులు 
కట్టుకొని వినయముతో నిలుచుండిరి. కాని హనుమంతుడు మాత్రము 
నిర్భయుడైయుండెను. రావణుడు ఇట్లు పలికెను: “ఓ కోతీ! నీవెవరు? ' 
ఎవరి బలమును నమ్మి నీవు వనమును నాశనమొనర్చితివి. నాపేరును 
కీర్తిని వినలేదా? రాక్షసులను ఏల హతమొనర్చితివి? నీకు (ప్రాణములు 
పోవునని భయము లేదా” ఆంజనేయుడు బదులు పలికెను: “ఓ 
రావణా! వినుము ఎవరి బలములోని లవలేశముచే నీవు సమస్త 
జగత్తును జయించగలిగితివ్కో ఎవరి ప్రియ పత్నిని నీవు దొంగిలించితివో, 
అట్టి ,శ్రీరాముని దూతగా నన్ను యెరుంగుము. నీ గొప్పతనము 
వాకు తెలియును. సహ్మస్రబాహువుతో పోరాడి ఓడింపబడితివి. వారి. 
యుద్దములో నిన్ను అవలీలగా జయించెను. రాక్షసరాజా! నాకు ఆకలి 


256 తులపీ రామాయణము 


చేయుచుండెను. కావున పండ్లు తిన్నాను. రాక్షసులు నన్ను కొడితే 
నేను వారిని కొట్టినాను. అహంకారమును వదలి నీ వంశమర్యాదను 
కాపాడుచూ శ్రీరాముని భజింపుము. జానకీదేవిని తిరిగి యిచ్చి 
చేయుము. _శ్రీరఘునాధుడు శరణాగతవత్సలుడు. శరణు జొచ్చినచో 
నీ అవరాధములను క్షమించి నిన్ను కాపాడును. శ్రీరామునికి 
విముఖుడైన వ్యక్తిని ఎవ్వరూ రక్రించలేరు.” 


హనుమంతుని వాక్యములను విని దురభిమానియైన రావణుడు 
వ్యంగ్యముగా నవ్వుచూ “మాకు గొప్ప జ్ఞానియైన కోతి గురువుగా 
లభించినది. మూర్చుడా! నీకు మృత్యువు సమీపించినది. అందులకే 
మాకు ఉపదేశము ఇచ్చుచున్నావు,” అని పలికెను. హనుమంతుడు 
“నీకు మృత్యువు సమీపించినది కావున నీ బుద్ది వక్రించినది” 
అని పలికెను. కుపితుడైన రావణుడు “ఈ మూర్చుని (పాణములు 
తీయుడు” అని పలికెను. అదే సమయమున వచ్చిన విభీషణుడు 
“దూతను చంపుట నీతి విరుద్దము, కావున ఏదైనా సామాన్యమైన శిక్ష 
విధించుడు” అని పలికెను. రావణుడు భటులను పిలిచి, “కోతులకు 
తదు తోకయందు ప్రీతి యుండును. కావున నూనెలో బట్టలను ముంచి 
దీని తోకకు చుట్టి నిప్పు పెట్టుడు. తోకలేని ఈ కోతి తన స్వామిని 
వెంటబెట్టుకొని వచ్చును. అతని పరాక్రమమును చూచెదముగాక 
అని ఆజ్ఞాపించెను. మూఢ రాక్షసులు నిప్పంటించుటకు (ప్రారంభించగా 
హనుమంతుడు తన తోకను విపరీతముగా పెంచెను. నగరములోని 
బట్టలు, నూనె చాలలేదు. నగరవాసులు వినోదమును చూచుచూ 
చప్పట్టు కొట్టుచూ, హనుమంతుని గేలిచేయుచూ నగరమంతయూ 
తిప్పిరి. హనుమంతుడు చిన్నరూపమును దాల్చి బంధములు విడిపిం 
చుకొని ప్రాకారముపై దుమికెను. రాక్షసులందరూ  భయపడిరి. 
అదే సమయమున (ప్రచండవాయువు వీచసాగెను. హనుమంతుడు 
అట్టహాసము చేయుచూ, గర్లించుచూ ఆకాశమంత ఎత్తు ఎదిగి, 


సుందరకాండము 257 


భవనముల పై దుముకుచూ పోయెను. అగ్ని కరాళజ్వాలలు అన్ని దిశల 
వ్యాపించెను. ఒక్క విభీషణుని - ఇల్లు తప్ప నగరమంతయూ తగలబడి 
పోయెను. చివరకు అగ్నిని సముద్రములో చల్లార్చి హనుమంతుడు 
సీతాదేవి సమ్ముఖమున నిలబడి పలికెను: “అమ్మా! | శ్రీరఘునాథుడు 
ఇచ్చినట్టుగా మీరు నాకు ఏదైనా చిహ్నమును ఇయ్యండి.” అపుడు 
సీతాదేవి తన చూడామణిని తీసి ఇచ్చి పలికెను: “నాయనా! 
(ప్రభువునకు నా (ప్రణామములు అందజేసి నా పలుకులను వినిపించుము. 
“పభూ! మీరు పూర్తకాములు అయిననూ దినులు, దుఃితుల 
పట్ట దయ చూపెదరని మీకు కీర్తి గలదు. నేను దీనురాలిని. 
నా సంకటమును దూరము చేయుడు. హనుమా! - ప్రభువు ఒక 
నెలలో రానిచో నేను జీవించియుండను. నిన్ను చూచి నా 
మనస్సు చల్లారినది. ఇప్పుడు మరల రాత్రింబవళ్ళు దుఃఖపూారితములు 
అగును.” హనుమంతుడు సీతాదేవికి నచ్చచెప్పి ఆమె పాదములకు 
ప్రణమిల్లి (శ్రీరాముని దర్శించుటకు బయలుదేరెను. 


6. యుద్దసన్నాహము 
(= 


సముద్రమును లంఘించి ఆవలి తీరమునకు చేరిన ఆంజనేయుడు 
వానరులను చూచి గొప్ప హర్షధ్వని చేసెను. అది చూచి 
శీరామకార్యము నెరవేరినది అని తెలుసుకొని వానరులందరు 
ప్రసన్నులై విశేషసమాచారములు అడుగుచూ శీరఘునాథుని 
చూచుటకు బయలు దేరిరి. త్రోవలో మధువనమును (పవేశించిన, 
అంగదుని ఆజ్ఞతో తీయని ఫలములను ఆరగించిరి. వారించిన 
వనరక్షక్రులను  ముష్పిఘాతములతో . తరిమి వేసిరి. వారు పోయి 
సుగ్రీవునితో ఆ సమచారము తెలుపగా, సుగ్రీవుడు వానరులు 
ప్రభు కార్యమును సాధించుకొని వచ్చినారని తలచి సంతోషించెను. 
ఇంతలో వారందరూ వచ్చి సుగ్రీవుని పాదములకు నమస్కరించి 


258 తులసీ రామాయణము 


హనుమంతుడు నెరవేర్చిన కార్యమును వేనోళ్ళ _పొగిడిరి. సుగ్రీవుడు 
హనుమంతుని ఆలింగనమొనర్చ్భుకొని వానరులతో కలసి, \ శ్రీరఘునాథు 
వద్దకు పోయెను. తన కార్యమును సాధించుకొని వచ్చిన వానరులను 
చూచి (శ్రీరాముడు మిక్కిలి సంతసించి కుశలసమాచారమును 
అడి7ను. జాంబవంతుని ద్యారా హనుమంతుని చరితమును విని 
అతనిని హృదయమునకు హత్తుకొని (శ్రీరామచంద్రుడు యిట్లు 
పరికెను. “నాయనా! జానకి ఏ విధముగా నున్నది? ఎట్లు 
తన (ప్రాణములు రక్రించుకొనుచున్నది.?” హనుమంతుడు పలికెను. 
“పభూ! మీ నామమే ఆమెను సదా కాపొడుచున్నది. నేను 
తిరిగివచ్చినపుడు జానకీమాత తన చూడామణిని ఇచ్చి. కనుల నీరు 
నింపుకొని నాతో కొన్ని మాటలు చెప్పినది. (ప్రభూ మీరు 
దీనబాంధవులు, శరణుజొచ్చిన వారి దుఃఖములు బాపుదురు. నేను 
మనోవాక్కర్మలచే మీ చరణములనే నమ్మితిని! (ప్రభూ! ఆమె 
ప్రతిక్షణము యుగముగా గడుపుచున్నది. వెంటనే పోయి మీ 
భుజబలముచే ఆ దుష్ట్రరాక్షసులను వధించి సీతాదేవిని తీసుకొనిరండి.” 


శీరఘునాథుడు సీతాదేవి చూడామణిని తన హృదయమునకు 
హత్తుకొనెను. హనుమంతుని పలుకులు విని శ్రీరాముని నేత్రములు 
అ(శుపూరితములు ఆయెను. హనుమంతునితో “హనుమా! నీతో 
సమానమైన ఉపకారి ఎవ్వరునూ లేరు. నేను నీకు ఏమి (ప్రత్యుపకారము 
చేయగలను” అని పలికెను. (ప్రభు వచనములను విని (పేమవిహ్వ్యలుడై 
ఆంజనేయుడు (ప్రభుపాదములపై పడెను. (ప్రభువు అతనిని లేవనెత్తి 
తన హృదయమునకు హత్తుకొని సమీపమున కూర్చుండబెట్టుకొని 
పలికెను: “హనుమా! సురక్షిత్రమైన రావణుని లంకను, అజేయమైన 
అతని కోటను నీవు ఎట్టు దహించితివి తెల్పుము.” అభిమాన 
రహితుడైన హనుమంతుడు పలికెను: “ఒక శాఖనుండి మరో శాఖ పైకి 
అతి లాఘవముగా దూకుటలో వానరము నేర్చు కలిగియుండును. 


సుందరకాండము 259 


చేను సముద్రమును: లంఘించి లంకను దహించుటు, రాక్షసులను 
వధించి, అశోకవనమును ధ్వంసము చేయుట మీ (ప్రతాపమహిమనే 
గాని నా గొప్పదనము ఏమియూ లేదు. ప్రభూ! కృపతో అత్యంత 
సుఖప్రదమైన మీ నిశ్చల _ భక్తిని (ప్రసాదింపుడు.” (శ్రీరాముడు 
“అస్హేకానిమ్ము' అని పలికెను. వానరులందరూ “శ్రీరామునికి 
జయమగుగాక!* అని పలికిరి. (క్రీరాముడు సుగ్రీవుని పిలిచి *లంకకు 
ఏగుటకు ఏర్పాట్లు గావించుడు ఇప్పుడు ఆలస్యము ఏల?” అని 
పలికెను. వెంటనే కపిరాజు సుగ్రీవుడు తన సేనాపతులకు ఆజ్ఞను 
ఇవ్వగా వారు వివిధ వర్షములు గల వానర భల్లూక సమూహములను 
సమాయత్తమొనర్చిరి. 


7. విభీషణ శరణాగతి 


అపార బలశాలురైన వానర భలూూక సైన్యములు (శీరామచం 
ద్రుని చరణకమలములకు నమస్కరించి గర్లించిరి. శీ /రామచంద్రుడు 
వారిపై తన కృపాదృష్టిని 'ప్రసరింపచేసెను. అనేక విధములైన 
శుభశకునములు కనిపించెను. లెక్కలేనన్ని వానరులు, భల్టూకములు, 
నఖములే శృస్త్త్రములుగా పెకరించిన వృక్షములను మోసుకొనుచు, 
(శ్రీరామచంద్రునికి జయమగుగాక అని పలుకుచూ నేలపై, ఆకాశమున 
పోసాగినవి. ఆ విధముగా కరుణానిథియైన (శ్రీరామచంద్రుడు 
సముద్రతీరమును చేరెను. హనుమంతుడు లంకను కాలర్చిపోయినప్పటి 
నుంచీ లంకావాసులైన రాక్షసులు భయభీతులై ఇండ్రలోనే దాగుకొని 
ఆలోచించసాగిరి. “ఇప్పుడు రాక్షస్రకులమును రక్రించువారు లేరు. ఎవని 
దూత బలమే వర్షనాతీతమో, అతడే స్వయముగా వచ్చినచో మనకు 
మేలు ఎట్టు కలుగును?” నగరవాసుల మాటలను దూతలద్వారావిని 
మందోదరి మిక్కిలి వ్యాకులతనొందెను. ఆమె ఏకాంతముగా రావణుని 
పాదములపై బడి చేతులు జోడించి నీతియుక్తముగా పలికెను: “ప్రభూ, 


260 తులపీ రామాయణము 


శ్రీహరితో ద్వేషము మానుడు. అతని దూత చేసిన పనులను 
తలచుచూ రాక్ష జైలు భయకంపితులు అగుచున్నారు. వెంటనే 
మంత్రిని పిలిపించి అతనితో (శ్రీరాముని భార్యను పంపండి." 
మూర్గుడు, గర్వియైన రావణుడు బిగ్గరగా నవ్వి పలికెను. పలు 
స్వభావతః పిరికివారు అను మాట నిజము. శుభసమయమున 
కూడా భయపడతారు. వానర సైన్యమే వచ్చినట్లయితే వారిని భక్షించి 
రాక్షసులు జీవించెదరు. లోకపాలకులు కూడా నా భయముచే 
వణకెదరు. అట్టిది నా భార్యవైన నీవు భయపడుట హాస్యాస్పదము.” 
ఆవిధముగా పలికి రావణుడు సభకు వెళ్ళిపోయెను. శత్రు సైన్యము 
సముద్రపు ఆవలి తీరము చేరినది అను వార్త విని ఇప్పుడు 
'మన కర్తవ్యమేయో సలహానివ్వండి అని మంత్రులను అడిగెను. 
వారు “మీరు దేవతలను, రాక్షసులను కూడా జయించునప్పుడు 
ఏ మాత్రము శ్రమ చేయలేదు కదా! ఇప డీ మనుష్యులను 
కోతులను లెక్క చేయుట ఎందులకు!” అని మంత్రులు అతని ముఖస్తుతి 
చేయుచుండిరి. మంత్రిగాని, వైద్యుడుగాని, గురువుగాని, భయముతో 
లేక పారితోషికము పై ఆశతో ప్రియవాక్యములు పలికినచో రాజ్యము, 
శరీరము, ధర్మము ఈ మూడు శీఘ్రముగా నాశనమగుట తథ్యము. 
రావణుడు కూడా ఇప్పుడు అదే స్తితిలో నుండెను. 


అదే సమయమున విభీషణుడు అచ్చటికి వచ్చి రావణునికి 
పాదాభివందనము చేసి పలికెను. “సోదరా! మీకు శుభమగు 
మాట నా బుద్దికి తోచినట్టు చెప్పెదను. కామము, క్రోధము, 
మదము, లోభము ఇవన్నియూ నరకమునకు మార్గములు. కావున 
వీనిని త్యజించి సజ్జనులు భజించు శీరామచందుని భజించుము. 
శ్రీరాముడు కేవలము నరభూపాలుడు కాదు. అతడు పదునాలుగు 
లోకములకు, (బహ్మాండములకు ప్రభువు, కృపాసాగరుడైన భగవంతుడు. 
పృధ్ధిని, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను రక్రించుటకు మనుష్యుడై 


సుందరకాండము 261 


అవతరించెను. అతడు దుష్టులను నాశనమొనర్చి ధర్మమును రక్షించును. 
రఘునాథుడు శరణాగతుల దుఃఖములను పోగొట్టువాడు. కావున 
అభిమానము, మోహమును, మదమును వదలి ఆ సర్వేశ్వరుని పత్నిని 
అతనికి అప్పగించి శరణువేడుము. పులస్త్యముని తన శిష్యుని ద్వారా 
ఈ సందేశమును మీకు పంపెను.” మాల్యవంతుడను చతురుడైన 
మంత్రి కూడా రావణునితో *నాయనా! మీ తమ్ముడు నీతిమంతుడైన 
విభీషణుడు చెప్పిన మాటలను హృదయమున ధరించుము” అని 
పలికెను. వారి మాటలను విన్న రావణుడు “ఈ  మూర్చులిద్దరూ 
శత్రువు గొప్పదనమును పొగడుచున్నారు. వీరిని దూరముగా పంపుటకు 
ఎవ్వరూ లేరా?” అని గర్లించెను. మాల్యవంతుడు తన యింటికి 
పోయెను. కొని విభీషణుడు మాత్రము రావణునికి అనేక విధముల 
నచ్చచెప్పెను. రావణుడు కోపముతో రెచ్చిపోయి పలికెను: “దుష్టుడా! 
నీకీ నాడు చావు మూడినది. నా అన్నము తిని బతుకుతూ 
శత్రువును పొగిడెదవా? మూర్గుడా! పొమ్ము. వారికే నీతి గరుపుము” 
అని పలికి రావణుడు అతనిని కారితో తన్నెను. విభీషణుడు అతని 
పాదములకు నమస్కరించి “మీరు నాకు తండ్రితో స.మానులు. 
మీరు తన్నిననూ నాకు మంచిదే. కాని (శ్రీరాముని భజించుటలోనే 
మీకు హీతమున్నది” అని విభీషణుడు తన మంత్రులను వెంటతీసుకొని 
ఆకాశమార్గమున పోవుచూ అందరికి. వినపడునట్లు పలికెను: “రావణా! 
(శ్రీరాముడు సత్యప్రతిజ్ఞుడు, సర్వశక్తిసంపన్నుడు. మీ సభ_ మృత్యు 
వశమున నున్నది. నేను (శ్రీరామచంద్రుని శరణు వేడుచున్నాను. 
నన్ను నిందించవలదు.” అట్టు పలికి విభీషణుడు (శ్రీరామచంద్రుని 
చరణకమలములనే ధ్యానించుచూ సముద్రపు ఆవలి ఒడ్డుకు చేరెను. 


విభీషణుని చూసిన వానరులు ఎవరో శత్రుషక్షప్రు దూత వచ్చినాడని 
తలచి అతనిని బయటనే ఆపి సుగ్రీవుని వద్దకు పోయి విషయమును 
తెలిపిరి. సుగ్రీవుడు (శ్రీరాముని వద్దకు పోయి, “రఘునాథా! రావణుని 


262 తులపీ రామాయణము 


తమ్ముడు విభీషణుడు మిమ్ములను చూచుటకు వచ్చినాడు” అని 
పల్కెను. ప్రభువు అతనిపై నీ అభిప్రాయము ఏమని అడుగగా 
సుగ్రీవుడు బదులు పల్కెను: “మహారాజా! నిశాచరుల మాయలను 
తెలుసుకొనుట కష్టము. వారు ఇచ్చానునారము రూపమును 
ధరించెదరు. విభీషణుడు మన రహస్యములను తెలుసుకొనుటకే 
వచ్చినాడని నా అభిప్రాయము. అతనిని బంధించి వుంచుట 
మంచిది.” అప్పుడు (శ్రీరాముడు పలికెను: “మిత్రమా! నీవు 
రాజనీతి విచారమును తెలిపితివి. కాని శరణాగతుడైన వాని భయమును 
తొలగించుట నా (ప్రతిజ్ఞ. శ్రీరామచంద్రుని వచనములు విని 
హనుమంతుడు మిక్కిలి సంతోషించెను. (శ్రీరాముడు మరల పలికెను: 
“ఒకవేళ విభీషణుడు దుష్టహృదయుడు అయినచో నా ఎదుటకు 
వచ్చేవాడే కాదు. ఎవడైతే నిర్మల హృదయుడైన భక్తుడో అతడే 
నన్ను సమీపించును. ఒకవేళ రావణుడు అతనిని మన రహస్యములు 
తెలుసుకొనుటకు వంపిననూ, నాకు భయముకాని, హానికాని లేదు. 
ఏలనన, (ప్రపంచములోని నిశాచరులందరినీ లక్ష్మణుడు ఒక్క క్షణములో 
మట్టు పెట్టుగలడు. కాని భయభీతుడై నన్ను శరణన్న వానిని నేను 
నా [ప్రాణములవలె రక్రించెదను. కావున అతడు వ ఉద్దేశ్యముతో 
వచ్చిననూ విభీషణుని ఇక్కడకు తీసుకొని రండు." అంగదుడు, 
హనుమంతుడు వెంటరాగా సుగ్రీవుడు “కృపాళువు శ్రీరామునికి 
జయమగుగాక” అనుచూ పోయెను. 


సాదరముగా విభీషణుని ముందుంచుకొని వానరులు కరుణానిధి 
అయిన శ్రీరాముని వద్దకు వచ్చిరి. నేత్రానందకరులైన సోదరులు 
యిద్దరినీ దూరమునుండియే చూచి రెప్పవాల్చ్బకుండా విభీషణుడు 
స్తబ్దుడై నిలుచుండెను. పిదప మనస్సును పదిలపరచుకొని మధురముగా 
పలికెను: “ప్రభూ! నేను దశముఖుని తమ్ముడను, రాక్షస కులములో 
జన్మించితిని. తామస స్వభావము కలవాడను. అతి పాపిని, 


సుందరకాండము 263 


మీరు జనన మరణ భయమును నాశము చేయు ప్రభువులని 
మీ కీర్తిని విని వచ్చినాను. రఘువీరా! నన్ను రక్రించుడు” అని 
సాష్టాంగ నమస్కారము చేయు విభీషణుని ఆదరముతో లేవనెత్తి 
శ్రీరామచందుడు తన హృదయమునకు హత్తుకొని సమీపమున 
కూర్చుండబెట్టుకొని భక్తుల భయమును పారదోలు వచనములను 
పలికెను: *లంకేశా! నీవు నీ పరివారము కుశలమా? నీవు 
నివసించు స్థానము భయంకరమైనది. రాత్రింబగళ్ళు _దుష్టులమధ్యనే 
నివసించెదవు. ఇట్టి స్తితిలో కూడా నీవు ధర్మమునే అవలంబించెదవు” 
విభీషణుడు పఠికను: *రఘునాథా! మీ చరణకమలముల వలన నేను 
కుశలుడను. నన్ను మీ భక్తునిగా నెజింగి నాపై దయ చూపినారు. నా 
భయమంతయు దూరమైనది. నాది నీచ స్వభావము అయినను మీరు 
స్వయముగ (ప్రసన్నులై నన్ను హృదయమునకు హత్తుకొంటిరి. నేను 
ధన్యుడను.” (శ్రీరామచంద్రుడు *లంకేశా! నీలో అన్ని సద్గుణములే 
గలవు. అందువలన నీవు నాకు అత్యంత ప్రియుడవు” అని పలికెను. 
వానరులు “*కృపాసాగరుడైన (శ్రీరామునికి జయమగుగాక!! _అని 
పలికిరి. \ క్రీరామచం|[దప్రభువు వెంటనే సముద్రజలములను తెప్పించి 
విభీషణుని రాజతిలకునిగా చేసెను. రావణుని |క్రోధాగ్నిలో కాలుచున్న 
విభీషణుని _గశీరామచం[ద్రమూర్తి రక్రించెను. 'అఖండ రాజ్య (పాప్తి 
వలన అది చల్చారెను. 


సర్వజ్ఞుడు; అన్ని రూపములలో ప్రకటితమగువాడు, కారణవశమున 
మనుష్య శరీరము ధరించినవాడు రాక్షస్రకులమును వధించి నీతిని 
రక్షైంచువాడైన (శ్రీరామచంద్రుడు పలికెను: “సు సుగ్రీవా, విధీషణా! ఈ 
లోతైన సముద్రమును ఎట్టు దాటగలము? అనేక జాతుల మొసళ్ళు, 
సర్పములు చేపలు గలిగి అపారమై అగాధమైన సముద్రమును 
దాటుట మిక్కిలి కష్ట్రము.! విభీషణుడు ఇట్లు పలికెను: *రఘునాథా! 
మీ బాణము ఒక్కటియే కోటి సము(ద్రములనైనను ఎండగొట్టును. 


sd 


264 తులసీ రామాయణము 


అయిననూ మొదట సముద్రుని (ప్రార్డించుట. నీతిదాయకము. మీ 

పూర్వజులలో పెద్దయైన సముదుడు ఏదో ఉపాయము చెప్పకపోడు.” 
0 4 

విభీషణుని సలహా విని (శ్రీరాముడు సముద్రమును సమీపించి 

ప్రణమిల్లైను. పిదప తీరమున సుఖాసనము పరచి కూర్చునెను. 


కో: లక్ష్మణుని లేఖ 


విభీషణుడు (శిరామచం[ద్ర (ప్రభువు వద్దకు రాగానే రావణుడు 
అతడి వెంట దూతలను పంపెను. వారు వానరశరీరములను 
ధరించి సకల విషయములను చూచిరి. తమ మనస్సులలో (ప్రభు 
గుణములను పొగడుచూ శ్రీరామచంద్రుని గుణగానము చేయసాగిరి. 
తమ కపటరూపమును మర్చిపోయిరి. వారిని శతువులుగా గుర్తించి 
వానరులు వారిని బంధించి సుగ్రీవుని వద్దకు తీసుకొనిపోయిరి. సుగ్రీవుని 
ఆజ్ఞచే వానరులు రాక్షస దూతలను బంధించి సేనకు నాలుగు వైపుల 
త్రిప్పిరి. అనేక విధముల బాధించిరి. వారి అరుపులు విని 
లక్ష్మణుడు వారిని విడిపించి తన వద్దకు పిలిచి పలికెను: “రావణునికీ 
ఉత్తరమును ఇవ్వండి. మరియు సీతాదేవిని అప్పగించి _శ్హీరామునితో 
సంధి చేసుకొననిచో అతనికి నాశము తప్పదని నా సందేశముగా 
తెలుపండి.” వారు లక్ష్మణునికి నమస్కరించి శీ/రాముని గుణములను 
కీర్తించుచూ వెళ్లిపోయిరి. వారు రావణుని వద్దకు వెళ్ళిపోయి యిట్లు 
పలికిరి; “ప్రభూ! మీ తమ్ముడు విభీషణుడు గీరామునితో 
కలవగానే అతనిని శ్రీరాముడు రాజతిలకునిగా చేసెను. మేము 
దూతలమని విని వానరులు మమ్ములను కట్టివేసి చాలా బాధించిరి. 
శ్రీరామచంద్రుడు మమ్ములను విడిపించెను. అనేక వర్గములు 
గల భలూకములు వానరులతో కూడిన సైన్యము వర్షించనలవికానిది. 
వారందరూ అమిత పరాక్రమవంతులు వారిలో ప్రతిఒక్కడు 
యుద్దములో మిమ్ములనోడించగలడు. వారు యుద్దసన్నద్దులై ఉన్నారు. 


సుందరకాండము 265 


కాని (శ్రీరాముడు వారికి ఆజ్ఞను ఇవ్వలేదు. శ్రీరామచంద్రుని తేజస్సు 
బలము బుద్ది వర్షించనలవి కానివి, ఒక్క బాణముచేతనే అతడు 
వంద సముద్రాలను ఎండగొట్టగలడు. అయిననూ నీతి నిపుణుడు 
అగుటచే మీ సోదరుని సలహాను అనుసరించి సముద్రుని దారిమ్మని 
ప్రార్హించుచున్నాడు.” దూత పరికిన మాటలను విని రావణుడు 
నవ్వి పలికెను: “ఇంత తెలివితేటలు కలవాడు కావుననే అతడు 
వానరుల సహాయము అర్షించినాడు. పిరికివాడు కావున విభీషణుని 
నమ్మి సముద్రుని (ప్రార్రించుచున్నాడు. అట్టివానికి విజయము ఎట్టు 
కలుగును?” అదే సమయమున దూత లక్ష్మణుడు ఇచ్చిన లేఖను 
రావణునికి ఇచ్చెను. రావణుడు దానిని ఎడమచేతితో తీసుకొని 
మంత్రిని పిలిచి చదవమని చెప్పెను. అతడు చదివెను: “అరే శఠుఢా! 
కేవలము మాటలతోనే నీ మనస్సును సంతృప్తి పరచుకొనుచూ నీ 
వంశమును నాశనమొనర్చు (శ్రీరామునితో వైరము పెంచుకొనిన 
నిన్ను [బహ్మవిష్ణుమహేశ్యరులు కూడా రక్రించలేరు. అభిమానమును 
వీడి మీ సోదరునివలె ప్రభు చరణకమలములను ఆ(శయించుము. 
లేనిచో (శ్రీరాముని బాణాగ్నికి నీ పరివారము శలభములవలె నాశనము 
అగును." ఆ లేఖను విని రావణుని మనస్సు భయగ్రస్తమాయెను. 
కాని కపటపు నవ్వును తెచ్చుకొని అందరూ. వినునట్లు, “నేలపై 
బడిన వ్యక్తి ఆకాశమును అంటుటకు (ప్రయత్నించునట్లు ఈ. తాపసి 
తన వాచాలతను చాటుకున్నాడు” అని పలికెను. అప్పుడు 
దూత -*ప్రభూ! అభిమానమును మాని లక్ష్మణుని మాటలను 
సత్యములుగా నెంచుడు. | క్రీరామునితో వైరమును మానుడు. అతడు 
శాంతస్వభావుడు, మీ అపరాధములన్నింటినీ ఆయన క్రమించును. 
జానకీదేవిని | శ్రీరఘునాథునికి అప్పగించండి. నా విన్నపమును వినండి” 
అని పలికను. ఆ మాటలు విన్న రావణుడు అతనిని కాలితొ. తన్నెను. 
అతడు విభీషణుని వలె రావణునికి నమస్కరించి _ శ్రీరాముని 
శరణు వేడెను. అగస్త్యుని శాపము వలన రాక్షసుడైవున్న తన నిజ 


266 తులసీ రామాయణము 


స్యరూపము అయిన మునిగా మారి (శ్రీరామునికి (ప్రణమిల్లి తన 
జ ae రా 
ఆశ్రమమునకు పోయెను. 


రః సము[ద్రగర్వభంగము 


మూడు దినములు గడిచినప్పటికీ సముద్రుడు (ప్రభు ప్రార్హనను 
వినలేదు. (శ్రీరాముడు కోపముతో “లక్ష్మణా! నా ధనుర్పాణములు 
తెమ్ము. అగ్ని బాణముచే ఈ సముద్రమును ఎండగొబ్టదను. 
భయపెట్టనిదే సముద్రుడు నా మాటను మన్నించడు” అని పలుకుచూ 
రఘునాథుడు ధనుస్సును ఎక్కు పెట్టును. అగ్నిబాణమును సంధించగానే 
సముద్రుని హృదయము (ప్రజ్యలితమయ్యెను. అందులోని జలచరములు 
వికలమై కారిపోయెను. అప్పుడు సముద్రుడు బంగారు వళ్ళిములో 
మణులను నింపి, అభిమానమును వదరి (బ్రాహ్మణవేషముతో వచ్చి 
భయముతో (ప్రభు పాదములు పట్టుకొని ప్రార్హించెను. “ప్రభూ! 
నా అవరాధమును క్రమింపుడు. స్వభావతః పంచభూతములన్నియూ 
జడమైనవి. కావున నేను జడుడను. నాకీ శిక్షను ఇచ్చి నా 
అభిమానమును ఎండగొట్టితిరి. మీ ఆజ్ఞచే నెను ఎండిపోయెదను. 
మీ సైన్యము ఆవరి తీరమును చేరును. కాని దీనివలన నా 
పరిమితి నశించును. కావున వానరసైన్యము సముద్రమును దాటు 
నుపాయము తెరిపెదను. నలుడు, నీలుడు అను వానరులిద్దరు 
సోదరులు. బాల్యమున ఒక బుషి వారికి వరమును ఇచ్చెను. వారు 
తాకిన గొప్ప పర్వతములైనను నీటిపై తేలును. (ప్రభు మహిమను నేను 
హృదయమున నిలుపుకొని నా శక్తికొలది సహాయము చేయగలను. 
ముల్లోకములలో మీ కీర్తినందరు గానము చేయునట్లు సముద్రముపై 
వారధిని నిర్మించుడు. ఈ బాణముచే నా ఉత్తర తీరమున గల 
పాపులను నాశమొనరించుడు.” కృపాళువు రఘువీరుడు సముద్రుని 
విన్నపమును విని అతని బాధలను నివారించెను. సముద్రుడు మిగుల 


సుందరకాండము" 267 


సంతసంచెను. (ప్రభువునకు నమస్కరించి తన గృహమునకు పోయెను. 


కలియుగ పాపములు దూరము చేయు ఈ కథను తులసీదాసు తన 
బుద్దిననుసరించి గానము చేసెను. శీరఘునాథుని, గుణసమూహములు 
సుఖస్టానములు. ఆ గుణగానమే అన్ని శుభములకు ఆధారము. ఎవరైతే 
దీనిని ఆదరపూర్వకముగా వింటారో వారు ఏ ఇతర సాధనములు 
లేకుండగనే భవసాగరమును దాటగలరు. 
కలియుగమునందరి సమస్తపాపములను నశింపచేయు 


(శీ ,రామచరితమానసమునందలి “సుందరకాండము” 
అను ఐదవ సోపానము సమాప్తము. 


268 తులసీ రామాయణము 





















హనుమాన్‌ చాలీసా 
శ గోస్యామీ తులసీదాసు రచితము 


దోవో॥ శ్రీగురు చరణ నరోజరజ నిజమనముకురు నుధార! 
వరణొౌ రఘువర విమలయశ జోదాయక భలచారి॥ 


శీ సద్గురు చరణకమల దూళిచే నా మనోదర్పణమును 
శుద్దిచేసికొని పురుషార్హ (ప్రదమైన (శీ,రామచంద్రుని నిర్మలయశస్సును 
సుత్తించెదను.. 
బుద్దిహీన తనుజానికే నుమిరౌ వవనకుమార్‌। 
బరబుద్ద విద్యా దేవా మొపొ వారవా కలేశ వికార్‌ / 


ఈ దేహము అజ్ఞానజానిత మని (గ్రహించి, బలమును, బుద్దిని, 
విద్యను యొసంగి క్షేశములను, పాపములను తొలగించు పవనపుత్రుని 
స్మరించెదను. 
చేపాయి॥ 

1. జయ వానుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తివాంయలోక 
ఉటాగర! 


2. రామదూత అతులిత బలధానూ, అంజునివుత వచన నుత 
నామా 


సకలశ్నా స్త్రములకు, సుగుణములకు సముద్రమైన హనుమంతునకు 
జయమగుగాక! మూడులోకములను దీప్తి నొసగు కపీశ్వరునికి 
జయము. ఓ రామ దూతా! నీవు అసమానబలసంపన్నుడవు. అంజనీ 
పుత్రుడనియూ, పవనసుతుడనియూ నీకు పేర్లు. 





తి మవోవీర విక్రమ బజరంగీ కుమతి నివార నువుతి కే నంగీ/ 
4 కంచన వరణ విరాజ నువేశా కానన కుండల కుంచిత కేశా 


_ సుందరకాండము 269 


ఓ మహావీరా! నీవు పరాక్రమశాలివి. వజ్రమయ శరీరుడవు. 
దుర్భుద్దిని నివారించి, సద్బుద్ది యుక్తమగు సత్సంగము ననుగ్రహిం 
చువాడవు. స్వర్గమయకాంతిగల దేహము గలవాడవు. అతి సుందర 
వేషముతో, చెవులందు కుండలములతో, ఉంగరములు తిరిగిన 
'కేశములతో (పకాగించువాడవు. 


5. వోథ వజ అరు ధ్ధజావిరాజై కాంభే మూంజ జనేవూఛాడైో 
6. శంకర నువన కేనరీ నందన తేజు (పతావ మవోజగ వందన 


నీ చేతి యందు వ్యజము, విజయధ్వజము, భుజమున మూంజీ 
యుజ్లోపవీతము శోభాయమానముగా నున్నవి. శంకరుని వరపుత్రు 
డవు, కేసరీనందనుడవు. అసమానమైన తేజ |ప్రతాపములుగలిగి 
జగద్వంద్యుడ వైనావు: ' 
7. విద్యావాన గుణీ అతి చాతుర రామకాజు కరివేకో ఆతుర! 
& (పభుచర్మిత నునివేకో రసీయా రామ లఖన సీతా మన బనీయా! 
సమస్తవిద్యలకూ, సద్దుణములకు నిధానమవు. అతిచతురుడవు. 
శ్రీరామ కార్యమును నేరవేర్చుటకు ఉత్సాహవంతుడవు. (శ్రీరామ 
ప్రభువు చరితమును 'వినుటలో మిక్కిలి రసికుడవు. నీ మనస్సున 
సదా సీతారామ లక్ష్మణులు వసించుచుందురు. 


9. న్యూక్ష్యరూవ ధరి నీయవొ6 దిఖావా వికట రూవ ధరి లంక 
జలావా! 


10. భీమ రూన ధరి అనుర నంవోరే రామచం[ద కే కాజు నవాంధదే/ 


సూక్ష్మరూపమును ధరించి సీతాదేవికి గోచరించితివి. భయం 
కరూపముతో లంకను కాల్చితివి. మహా భయంకర రూపమును 
దాల్చి రావణాసుర సైన్యమును హతముచేసితివి. (శ్రీరామచంద్రుని 
కార్యమును నేర వేర్చితివి. 





270 తులసీ రామాయణము 


. లాయ నజీవన లఖన జియాయే & రఘువీర వారీ ఉర్‌ లాయే! 
రభువతి కీన్లీ బహొత్‌ బడాయీ కవో భరత నమ తుమ [వ్రీయ 


భాాయాా/ 


సంజీవిని మూలికను తెచ్చిన లక్ష్మణుని జీవింపజేసితివి. సంతుష్టృ 
డైన శ్రీరాముడు నిన్ను హృదయమునకు హత్తుకొనెను. రఘునాథుడు 
నిన్ను మిక్కిలి (ప్రశంసించుచూ “నీవు నాకు సోదరుడైన భరతునితో 
సమానముగా ప్రైెయమైనవాడవు” అని పలికెను. 


13. నవాన వదన తుమ్హరో యశ గావైం అనకహీ _శ్రీవతి కంర అగావైం 


14. ననకాదికో ([బవ్మోది మునీశా నారద శారద వహిత అకూశా 


“దేయినోళ్ళతో ఆదిశేషుడు నీ కీర్తిని గావము చేయుచున్నాడు” 
అని పల్కు చూ గీ పత్‌ియగు రామచంద్రుడు నిన్ను కౌగలించుకొ నెను. 
సనకాది మునులు బ్రహ్మాది దేవతలు, నారదుడు, సరస్వతీదేది కూడా 
నీ కీర్తిని షాగడుచున్నారు. 

15. యమ కుబేర దిగపాల జవోంతే కవి కోవిద కహి నకే కహోంతే। 

16. తుమ ఉవకార నుగ్రీవహి కీన్లా రామమిలాయ రాజవద దీన్లా॥ 
యముడు, కుబేరుడు మున్నగు దిక్పాలకులు కూడా నిన్ను 

వర్గించజాలకున్నారు. కవులు, పండితులు ఏమని స్తుతించగలరు? నీవు 

సుగ్రీవునికి మహోపకారమొనర్చితివి. (శ్రీరామచంధద్రునితో మైత్రిని 

కలిగించి అతని రాజ్యమునతనికి కప్పగించితివి. 

17. తుమ్హరో మంత్ర విభీషణ మానా లం కేళ్ళర భయే నబ జగ 
జానా! 


18. యుగ నవ్శాన యోజన వరభానూ లీలోతాహి మధుర్‌ థల 
జానూ 





సుందరకాండము 211 


నీ సలహానుపాటించుటచేతనే విభీషణుడు లంకాధిపతి మైనాడు. 
ఇది జగద్విదిత సత్యము. రెండువేల యోజనముల దూరముననున్న 
సూర్యుని మధురఫలమని భావించి లీలగా [గ్రహించినావు. 
| 29 ప్రభు ముద్రికా మేలి ముఖ మహీం జలధి లాంఘీ గయే అచరజ 
నాహీం 
20. దుర్గమ కాజు జగత కేజోతే నుగము అన్నుగవా తుమ్లురే తేతే/ 


శ్రీరాముడొసంగిన ముద్రికను నోట నిడుకొని సముద్రమును 
| సునాయాసముగా దాటితివి. ఇందు ఆశ్చర్యములేదు. ఈ జగత్తున 
| దుర్గమమైన ఏ కార్యముకూడా నీయనుగ్రహముచేత సుగమమగును. 
| 2 రామ దు ఆరే తుమ రఖవారే వో తన ఆజ్ఞా బిను వైఠారే! 
| 22. నబ నుఖలపాం తుమార్‌ శరణా తుమ ర్రకక కావూకో డరనా॥ 
ద. దవ అ 

నీవు (శ్రీరామచంద్రుని భవన ద్యారమువద్ద రక్షక్రుడవు. నీ 
| యాజ్ఞలేనిదే ఎవ్వరూ లోనికి ప్రవేశింపలేరు. నిన్ను శరణుజొచ్చిన 
| వారికి అన్ని సుఖములు లభించును. నీవు రక్రక్రుడవై యుండగా 
| ఎవ్వరికెట్టి భయము కలుగును? 
| 23. అవన తేజ నమ్హారో ఆపై తీనోం లోక వోంకతే కాంవై! 

| 24. భూత వీళాచ నికట నహి ఆవే మవోబీర జబనామ నునావై! 
' మీ ప్రతాపమును మీరే నిగ్రహించుకోగలరు. మీరు గర్జించిన 


| ముల్లోకములు కంపించును. ఓ మహావీరా! నీ నామమును వినినంతనే 
భూత పిశాచములు నీ భక్తుల దరిచేరవు. 


(25. నాపై రోగ వారై నబ వీరా జవత నిరంతర వానుమత వీరా! 


26 సంకటసే వానుమాన ఛుడావై మన [కమ వచన ధ్యాన జోలావై! 


నీ నామమును నిరంతరము జపించినచో సమస్త రోగములు, పీడలు 





272 తులపీ రామాయణము 





నశించిపోవును. మనో వాక్కర్మలచే హనుమంతుని ధ్యానించువారు 
సమస్త సంకటములనుండి ముక్తులయ్యెదరు. 


27 నబ వర రామ తవస్తేరాజా తిన కే కాజు నకల తుమ సాజా! 
28. జార మనోరథ జో కోయి లావె తాను అమిత జీవన థల పావె॥ 
౬. రూ 


రాజగు శ్రీరాముడు తపస్వియై అందరికీ (ప్రభువై యుండుగా, 
అతని కార్యములన్ననింటినీ నీవు నెరవేర్చుచుందువు. ఏ మానవుడై 
ననూ నిన్నాశయించినచో అతని మనస్సు నందలి కోరికలన్నియూ 
నెరవేరును. 


29. చారోయయుగ వరతావ తుమ్హారా స్థా వరసిద్ది జగత ఉజియారా! 
30. సాధు నంతకే తుమ రఖవారే అనుర నికందన రామ దులారెే। 


నీ ప్రతాపము. నాలుగు యుగములలో ప్రసిద్దము. _ దానిచే 
(ప్రపంచము దేదీప్యమానమగుచున్నవి. సాధుసత్పురుషులకు , రక్రక్రుడవు. 
అసురులను వధించి (శ్రీ/రామునికి (ప్రియుడ వైతివి. 


31. అష్టసీద్ది నవనిధి కే దాతా అన వర దీన్హా జానకీ మాతా! 


౩2. రామ రసాయన తువ్లూరే పాసా సాదర తుమ రఘువతికే దాసా! | 


అష్టసిద్దులను, నవనిధులను ప్రసొదించువాడవని జానకీమాత నీకు | 


వరమొసంగినది. నీ వద్ద దివ్యమైన రామనామామృతము గలదు. 
సదా (శ్రీరాముని సేవనే చేయుచుందువు. 


32. తుమ్ల రే భజన రామకో పావై జనమ జనమకే దుఖ బినరావై! 
34. అంతకాల రఘువతివుర జాయీ జనో జన్మ వారిభిక్టి కహోఈః॥ 


మనుజుడు నిన్ను భజించిన (శ్రీరాముని సన్నిధిని చేర్షుచున్నాడు. 
అనేక జన్మలనుండి సంక్రమించిన దుఃఖములను _ పోగొట్టుకొనుచు 


న్నాడు. నీ భక్తులు అంత్యకాలమున శ్రీరాముని చేరుదురు. నూతన | 


జన్మపొందినచో  హరిభక్తులయ్యెదరు. 


లాను ౨౯. 


సుందరకాండము 273 


35. జార దేవతాచిత్త న ధరఈ వానుమత సేయి నర్హనుఖ కరః! 
36. నంకట వొళ్లు మిటై నబ వీరా జో నుమిరై వానుముత బలబీరా/ 


అన్య దేవతలను చిత్తమున నిలుపుకొనక హనుమంతుని సేవిం 
చినవారు సర్వసుఖములను పొందుదురు. ఎవరు బలవంతుడైన 
హనుమంతుని స్మరించెదరో వారి సంకటములు, పీడలు తొలగిపోవును. 


37. డెదడా వానుమాన గోసాయోీం కృపా కరో గురు దేవ కీ నాయీ! 
38. జో నతబార పాఠ కర జోయీ ఛూటహిం బంది మనోనుఖ 
నోయీ॥/ 


ఆంజనేయా నీకు జయము, జయము, జయము, గురుదేవునివలె 
నాపై కృపజాపుము. నిర్మలభక్తితో ఈ స్తుతిని నూరుసార్డు పఠించినవారు 
సమస్త బంధములనుండి ముక్తులై పరమ సుఖముననుభవింతురు. 


39. జో యవా -వడై వానుమాన చలీసా నోయి సిద్ది సాఖీ గౌరీశా! 
40. తులనీదాన నదా వారి చేరా కీ జై నాథ వృాదయ మవాండేరా! 


ఈ హనుమాన్‌ చాలీసాను భక్తితో పఠించిన వారికి సర్వసిద్దులు 
కలుగును. గౌరీపతియే దీనికి సాక్ష్యము. తులసీదాసుడను నేను సదా 
హరిభక్తుడను. ఓ హనుమా! దయయుంచి సదా నాహృదయమున 
వసింపుము. 
దోవ! వవనతనయ నంకటవారణ 

మంగళమూరతి రూన. 
రామలఖిన సీతా నహిత 
వృాదయ బనవా నురభూవ | 

పవనతనయా! సంకటహరణా! మఠగళమూర్తీ! ,శీ,సీతారామల 
క్ష్యణులతోకూడి నా హృదయమున వసింపుము. 


kx Xx 





న స్లో pm 
హు DN 





MED క్ష 
160 
((( 
wa 
ss సహ 
ర! 
గ! 
రు 
el 
Dy 
(1 


ఫ్లా 


ప 


«= 
Ce 
= 
= 
ర 


(1 





ఆరవ సోపానము 
లంకా కార దవ J 


1. వందనము 


కొమారిత్చైన శివునికి ఆరాధ్యదైవము, భవభయమును పోగొ 
ట్టువాడు, యోగీశ్వరుడు, అజేయుడు, నిర్గుణుడు, నిర్వికారుడు, 
మాయాతీతుడు, దేవతలకు (వభువు, దుష్టులను వధించువాడు, 
పవృధ్వీపతి _ అవతారమును దాల్చిన (శ్రీరామునికి వందనమును 
ఆచరించెదను. 





అతిసుందరమైన తెల్లని దేహకాంతి గలవాడు, పులి చర్మమును 
ధరించినవాడు, సర్పములను భూషణములుగా కలవాడు, శుభములను 
యిచ్చువాడు కామదేవుని భస్మము చేసినవాడు పార్వతీపతియైన (గీ, 
శంకరునికి నమస్కరించుచున్నాను. 


౨. సేతుబంధనము 


సముద్రుని సలహానువిన్న (శ్రీరామచంద్రుడు తన సలహాదారులతో 
“ఇప్పుడు ఆలస్యమేల? వెంటనే వారధిని నిర్మించుడు,” అని 
పల్కెను. జాంబవంతుడు నలుడు, నీలుడు అను సోదరులను పిలిచి 
“మనస్సులో (శ్రీరాముని మహిమను స్మరించుచూ సేతువును 
నిర్మించుడు. (ప్రభు[పతాపము వలన మీకు ఏ మాత్రము (శ్రమ 
కలుగదు,” అని ఆదేగించెను. పిదప వానర సైన్యమును పిలిచి చెప్పెను: 
“మీరందరూ హృదయములలో శ్రీరాముని చరణకమలములను 


లంకాకాండము 275 


స్మరించుచూ [శ్రమలేని సేతుబంధనములో నిమగ్నులు కండు. వృక్ష 
ములను పర్వతములను మోసికొనిరండు..” ఆ మాటలను విన్న 
వానరభలూూకములు హుంకరించుచూ జయయధ్యానములు చేయుచూ, 
ఎత్తైన పర్వతములను, చెట్లను లీలగా మోసికొని వచ్చి నలునికి 
నీలునికి ఇచ్చుచుండిరి. వారు వాటిని బంతులవలె తీసుకొని 
సుందరమైన సేతువును నిర్మించిరి. ఆ సేతు నిర్మాణమును చూచి 
(శీ/రాముడు నవ్వుచూ పలికెను: “ఇక్కడ భూమి అతి సుందరమైనది. 
ఉత్తమమయినది. నేను యిచ్చట శంకర మూర్తిని (పతిష్మించెదను. 
ఇది నా మనస్సులోని సంకల్పము.” (శ్రీరామచంద్రుని వచనములను 
విని వానర రాజు సుగ్రీవుడు దూతలను పంపగా వారు ముని(శేష్టులను 
పిలుచుకొని వచ్చిరి. (శ్రీరామచంద్రుడు. శివలింగ ప్రతిష్ట చేసి 
యధావిధి పూజించి పలికెను: “రివునితో సమానము అగు ప్రియుడు 
నాకెవ్వరు లేరు. ఎవ్వరైతే ఈ రా మేశ్యరమును దర్శించెదరో, 
గంగాజలమును తెచ్చి శివునికి అభిషేకము. చేసెదరో వారికి ముక్తి 
లభించును. ఈ సేతు దర్శనము చేసినవారు (శచు లేకుండగనే 
సంసారసాగరమును దాటెదరు.” శ్రీరాముని వచనములను విని 
అందరూ సంతసించిరి. ముని(శేష్టులు తమ ఆ(శ్రమములకు పోయిరి. 


శ్రీరాముని కృపచే నలుడు, నీలుడు వేసిన రాళ్ళు సముద్రములో 
నావలవలె తేలిపోయెను. నలుడు, నీలుడు సేతువును అత్యంత 
ధృఢముగా నిర్మించిరి. వానరసేనలు సేతువుపై ముందుకు నడిచినవి. ' 
శ్రీరాముడు సెతువునెక్కి. విశాలమైన సముద్రమును చూచెను. 
కృపాళువగు (శ్రీరామచంద్రుని దర్శించుటకు జలచరములన్నియూ 
సమూహములుగా పైకి వచ్చెను. అవి సర్వత్ర వ్యాపించి (ప్రభువును 
దర్శించి ఆనందమగ్న మైనవి. ప్రభువాజ్ఞచే వానర సైన్యము ముందుకు 
నడవసాగెను. "సేతువు వానర సైన్యముతో నిండిపోయెను. కొండరు 
ఆకాశమున ఎగురుచూ పోసాగిరి. మరి కొందరు - జలచరముల 


276 తులపీ రామాయణము 


వీపుల పైనెక్కి పోసాగిరి. (శ్రీ రఘునాథుడు, లక్ష్మణుడు నవ్వుచూ 
సముద్రమును అవలీలగా దాటి ఆవరితీరమున గుడారములు వేసిరి, 
[పభువాజ్ఞచే వానరభల్దూకములు వనములోని  ఫలములన్నింటిసీ 
భక్రించిరి. వృక్షములన్నియూ కాలగతిని, బుతుధర్మమును కూడా 
పాటించక ఫలభరితములు ఆయెను. వానరులు పర్వతశిఖరములను 
లంకవైపునకు విసరివేయుచుండిరి. ఎక్కడైనా రాక్షసుడు కనపడినచో 
వాని చట్టు మూగి నాట్యము చేయుచూ వాని ముక్కు, చెవులు 
కొరికి, ప్రభువు కీర్తిని వానితో చెప్పించి వదలిచేయుచుండిరి. ముక్కు, 
చెవులు తెగిన రాక్షసులు రావణుని వద్దకు పోయి అన్ని విషయములు 
చెప్పిరి సముద్రముపై సేతుబంధమును విన్న దశానుడు భయపడుచూ 
ఒక్కసారిగా పదినోళ్ళతో గట్టిగా అరిచెను. పిదప కపటపు నవ్వుతో 
తన భయమును కప్పిపుచ్చుకొని తన భవనమునకు పోయెను. 


3. మందోదరి విన్నపము 


(శీ,రామచంద్రవ్రభువు అవలీలగా సముద్రమునకు సేతువు కట్టి 
లంకకు ఏతెంచిన విషయమును విని మందోదరి తన పతి చరణములకు 
(ప్రణమిల్లి (ప్రార్దించెను. “నాథా! కోపము మాని నా మాటలు 
వినండి. బుద్ది, బలముచేత మనము జయించగలిగిన వానితోనే వైరము 
చేయవలెను. మీకు \క్రీరఘునాథుని మధ్య నిశ్చయముగా దీపపురుగుకు 
సూర్యునికిగల అంతరము వంటిది. \ శ్రీమహావిష్ణువే పృథ్వీభారమును 
బాపుటకు అవతరించినాడు. అతనితో విరోధము మాని అతని 
చరణకమలములకు నమస్కరించి జానకీదేవిని అతనికి సమర్పించుడు. 
కుమారునికి రాజ్యమును అప్పగించి వనములో ,శ్రీ,రఘునాథుని 
భజింపుడు. మీరు చేయవలసిన పనులన్నియూ చేసినారు. చరాచర 
(పపంచమునంతయూ జయించినారు. ఇప్పుడు సృష్టిస్టితిలయకారకుడెన 
పరమాత్మను భజింపుడు. శరణాగతవత్సలుడైన \క్రీరాముని ఆరాధిం 


లంకాకాండము 277 


చుడు. మీరు నా మాటను అంగీకరించినచో మీ కీర్తి ముల్లోకములలో 
వ్యాపించును. నా మాంగల్యము శాశ్వతముగా నిలుచును.” మందోదరి 
మాటలు విని దుష్టరావణుడు తన వైభవమును గూర్చి వర్గించుచూ 
పలికెను: “ప్రియా! నీవు వ్యర్హముగా భయపడుచున్నావు, ఈ జగత్తులో 
నాకు సమానమగు యోధుడెవడున్నాడు? చెవ ము. నా భుజబలముచే 
నేను దిక్సాలకులనేగాక మృత్యువును గూడ జయించినాను.” అట్టు 
అనేక విధముల ఆమెకు నచ్చచెప్పి రావణుడు సభకు వెళ్ళి 
మం|తుల సలహాను అడిగెను. వారు మరల అతనిని (పశంసించుచూ 
భయపడుటకు కారణము ఏ మాత్రము లేదని పలికిరి. అపుడు 
రావణుని కుమారుడైన (ప్రహస్తుడు పలికెను: “వభూ! మంత్రులెవరు 
సరియైన సలహాను ఇచ్చుటలేదు. వారు ముఖస్తుతి చేయుచున్నారు, ఒక 
కోతి సముద్రమును దాటి వచ్చి చేసిన అద్భుతకార్యములు ఇంకనూ 
అందరి మనస్సులలో మెదలుచున్నవి. ఆ కోతి సభలో అందరితో 
మాట్లాడునపుడు, నగరమును తగలబెట్టుచున్నప్పుడు మీర్లు ఎందుకు 
దానిన పట్టుకొని తినలేదు? ఆటలాడుచూ సము(ద్రముపై సేతువు 
నిర్మించినవాడు సామాన్య మానవుడు కాడు. కావున నా మాటను 
విని దూతను పంపి సీతాదేవిని అప్పగించి శ్రీరామునితో స్నేహము 
చేయుడు. ఒకవేళ అతడు' తన భార్యను పొంది మరలిపోయినచో 
అతనితో కలహము సెంచవలదు. ఒకవేళ మరఠిపోనిచో రణభూమిలో 
ఎదురెదురుగా పోరాడండి.” రావణుడు ఆ మాటలను విని కోపముతో 
మండిపోవుచూ “అరే .మూర్చుడా! నీకీ బుద్దిని ఎవరు నేర్పినారురా?” 
అని అరచెను. ప్రహస్తుడు తండ్రిగారి కళోరవాక్యములను విని ఇంటికి 
పోయెను. రావణుడు సాయంకాలము అయినందున ఎత్తెన శిఖరము పై 
అతి విచిత్రమైన భవనములో సంగీత, నృత్య సభలను అనందించుటకు 
. పోయెను. అచట కిన్నెరులతనిని గుణములు పొగడుచూ పాడుచుండిరి. 
అప్పరసలు నాట్యమాడుచుండిరి. కరతాళములు, మృదంగములు 
మున్నగు వాద్యముల గోష్టి జరుగుచుండెను. 


278 తులసీ రామాయణము 


ఇక్కడ | గ్రీరఘువీరుడు సుబేల పర్వతముపై యోధానయోథులు 
గల సైన్యముతో నుండెను. ఆ పర్వతముపై ఎత్తెన ఒక 
సమతల శిఖరమును చూచి లక్ష్మణుడు, స్వయముగా లేత “ఆకులను 
మనోహరమైన పువ్వులను తెచ్చి పరచి, వాటిపై కోమలమైన 
జింకచర్మమును పరచెను. శ్రీరామచంద్రుడు ఆ ఆసనముపై 
ఆసీనుడయ్యెను. లంకేశుడు విభీషణుడు ప్రభుచెవిలో రహస్యముగా 
ఏదో సలహాను ఇచ్చుచుండెను. (ప్రభువు వానర రాజైన సుగ్రీవుని వడిలో 
తలనుంచి పరుండగా అంగదుడు, హనుమంతుడు ప్రభు పాదములను 
వత్తుచుండిరి. ధనుర్చాణములను ధరించి లక్ష్మణుడు (ప్రభువు వెనకాల 
నిలుచుండెను. ఇంతలో దక్షిణము వైపున చేఘములను, మెరుపులను 
చూచి శ్రీరామచంద్రుడు విభీషణునితో పలికెను. “విధీషణా! 
దక్షిణదిశ వైపునకు చూడుము. గర్వముతో నిండిన మేఘములు 
ఎట్టు ఒక చోట చేరుతున్నవి. మధురస్వరముతో గర్జించుచున్నవి. 
మెరపు తళుక్కుమనుచున్నది. బహుశా వడగండ్ల వాన కురియవచ్చు.” 
విభీషణుడు పలికెను: “కృపాసాగరా! అది మెరుపు కాదు. 
మేఘసముదాయము కాదు. లంకలో గిఖరముపై ఒక భవనము కలదు. 
దశకంఠుడు అక్కడ సంగీత, నృత్యసభలను చూచుచున్నాడు. 
రావణుడు తన శిరస్సుపై మేఘమువలె విశాలమైన నల్లని ఛత్రమును 
ధరించినాడు. మందోదరీదేవి చెవులకు ధరించిన కర్షకుండలములు 
మెరుపువలె మెరియుచున్నవి. మృదంగతాళధ్వ్యనులు మధురముగా 
వినపడుచున్నవి.” రావణుని గర్వమును [గ్రహించి ప్రభువు చిరునవ్వుతో 
ధనుస్సుని ఎక్కు పెట్ట బాణమును సంధించెను. ఒక బాణము 
చేత రావణుని ఛత్రమకుటమును మండోదరి కర్ణకుండలములను 
పడగొట్టను. అట్టి చమత్కారము చేసి (శ్రీరాముని బాణము తిరిగి 
వచ్చి తూణీరము చేరెను. ఛత్రమకుటము కర్ణకుండలములు నేలపై 
పడెను. ఆ రసభంగమును చూచి రావణుని సభలోని వారందరూ 
భయపడిరి. “భూకంపము లేదు. తుఫాను లేదు ఏ అస్త్రశ్న స్త్రములు 


లంకాకొండము 279 


కనిపించలేదు. ఈ అపశకునము ఎట్టు జరిగినది?” అని అందరూ 
తలంచుచుండిరి. మందోదరికి విచారము ఎక్కువాయెను. మరల 
ఆమె చేతులు జోడించి కన్నులలో నీరు నీంపుకొనుచూ రావణునితో 
పలికెను: “ప్రభూ! నా విన్నపము వినండి. | క్రీరామునితో విరోధము 
మానండి. అతడు మానవమాతత్రుడు కాదు. విశ్వరూపుడు.” మందోదరి. 
వచనములను విని రావణుడు నవ్వి పలికెను; “పియా! ఈ 
చరాచర విశ్వమంతయూ సహజముగా నాకు వశమై ఉన్నది. నీవు 
పలికినట్లు అతడు విశ్వరూపుడైనచో నా వశములో నున్నటి నీ 
మాటలు మిక్కి రి భావయ్యుక్తముగా నున్నవి.” "అట్టు హాసవిలాసములతో 
తెల్లవా రను. మదాంధుడు అయిన లంకాపతి తన సభాభవనమును 
ప్రవేశించెను. మందోదరి కాలము సమీపించుటచే తన పతికి మతి 
్రమించినది అని మనస్సులో తలంచెను. 


4. అంగద రాయబారము" 


ఇక్కడ సుబేల పర్వతముపై గీరఘునాథుడు (ప్రాతఃకాలమున 
లేచి మంత్రులను పిలిచి వారి సలహాను అడిగెను. జాంబవంతుడు 
శ్రీరాముని చరణములను (మొక్కి పలికెను: “ప్రభూ! మీరు 
సర్వజ్ఞులు. అయిననూ నా బుద్దికి తోచిన సలహాను ఇచ్చెదను. వాలి 
పుత్రుడైన అంగదుని దూతగా పంపుడు.” ఈ సలహా అందరికీ నచ్చెను. 
గీరాముడు అంగదుని పిలిచి చెప్పెను: *వాలిపుత్రా! నీవు బలము, 
బుద్ది, గుణములకు స్థానము. నా కార్యము కొరకు నీవు లంకకు 
పొమ్ము. నీవు మిక్కిలి చతురుడవు, నీకు ఎక్కువగా ఉపదేశము 
యివ్వపనిలేదు. మన పని సఫలమగునట్టు శత్రువునకు హితమగునట్లు 
మాటాడుము.” శీ /రామచం[ద్రప్రభువు ఆజ్ఞను శిరసావహించి 
ప్రభుచరణములకు నమస్కరించి అందరికీ (ప్రణమిల్లి అంగదుడు బయలు 
దేరెను. లంకాపురమును ప్రవేశించగానే రావణ పుతుడైన ప్రహస్తుడు 


280 తులసీ రామాయణము 


అతనిని కలిసెను. ఇద్దరూ బలశాలురు, యువకులు అగుటచే ఇద్దరి 
మధ్య మాటలతోనే పోట్లాట ఎక్కువయ్యెను. రావణపు[త్రుడు 
అంగదుని తన్నుటకు కాలెత్తెను. వెంటనే అంగదుడు ఆ కాలును 
పట్టుకొని వానిని గిరగిరతిప్పి నేలకేసి కొట్టను. వాడు అక్కడనే 
చనిపోయెను. రాక్షస్రగుంపులు ఎక్కడివారు అక్కడికి పరుగెత్తిరి. 
భయముతో గట్టిగా అరవలేకపోయిరి. మునుపు లంకను కార్చిన 
వానరుడే మరల వచ్చినాడని నగరమంతయూ వార్త వ్యాపించెను. 
అత్యంత భయభీతులై అడగకుండగనే వారు అంగదునికి రావణుని 
సభకు మార్గమును చూపించిరి. బలయుతుడైన అంగదుడు శ్రీరాముని 
చరణములను స్మరించుచూ, సభా భవనద్వార్లమును చేరి నిర్భయముగా 
ఒక రాక్షసుని ద్యారా తన రాకను యెరింగించెను. రావణుడు నవ్వి 
“తీసుకొనిరా, ఎక్కడి కోతియో చూద్దాము” అనెను. అనేకమంది 
రాక్షసులు పరుగెత్తుకొని పోయి అంగదుని పిలుచుకొనివచ్చిరి. ఒక 
(పొణముగల కొటుక కొండవలెనున్న రావణుని అతడు చూచెను. 
అతని భుజములు వృక్షములవలె, తలలు పర్వత శిఖరములవలె; 
నోళ్ళు, ముక్కులు, నేత్రములు, చెవులు, పర్వతగుహలవలె, లోయలవలె 
ఉండెను. మహాబలశారి వాలి పుత్రుడు ఎట్టి జంకులేక సభాభవనమున 
(ప్రవేశించెను. సభాసదులందరు లేచి నిలుచుండిరి. ఇది చూచి 
రావణుని హృదయము కోపముతో నిండెను. 


రావణుడు అరే కోతీ! నీవెవరవు?' అని పలికెను. అంగదుడు 
బదులు పలికెను: “ఓ రావణా! నేను రఘువీరుని దూతను. నా 
తండ్రికి నీకు మిత్రత్యము ఉండుటచే నీ మేలు కోరి వచ్చినాను. నీవు 
శివుని, (బ్రహ్మను పూజించి వారి నుండి వరములను పొంది లోక 
పొలురను, సమస్త రాజులను జయించినావు. ఇప్పుడు రాజగర్వమున 
మోహవశుడవై జగజ్జనని అయిన సీతాదేవిని అవహారించితివి. నా 
మాట విని సీతాదేవిని ,డ్రీరామచంద్రప్రభువునకు అప్పగించి, శరణు 


లంకాకాండము 281 


పొందుము. ప్రభువు నీ అపరాధములను అన్నింటినీ శ్రమించును,” 
రావణుడు వలికెను: “అరే పిల్లకోతీ! మాటలు జాగ్రత్తగా రానీ. నీ 
పేరు నీ తండ్రి పేరు చెప్పుము. నీ తండ్రికి నాకు ఎలాంటి 
మైతి కలదు?” అంగదుడు. *నేను వారి కుమారుడను. నా 
"పేరు అంగదుడు” అని బదులు పలికెను. రావణుడు కొంత జంకి 
పలికెను: “నీవు వాలి కొడుకువా? నీ జన్మ వ్యర్హము, తాపసులకు 
దూతవైతివా? ఇప ఎడు వాలి ఎక్కడ ఉన్నాడు?” అంగదుడు పలికెను: 
“అరే మూర్చుడా! పదిరోజుల తర్వాత నీవే వాలి వద్దకు పోయి, నీ 
మిత్రుని హృదయమునకు హత్తుకొని అతని కుశలసమాచారమును 
అడుగుదువులే. | క్లీరామునితో వైరము సల్పినచో ఎట్టి క్షేమము 
కలుగునో అతడు నీకు తెలుపును. పరస్త్రీని దొంగలించి తెచ్చి నీ 
ధర్మశీలతను చాటించుకున్నావు. దూతను ఏ విధముగా రక్షించినావో 
నేను స్వయముగా చూచినాను” ఆ మాటలను విన్న రావణుడు 
పలికెను: *అంగదా! సేనలో నన్ను _ఎదురించగలవాడెవడో 
తెలుపుము. నీ (ప్రభువైతే భార్యావిరహములో బలహీనుడైనాడు. అతని 
తమ్ముడు అతని దుఃఖములో పాలుపంచుకొని దుఃభితుడైనాడు. 
నా తమ్ముడు విభీషణుడు పిరికివాడు. మంత్రి జాంబవంతుడు 
వృద్దుడు. -ఒక్క వానరుడు మాత్రము ఆ సేనలో బలిష్టుడు కలడు. 
అతడు మునుపు కూడా వచ్చి లంకను కార్చినాడు.” అంగదుడు 
బదులు పలికినాడు: “నీవు చెవ్పునది సత్యము. ఆ చిన్న వానరుడు 
(ప్రభువు మహిమవలననే అంత గొప్పవాడైనాడు. అతనికంటే బలిష్టులైన 
యోధులు మా సేనలో అనేకులు గలరు. శ్రీరామచంద్ర ప్రభువు 
అతి సులభముగా నిన్ను మట్టు పెట్టగలడు. అయిననూ ధర్మాత్ముడు 
కావున మొదట నన్ను దూతగా వంపినాడు.” రావణుడు నవ్వుచూ 
పలికెను: “తనను పోషించిన వానిని సేవించుట కోతి స్వభావము. 
కావున నీ యజమానివి నీవు పొగడుచున్నావు. నీ తండ్రిని చంపిన 
వానిని నీవు సేవించుచున్నావు. నా భుజపరా[క్రమమును నీవు 


282 తులసీ రామాయణము 


ఎరుగవు. నేను కైలాసమును ఎత్తి శివుని మెప్పించినాను. నా 
పరాక్రమము దిక్సాలకులకు తెలియును. అట్టు నన్ను చిన్నవానిగా 
తలచి ఒక మనుష్యుని (పశంసించుచున్నావు. " అంగదుడు పలికెను; 
“ఓరే రావణా! ఏ సహస్రబాహువు నిన్ను బంధించెనో అట్టివానిని 
తన గం[డగొడ్డరితో సంహరించిన వరుశురాముని మదమును మా 
శ్రీరామచం[ద[పభువు అణచెను. అశోకవనమును ధ్వంసము చేసి 
లంకను గాల్సి నీ కునూరుని చంపిన హనుమంతుడు సామాన్యుడు 
కాడు. వ్యర్థముగా నీ గొప్పలు చెప్పుకోవద్దు. శ్రీరాముని బాణము 
తగలగానే నీ శిరస్పులన్నియూ తెగి (క్రిందపడును. వానరభలూకములు 
వాటిని బంతులవలె ఆడుదురు. బాగుగా ఆలోచించి | శ్రీరాముని 
భజింపుము.” అంగదుని మాటలు విని రావణుడు కోపముతో పళ్ళు 
కొరుకుచూ అరిచెను: “అరే వానరాధమా! నీకు చావు మూడినది. 
నీవు ఎవ్వరి బలమును చూచుకొని కఠోరవచనములు పలుకుచున్నావో 
అతనికి బలము, బుద్ది, తేజస్సు ఏమియులేవు, గుణహీనుడు అని 
తెరిసియే అతని తండ్రి అతనిని వనవాసమునకు పంపెను. ఆ 
దుఃఖమునకు తోడు భార్యావియోగము, నా వలన భయము. అట్టి 
మనుష్యులను రాక్షసులు భక్రిస్తూనే ఉన్నారు.” (శ్రీరాముని రావణుడు 
నిందించగానే అంగదుడు కృద్దుడై పండ్లు పటపటకొరుకుచు తన 
రెండు భుజములతో నేలను కొ్టును. భూమి అదరెను. సభాసదులు 
[క్రిందపడిరి. రావణుడు పడుచూ తమాయించుకొని లేచెను. కాని 
అతని కిరీటములు నేలపై పడెను. అందులో కొన్నింటిని రావణుడు 
ఏరుకొని తలపై అలంకరించుకొనెను. మరి కొన్నింటిని అంగదుడు 
(శ్రీరామచంద్రుని వద్దకు విసిరివేసెను. వానిని చూచి వానరులు 
ఉల్కలు అని భావించిరి. కాని _శ్హీరాముడు నవ్వి “అవి అంగదుడు 
విసిరివేసిన రావణుని కిరీటము”లని తెలిపెను. 


లంకాకాండము 283 


రావణుడు క్రోధముతో “ఈ కోతిని పట్టుకొనండి.. చంపి తినండి, 
వానరులను, భలూూకములను ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని 
తినండి. ఆ తాపసి సోదరులిద్దరినీ ప్రాణములతో పట్టుకొనిరండు” 
అని పలికెను. “అరే (స్త్రీచోరుడా! దుష్టుడా! _ సన్నిపా 
తవశమున దుర్భాషలాడుచున్నావు. వానర భల్లూకములు నిన్ను 
చుట్టుముట్టినప్పుడు, నీ తలలు తెగి రణభూమిలో పడినప ఎడు నీ 
పాపఫలము అనుభవించెదవు. నిజముగా మీరు వీరులయినచో నా 
కాలిని కదిలించండి.” అని పలుకుచూ అంగదుడు శ్రీరామచంద్రుని 
స్మరించుచూ సభామధ్యమున నిలబడెను. రావణుడు “ఈ కోతి 
కాలు పట్టుకొని నేలపై పడగొట్టుండి” అని ఆజ్ఞాపించెను. ఇంద్రజిత్తు 
మొదలగు అనేకమంది యోధులు తమ బలమును ఉపయోగించి 
అంగదుని కాలును కదల్ప (ప్రయత్నించిరి. కాని ఆ కాలు కొంచముకూడా 
కదలలేదు. ముఖము (వేలాడేసుకొని తమ ఆసనములలో కూర్చొనిరి. 
అంగదుని బలమును చూచి రాక్షసులు మనస్సులోనే తమ ఓటమిని 
అంగీకరించిరి. రావణుడే స్వయముగా లేచి అంగదుని కాలు 
పట్టుకొనెను. అంగదుడు “నా కాళ్లు పట్టుకున్నంత మాత్రమున 
నిన్నెవరు రక్రించరు. పోయి (శ్రీరాముని పాదములను పట్టుకొనుము” 
అని పలికెను. ఇది విని రావణుడు సిగ్గుపడుతూ తలలు దించుకొని 
సింహాసనము పై కూర్చొనెను. పిదప అంగదుడు (శ్రీరామచంద్రుని 
కీర్తించుచూ ఆ సభను వీడి వచ్చి (శ్రీరామచంద్రుని చరణములపై 
వాలెను. సంధ్యాసమయముమగుట వలన రావణుడు విచారముతో 
తన భవనమునకు ఏగెను. 


వికలమనస్కురాలైన_. మందోదరి మరల రావణునికి నమస్కరించి 
పలికెను: “ప్రభూ! బాగా ఆలోచించి మీ చెడుబుద్దిని వదలండి. 
శ్రీరఘునాథునితో యుద్దము తగదు. అతని తమ్ముడు గీచిన గీతను 
కూడా మీరు దాటలేకపోయితిరి. అతని దూత అవలీలగా సము[ద్రమును 


284 తులసీ రామాయణము 


లంఘించి, అశోకవనములోని రాక్షసులను వధించి, ఆ వనమును 
నాశనమును ఒనర్చెను. మీరు చూస్తుండగనే అక్రకుమారుని వధించెను. 
లంకను కాల్చి బూడిద చేసెను. అప్పుడు మీ బలగర్వము ఏమైనది? 
శ్రీరముపతి చరాచరములకు (ప్రభువు. అతని బాణప్రతాపమును 
మారీచుడు ఎరుగును. జనకుని సభలో మీతోసహా రాజన్యులు 
అందరూ చూచుచుండగనే గివధనుస్సును విరచెను.  విరాధుని, 
ఖరదూషణులను, వాలిని సంహరించిన |ప్రతాపశారి, అవలీలగా 
సముద్రమునకు సేతువు గట్టి తన సైన్యముతో పాటు సుబేల 
వర్ష్యతముపై దిగిన (శ్రీరామచంద్రుడు మీ హితముగోరి దూతను 
పంపెను. అతడు సభామధ్యమున మీ బలమును అణచివేసెను. అట్టి 
శ్రీరామునితో వైరము బూనుట దుఃఖహేతువు.” బాణములవంటి 
తన భార్య వచనములు వినియు (పాతకాలముననే లేచి రావణుడు తన 
సభాభవనమునకు పోయి గర్వముతో పొంగిపోవుచూ సింహాసనముపై 


కూర్చుండను. 
5. సంగరారంభము 


ఇక్కడ సుబేల పర్వతముపై , శీ;రామచంద్రప్రభువు తన చరణము 
లకు (ప్రణమిల్లిన అంగదుని సాదరముగ తన వద్ద కూర్చుండబెట్టుకొని 
పలికెను: “ఓ వారిపుత్రా! రావణుడు రాక్షస్రకులశిరోమణి, అతులిత 
బలశాలి. అతని నాలుగు కిరీటములను నా వద్దకు విసిరివేసితివి. 
అవి నీకు ఎట్లు లభించినవి?” అంగదుడు పలికెను: కసర్హ(జ్ఞా! 
అవి మకుటములు కావు, సామదానభేదదండములను రాజగుణములు, 
రావణుడు ధర్మహీనుడు అగుటవలన ఆ గుణములు అతనిని వదరి మీ 
వద్దకు వచ్చినవి." అంగదుని వాక్సాతుర్యమునకు (శ్రీరామచంద్రుడు 
నవ్వసాగెను. పిదప వాలిపుత్రుడు లంకాకోట విషయములన్నింటినీ 
తెలిపెను. (శ్రీరాముడు తన మం|త్రులందరినీ పిలిచి పల్తికెను: “లంకకు 


యా 


లంకాకాండము 285 


నాలుగు పెద్ద ద్వారములున్నవి. వాటిని ఎట్టు ముట్టడించవలెనో 
ఆలోచించండి.” అప ఎడు సుగ్రీవుడు, జాంబవంతుడు, విధీషణుడు 
కర్హవ్యమును ఆలోచించిరి. వానరసేనను నాలుగు దళములుగా 
విభజించి యోగ్యులైన సేనాపతులను నియమించిరి. శ్రీరామచంద్రుని 
(పతాపమును స్మరించుచూ వానర భల్లూకములు జయజయధ్యానములు 
చేయుచూ గర్దించుచూ ఎగురుచూ ముందుకు సాగిరి. మేఘములవలె 
నాలుగువైపుల చుట్టుముట్టి, వారు నోటితోనే భేరీనగారా శబ్దములను 
చేయసాగిరి. 

దానిని విని లంకలో గొప్ప కోలాహలమాయెను. గర్విష్పిఅయిన 
రావణుడు తన సేనను పిలిచి “రాక్షసులందరూ ఆకలిగొన్నారు. 
బ్రహ్మదేవుడు మనకందరికీ బయటికి పోకుండానే ఆహారమును 
సమకూర్చినాడు” అని వలుకుచూ అట్టహాసము చేయుచూ “ఓ 
వీరులారా! నాలుగు దిశలందు పొండి. భల్దూకములను,' వానరములను 
పట్టుకొని భక్రించండి” అని ఆజ్ఞాపించెను. వెంటనే నిశాచరులు 
వివిధ ఆయుధములను అ;స్త్రశస్త్రములను ధరించి కోటగోడల 
నెక్కి నిలబడిరి. “సుమేరు పర్వతముపై మేఘములు కూర్చున్నట్లు 
రాజ[పాసాదవుకోటగోడలు శోభిల్లైను. “అసంఖ్యాకములైన నగారాలు, 
ఢంకాలు, సన్నాయిలు [(మోగించబడిెను. వాటి ధ్వని యోధుల 
మనస్సులలో ఉత్సాహమును కలిగించెను. పిరికివారి గుండెలు 
పగులగొట్టును. రాక్షస్రులు ముందుకు పోయి. అతికాయులైన వానర 
భల్దూకయోధులను చూచిరి. ఇరు వైపులవారు జయజయధా(నములు 
చేయుచుండగా యుద్దము ఆరంభమాయెను. రాక్షసులు కొండలను, 
గిఖరములను దొర్తించుచుండిరి. వానరులు ఎగిరి వాటిని పట్టుకొని 
తిరిగి. వారిపైనే విసరుచుండిరి. భయంకరమైన వానరభల్టూకములు 
రాక్షసులపై దూకి, వారిని కాళ్ళతో చేతులతో పట్టుకొని నేలకేసి 
కొట్టుచుండిరి.  అతిలాఘవముగా కోటపైకి ఎక్కి శ్రీరాముని 


286 తులసీ రామాయణము 


గా 


యశస్సుని గానము చేయుచుండిరి. (శ్రీరాముని ప్రతాపము వలన 
(ప్రబలమైన వానరసేన రాక్రస్రయోధులను నలిపి చేయుచుండిరి. రాక్షస 
సైన్యము చెల్పాచెదరాయెను. నగరము హాహాకారములతో నిండిపోయెను. 
బాలురు, స్త్రీలు, వృద్దులు, రోగులు ఆర్తనాదములతో విలపించిరి. 
“రాజ్యము పాలించుచూ వీడు మృత్యువును ఆహ్వానించినాడు” 
అని అందరూ రావణుని తిట్టనాగిరి. రావణుడు కృద్దుడై పరుగెత్తే 
యోధులను తిరిగి పంపుచూ పలికెను: “ఎవరైనా రణభూమినుండి 
వెనుకకు వచ్చినారని తెలిసినచో వారిని నా కఠోర కృపాణముచే 
చంపెదను” ఆ వచనములను విని వారు యుద్దములో పోరాడి 
మరణించుటయే మేలని తలచిరి. 


పశ్చిమద్వారమున హనుమంతుడు మేఘనాథునితో యుద్దము 
చేయుచుండెను. కాలునితో సమానుడైన ఆ యోధుడు గర్జించి 
కోటగోడ పైకి ఎగిరి ఒక పర్వతశిలను తీసుకొని మేఘనాథుని రథమును 
విరచెను. .సారథిని కొట్టి పడవేసెను. మేఘనాథుని వక్రముసై 
తన్నెను. మరొక సారథి వ్యాకులుడైన మేఘనాథుని తన రథముపై 
వేసుకొని గృహోన్ముఖుడాయెను. పవనపుత్రుడు ఒంటరిగా ఉండుటను 
తెలుసుకొని రణయోధుడైన అంగదుడు అవలీలగా ఎగురుచూ కోటపైకి 
ఎక్కెను. యోధులిద్దరూ కోపోద్రిక్తులై రావణుని భవనముపైకి ఎక్కి 
“శీ,రామునికి జయము” అని పలుకసాగిరి. వారు కలశములతో 
పాటు భవనమును కూడా ఊపసాగిరి. దానిని చూచి రావణుడు 
భయభీతుడయ్యెను. (స్త్రీలు తమ చేతులతో రొమ్ములపై బాదుకొనుచూ 
కప ఎడు ఈ రెండు వానరములు వచ్చినవి. ఎట్ట ఉత్సాతమును 
కలిగించునో?” అని అరవసాగిరి. వారిద్దరూ కపిచేష్టలతో వారిని 
భయపెట్టిరి. పిమ్మట గర్హించుచూ శత్రుసేనమధ్యలో దూకి తమ 
భుజబలముచే వారిని మర్షించిరి. కొందరిని కాలితో తన్నిరి. కొందరిని 
చేతులతో చెంపలు వాయించిరి. ఒకరి తలతో మరొకరి తలను 


లంకాకాండము 287 


ఢీకొట్టునట్టు చేసిరి. రాక్షసయోధులను పట్టుకొని శ్రీరామచంద్రుని 
వద్దకు విసరివేయుచుండిరి. విభీషణుడు వారి పేర్లను (ప్రభువునకు 
తెలుపుచుండెను. (ప్రభువు వారికి వైకుంఠమును (ప్రసాదించెను. తమ 
బాహుబలముచే శత్రు సేనలను నుగ్గుచేసి అంగదుడు, హనుమంతుడు 
సాయంసమయమున అవలీలగా ఎగురుచూవచ్చి ప్రభు చరణములకు 
(ప్రణమిల్లిరి. వారిని చూచి అతి ప్రసన్నుడై ,శ్రీరామచంద్రుడు 
తన కృపాదృష్టిని పసరించెను. అంగదుడు, హనుమంతుడు 
రణభూమినుండి పోయినారని తెలిసి అనేక భల్టూకవానరయోధులు 
మరరలిరి. రాక్షసులకు (ప్రదోషకాలమున బలము అధికమగుటచే 
వానరులపై బడిరి. వానరులు తిరిగి పండ్లు పటపటకొరుకుచూ 
శత్రువులతో అన్ని వైపులా తలపడిరి, 


తమ సైన్యముల బలము సన్నగిల్దటచూచి అనివుడు, అకంపనుడు, 
అతికాయుడు అను సేనాపతులు మాయచేసిరి. ఒక్క క్షణములో 
ఘోరాంధకారము వ్యాపించెను. రక్తము, రాళ్ళు, బూడిద వర్షించ 
సాగెను. వానరసేనలు  చెల్లాచెదరయిరి. ఒకరిని ఒకరు చూచుట 
కష్టమాయెను. ఎక్కడ చూచిననూ అరుపులు ప్రారంభమాయెను. 
గశ్రీరఘునాధుడు ఆ రహస్యములను తెలుసుకొని అంగదుని, హనుమం 
తుని పిలిచి విషయమును తెలిపి నచ్చచెప్పి పంపెను. పిదప కృపాళువు 
అయిన శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి అగ్ని బాణమును 
సెను. దానితో గాఢాంధకారము తొలగిపోయెను. వానరభలూూకములు 
'(ప్రసన్నులైరి. హనుమంతుడు, అంగదుడు రణభూమిలో గర్లించిరి. 
వారి గర్హనను విని నిశాచరులు కాలికి బుద్ది చెప్పిరి. పరుగెత్తిపోవు 
రాక్రసుయోధులను పట్టుకొని నేలకేసి కొట్టుచుండిరి. కొందరిని 
సముద్రములో విసరివేయుచుండిరి. ఆ విధముగా కొందరు రాక్షసులు 
చంపబడిరి. కొందరు గాయపడిరి. మరికొందరు పారిపోయి కోట పైకి 
ఎక్కిరి. 


288 తులసీ రామాయణము 


అక్కడ రావణుడు తన మంత్రులను పిఠిచి “వానరులు మన సగము 
"సైన్యమును నష్టము చేసిరి, ఉపాయము ఏమిటో వెంటనే చెప్పండి” అని 
అడి7ను. రావణునికి తాత మరియు నీతి కోవిదుడైన మాల్యవంతుడు 
అను మంత్రి పలికెను: “నాయనా! నా ఉపదేశమును వినుము. 
నీవు సీతను హరించి తెచ్చినప్పటినుండి అన్నియూ అపశకునములే 
కలుగుచున్నవి. (శ్రీరాముడు (శ్రీహరి అవతారము. వైరము మాని 
వైదేహిని ఇచ్చివేసి అతనిని భజింపుము.” రావణునికి ఆ మాటలు 
బాణములవలె [గుచ్చుకొనెను. అతడు పలికెను: “ఓ దొర్భాగ్యుడా, 
నీ పాడు మొహము నాకు చూపవద్దు. నీవు ముసలివాడవయినావు. 
లేనిచో నిన్ను చంపెడివాడను.” మాల్యవంతుడు తన మనస్సులో 
“ శ్రీరాముని చేతిలో వీనికి చావు తథ్యము” అనుకొనుచూ పోయెను. 
తరువాత మేఘనాథుడు కోధముతో పలికెను: “రేపు ఉదయమున 
నేను చేయబోవు ఘనకార్యమును చూడుడు. చేసి చూపెడతాను.” 
పుత్రుని వచనములు విని రావణునికి మిక్కిలి సంతోషమాయెను. 
వారు సమాలోచన చేయుచుండగనే తెల్లవారెను. 


6. మెఘనాథుని యుద్రము 


మరురోజు ఉదయముననే వానరులు మరల నాలుగు ద్వారములవద్ద 
గుమిగూడి కోటను ముట్టుడించిరి. అనేక విధములైన శ, స్త్రములతో 
రాక్షసులు కోట పైనుండి పర్వతశిఖరములను విసరివేసిరి. మారణాయు 
ధములను వేసిరి. అవి వజ్రాయుధము వలె గర్లించుచూ వచ్చెను. 
వానరయోధులు శత్రువుతో తలపడిరి. అవే పర్వతశిఖరములను ' 
చేతులతో నెత్తి విసరివేయుచుండిరి. అట్టి సమయమున మేఘనాథుడు 
కోట క్రిందికి వచ్చి బిగ్గరగా అరుచుచూ పలికెను: “సమస్త లోకాలలో 
ధనుర్దారులు అని |ప్రసిద్దికెక్కిన కోసల రాజకుమారులు ఎక్కడ? 
నలుడు, నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు వీరందరు 


అంకాకాండము 289 


ఎక్కడ? తన అన్న కే శత్రువైన విధీషణుడెక్కడ? ఈ రోజు తప్పక 
వారందరినీ నేను చంపెదను.'" అట్టు పలికి అతడు కఠినబాణములను 
సంధించి కోపముతో వదలగా అవి రెక్కలున్న సర్పములవలె వేగముగా 
పరుగెత్త సాగెను. వానరభలూకములు ఎక్కడవారక్కడ పారిపోయిరి. 
అతనిని ఎదురించు వారెవ్వరూ లేకుండిరి. తన సైన్యమంతయు 
వ్యాకులతను పొందుటను చూచి పవనపు[తుడైన హనుమంతుడు 
అతి క్రోధముతో ఒక పర్వతమునెత్తి మేఘనాథునిపై విసిరిచేసెను. 
పర్వతమును చూచి అతడు ఆకాశమునకు ఎగిరెను. రథము, 
సారథి, గుజ్బములన్నియూ నష్టమాయెను. హనుమంతుడు అతనిని 
మాటిమాటికి యుద్దమునకు (పేరేపించెను. కాని హనుమంతుని 
బలరహస్యము తెలుసును. కావున మేఘనాథుడు అతని దగ్గరకు 
రాలేదు. (శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి దుర్భాషలాడుచూ 
అనేక అ,స్త్ర్మశ,స్త్రములు, ఆయుధములు ప్రయోగించెను. కాని 
(శీ/రామచంద్రుడు వాటినన్నింటినీ అవలీలగా ముక్కలు చేసెను. 
శ్రీరాముని బలము, ప్రతాపమును చూచి ఆ మూర్చడు రకరకముల 
మాయలు పన్నెను. ఆకాశమునకు ఎగిరి వాడు నిప ాలవర్షము 
కురిపించెను. ఒకసారి భూమినుండి జలధారలు బయటకు చిమ్మెను. 
నానావిధ పిశాచములు నాట్యము చేయుచూ *చంపుడు, నరుకుడు” 
అని అరవసాగెను. ఒకసారి రాళ్లవర్థము కురిపించెను. మరొకసారి 
ధూళిని కురిపించెను. చీకటిని సృష్టించెను. ఈ మాయను చూచి 
వానరులు వ్యాకులులైయిరి. శ్రీరాముడు చిరునవ్వుతో ఒకేబాణముతో 
మాయనంతయూ తొలగించి తన కృపాదృష్టిని ప్రసరించెను. వారు 
మరల శక్తిసంపన్నులై రణభూమికి పరు గెత్తిరి. 

శ్రీరాముని ఆజ్ఞను పొంది అంగదుడు మొదలగు వానరులతో 
గూడి లక్ష్మణుడు ధనుర్చాణములను తీసుకొని కృద్దుడై బయలుదేరెను. 
అతని నేత్రములు ఎరుపెక్కి, వెడల్పు అయిన వక్షస్టలము, విశాలమైన 
భుజములతో హిమాలయ పర్వతమువలె గౌరవర్లమును అతని శరీరము 


200 తులసీ రామాయణము 


గల ఇంకనూ ఎరుపెక్కెను. “ డీరామచంధద్రునికి జయము” అని 
వానరులు రాక్షసులను ఎదురించిరి. _విజయకాంక్రతో వారిపైబడి 
పిడికిళ్ళతో కాళ్ళతో తన్నిరి. పళ్లతో కొరికిరి. “కొట్టండి, చంపండి, 
పట్టుకోండి” మొదలగు అరుపులతో రణభూమి నిండిపోయెను. తలలు 
లేని మొండెములు వేగముగా అటునిటు పరుగెత్తసాగెను. రణభూమి 
రక్తముతో నిండిపోయెను. లక్ష్మణుడు, మేఘనాథుడు ఇద్దరూ 
యోధుల. వారు అత్యంత కృద్దులై పరస్పరము ఎదుర్కొనిరి. 
మేఘనాథుడు మోసము, అధర్మము చేయసాగెను. లక్ష్మణుడు 
కోపగించి అతని రథమును భగ్నమొనర్చి, సారధిని కొట్టి [క్రింద 
వడవేసెను. మేఘనాథునికి ప్రాణభయము విపరీతమాయెను. అపుడు 
వీరఘాతిని అని శక్తిని ప్రయోగించగా, అది లక్ష్మణుని వక్షమునకు 
తగిలెను. లక్ష్మణుడు మూర్చితుడాయెను. మేఘనాథుడు నిర్భ 
యముగా అతని వద్దకు వచ్చెను. వేయిమంది రాక్షసయోధులు 
లక్ష్మణుని ఎత్తుకొనుటకు (ప్రయత్నించిరి. కాని ఎత్తలేక సిగ్గుతో 
పోయిరి. సాయంసమయమగుటవలన  రెండువక్షముల సైన్యములు 
మరలిపోయెను. 


గ్‌ లక్ష్మణుని మూర్చ 


హనుమంతుడు లక్ష్మణుని తన భుజములపై మోసికొని వచ్చి 
(శ్రీరాముని ముందుంచెను. తన తమ్ముని స్తితిని చూచి శ్కీరాము 
డత్యంత దుఃధితుడాయెను. జాంబవంతుని సలహాపై హనుమంతుడు 
లంకలో నున్న సుషేణుడు అను వైద్యుని అతని ఇంటితో 
సహా తీసుకొని వచ్చెను. సుషేణుడు (శ్రీరాముని చరణములకు 
నమస్కరించి ఒక పర్వతము పేరును దానిపై గల ఓషధి "పేరును 
తెలిపి “ఆంజనేయా! నీవు పోయి ఆ ఓషధిని తీసుకొని రమ్ము" 
అని పలికెను. శ్రీరాముని చరణకమలములను తన హృదయమున 
నుంచుకొని హనుమంతుడు బయలుదేరెను. 


లంకాకాండము 291 


ఒక దూత రావణుని వద్దకు పోయి ఈ వృత్తాంతమునంతయు 
వినిపించెను. అతడు కాలనేమి వద్దకు పోయి. విషయమంతయూ 
తెలిపి హనుమంతుని ప్రయత్నమును భగ్నమొనర్భుమని పలికెను. కాని, 
కాలనేమి నెత్తి బాదుకొనుచూ పలికెను: “ఇప్పుడు హనుమంతుని 
ఆపగలవాడు ఎవ్వడు? నీవు చూచుచుండగనే అతడు లంకను 
కాల్చలేదా? నీ అసత్య (ప్రగల్బములు. మాని (శ్రీరాముని ఆరాధించి 
సుఖమును పొందుము.” రావణుడు బెదిరించెను. కాలనేమి మనస్సులో 
“నేను (శ్రీరాముని దూత చేతిలో చచ్చుటయే మేలు” అని భావించి 
వెళ్ళి మార్గములో మాయలు పన్నెను. ఒక సరోవరమును, 
మందిరమును, ఒక అందమైన వనమును నిర్మించెను. పవనపు[త్రుడు 
ఆ ఆశ్రమమును చూచి ఇక్కడ మునిని అడిగి నీరు త్రాగిన అలసట 
దూరమగునని తలంచెను. కాలనేమి కపట సన్యాసి వేషములో 
అచట కూర్చొని (శ్రీరాముని గుణములను గానము చేయుచుండెను. 
హనుమంతున్‌ చూచి “సోదరా, రామరావణ యుద్దము జరుగుచున్నది. 
నా జ్ఞానదృష్టిచే అంతయు చూచుచున్నాను. (శ్రీరాముడే. గెలుచును. 
చెరువులో స్నానము చేసి రమ్ము. నేను నీకు దీక్ష నిచ్చెదను” 
అని పలికెను. హనుమంతుడు నీటికి సరోవరములోనికి దిగగానే 
ఒక మొసలి అతని కాలు పట్టుకొనెను. హనుమంతుడు దానిని 
చంపివేసెను. అది దివ్య శరీరమును దాల్చి ఆకాశమార్షమున పోవుచు 
“ఓ వానరా! నీ దర్శనము వలన నాకు శాపవిముక్తి అయినది. వీడు 
మునికాడు, ఘోర రాక్షసుడు,” అని- పలికెను. పిదప హనుమంతుడు 
రాక్షసుని వద్దకు వచ్చి, “మునీశ్వరా, మొదట మీరు గురుదక్షిణ 
స్వీకరించండి, పిదప మంత్రోపదేశము చేయుడు” అని పలుకుచూ 
అతని తలచుట్టూ తోకను చుట్టి నేలకేసి కొట్టును. కాలనేమి 
తన నిజస్వరూపమును దాల్చి “రామా - రామా" యనుచూ శ్వాస 
వదిలెను. హనుమంతుడు (ప్రసన్నుడై పర్వతమును చూచెను. కాని 
ఓషధిని గుర్తించలేకపోయెను. అప్పుడు పర్వతమునే పెకలించుకొని 


292 తులసీ రామాయణము 
ఆకాశమార్గమున వచ్చుచూ అయోధ్యానగరము పైన పోవుచుండెను. 


ఆకాశమున ఒక విశాలమైన స్వరూపమును భరతుడు చూచి 
అతడు ఒక రాక్షసుడు అయి ఉండవచ్చునని అనుమానించి శిరస్సులేని 
బాణమును వదిలెను. ఆ బాణము తగలగానే 'రామ - రామి యనుచూ 
హనుమంతుడు మూర్చితుడై నేలపై బడెను. భరతుడు పరుగెత్తుకొని వచ్చి 
వికలుడైన హనుమంతుని చూచి మేల్కొల్పుటకు అనేక ప్రయత్నములు 
సెను. చివరకు రామనామ సంకీర్తన చేయుచూ “నాకు శ్రీరాముని 
చరణములయందు నిశ్చల భక్తియున్నచో, (శ్రీరామచంద్రుడు నాపై 
ప్రసన్నుడైనచో, ఈ వానరుడు బాధనుండి ముక్తుడగుగాక అని 
పలికెను. ఆ మాటలు వినగానే హనుమంతుడు లేచి కూర్చొనెను. 
“అయోధ్యానాథుడైన (శ్రీరామచంద్రునికి జయము జయము” అని 
పలికెను. భరతుడు హనుమంతుని హృదయమునకు హత్తుకొని (శ్రీ 
సీతారామలక్ష్మణుల క్రేమసమాచారమును అడిగెను. హనుమంతుడు 
సంక్రిస్తముగా . కథనంతయూా తెలిపెను. దానిని విని భరతుడు తాను 
శ్రీరాముని కార్యమునకు ఒక్కదానికి కూడా ఉపయోగపడలేదని 
పశ్చాత్తాపపడెను. పిదప ధైర్యము వహించి హనుమంతునితో పలికెను: 
“నాయనా! నీవక్కడికి చేరుటకు ఆలస్యము అగును. తెల్లవారినచో 
పని సఫలము కాదు. కావున పర్వతముతో సహా నీవు నా బాణము 
పైకి ఎక్కుము. నేను నిన్ను శ్రీరాముడున్న చోటికి చేర్చెదను. 
దానిని విని మొదట “నా బరువుతో ఈ బాణము ఎట్లు పోగలదు?” 
అని సందేహించిననూ శ్రీరామచంద్రుని (ప్రభావమును తలచుకొని 
హనుమంతుడు భరతుని పాదములకు నమస్కరించి “ప్రభూ! మీ 
(పతాపమును నా హృదయములో నింపుకొని నేను వేగముగా పోగలను” 
అని పలికి బయలుదేరి వెళ్లెను. 


అక్కడ లక్ష్మణుని చూచి (శ్రీరాముడు సామాన్యమానవునివలె 
పలికెను: “అర్హరా(తి గడిచినది. హనుమంతుడు రాలెదు. నీవు 


లంకాకాండము 293 


నన్నెప్పుడు దుఃఖితునిగా చూడలేకుంటివి. నా హితము కొరకు 
తల్లిదండ్రులను కూడా త్యజించితివి. వనములో చరి, ఎండ, గాలిని 
కూడా సహించితివి. సోదరా! ఇప డు ఆ (పేమ ఏమయినది? నా 
వ్యాకుల వచనములు విని కూడా నీవేల లేవవు? జగత్తులో నీవంటి 
సోదరులు లభించుట కష్టము. నీవు నా హితైషివని తెలిసి మాత 
సుమిత్ర నీ చేయి పట్టుకొని నాకు అవ్పగించినది. ఇప్పుడు పోయి నేను 
ఆమెకు ఏమి సమాధానము చెప్పవలెను?" అట్టు భక్తులు స్మరించగానే 
వారి విచారములను తొలగించు (శ్రీరాముడు అనేక విధములుగా 
విచారించెను. అతని కన్నులలో నీరు నిండెను. (శ్రీరామచంద్రుని 
దుఃఖమును చూచి వానరసమూహములు వికలమాయెను. అప డే 
హనుమంతుడు వచ్చి చేరెను. (శ్రీరాముడు హార్షితుడై హనుమం 
తుని ఆలింగనము చేసుకొనెను. వైద్యుడు సుషేణుడు వెంటనే 
చికిత్స చేసెను. లక్ష్మణుడు సంతోషముతో లేచి 'కూర్చొనెను. 
_శ్రీరామచం[ద్రప్రభువు తమ్ముని తన హృదయమునకు హత్తుకొ నెను. 
భలూకములు, వానరములు సంతోషించినవి. పిదప హనుమంతుడు 
వెద్యుని ఏవిధముగా లంకనుండి తీసుకొని వచ్చియుండెనో అడే 
విధముగా చేర్చెను. 


రిం కుంభకర్ణ వథ 


ఆ సమాచారమును విని రావణుడు అతి విషాదముతో తన 
తలను బాదుకొనెను. మిక్కిలి వ్యాకులుడై కుంభకర్ణుని వద్దకు 
పోయి వివిధోపాయములచే అతని నిద్రనుండి మేలుకొలిపెను. లేవగానే 
కుంభకర్ణుడు అడిగెను: “సోదరా! నీ ముఖము వాడిపోయినది, 
ఏలి” రావణుడు తాను ఏవిధముగా సీతను అపహరించినది 
మున్నగు విషయములను తెలిపి యుద్దములో గొప్ప రాక్షస్రవీరులందరూ 
మరణించిన విషయమును తెలిపెను. రావణుని వచనములను విని 


294 తులపీ రామాయణము 


కుంభకర్ణుడు పలికెను: “అరే మూర్చుడా! జగన్మాత అయిన జానకీదేవిని 
అపహరించి, ఇప్పుడు నీకు మేలు జరుగునని భావించుచున్నావా? 
నీవు చేసినది మంచిపని కాదు. ఇప్పుడు వచ్చి నన్ను ఏల 
మేలుకొరిపితివి? ఇప్పటికయినా అహంకారము వదరి శ్రీరాముని 
భజింపుము. హనుమంతుని వంటి సేవకుడు గల _శ్రీరఘునాథుడు 
ఒక సామాన్య మానవుడని ఎట్టు తలచితివి? మొదటనే నీవు నాకు 
ఈ సంగతి వినిపించియుండిన నారదముని నాకు ఉపదేశించిన 
జ్ఞానమును నీకు వినిపించి యుండెడివాడను. కాని ఇప్పుడు సమయము 
మించిపోయినది. చివరిసారిగా నన్ను ఆలింగనమొనర్భుకొనుము. నేను 
పోయి శ్యామసుందర శరీరుడైన (శ్రీరాముని దర్శించి నా కన్నులను 
సఫలమొనర్చుకొందును.” పిదప కుంభకర్ణుడు అనేక దున్నపోతులను 
తిని కోటి కడవల మదిరను త్రాగి, గర్జించుచూ రణోత్సహముతో 
సేనను కూడా _ వెంటతీసుకోకుండా బయలుదేరెను. కుంభకర్ణుని 
చూచి విభీషణుడు ముందుకు వచ్చి (ప్రణమిల్లెను. కుంభకర్ణుడు 
అతనిని లేపి హృదయమునకు హత్తుకొని, _శ్రీరఘునాథుని భక్తునిగా 
నెణీంగి సంతసించెను. విభీషణుడు పలికెను: “సోదరా! పరమ 
కళ్యాణకరమయిన సలహా చెప్పినందున రావణుడు నన్ను కాలితో 
తన్నెను. ఆ బాధతో నేను (శ్రీరాముని చేరగా (ప్రభువు నన్ను 
దీనునిగా నెటీంగి ఆదరించెను.” కుంభకర్ణుడు పలికెను: “సోదరా! 
రావణుడు కాలుని వశమయినాడు. అతడు మరణించుట తథ్యము. 
నీవు ధన్యుడవు. శ్రీరాముని. భజించి మన వంశ ప్రతిష్టను 
ఎక్కువ చేసితివి. నేనయితే కాలుని వశమయినాను. నాకు 
తనవారు పరాయివారు తెరియుటలేదు. నీ విప్పుడు పొమ్ము.” 
కుంభకర్ణుని వచనములు విని విభీషణుడు ప్రభువద్దకు వచ్చి “ప్రభూ! 
పర్వతాకార శరీరుడు, రణధీరుడయిన కుంభకర్ణుడు వచ్చుచున్నాడు” 
అని పలికెను. ఆ మాటలు వినగానే వానరులు హర్షధ్వనులతో 
వృక్షములను, పర్వతములను పెకలించి అతనిపై చేయసాగిరి. కాని 


లంకాకాండము 295 


అతని మనస్సుగాని శరీరముగాని ఏ మాత్రము చలించలేదు. అవ డు 
పవనపుత్రుడు అతనికి ముష్టిఘాతము చేసెను. అతడు నేల పైప 
తిరిగిలేచి హనుమంతుని కొ్టును. దానిచే నతడు గిరగిర తిరిగి 
నేలపై పడెను. నలుని, నీలుని ఇతర యోధులను ఒకరితర్వాత 
ఒకరిని పడగొ స్టైను. కపిసేన అంతయూ తోకముడిచెను. భయథీతులై 
ఎవ్వరూ అతనిని ఎదుర్కొనుటకు ముందుకు రాలేదు. సుగ్రీవుడు, 
అంగదుడు మొదలగువారినందరినీ మూర్చితులుగా చేసి కుంభకర్ణుడు 
వానరరాజైన సుగ్రీవుని చంకలో నిరికించుకొని పోయెను. మూర్చనుండి 
లేచిన హనుమంతుడు సుగ్రీవుని వెదకెను. ఇంతలోగా సుగ్రీవుడు 
కూడా మూర్భనుండి తేరుకొని కుంభకర్ణుని చంకలోనుంచి జారి అతని 
చెవులను, ముక్కును కొరికను. పిదప శీఘ్రముగా శ్రీరాముని వద్దకు 
వచ్చి “ప్రభువునకు జయము జయము” అని పలికెను. తన ముక్కు 
చెవులు కొరకబడినవి అని తెలుసుకొని కుంభకర్ణుడు కోపముతో 
భయంకరాకారముతో వచ్చెను. తర్వాత కోట్లాదిమంది వానరులను 
ఒకరి తర్వాత ఒకరిని పట్టుకొని భక్రించెను. అనేకమందిని చేతులతో 
నలిపి మట్టిలో కలిపెను. ఫొట్టులోనికి పోయిన వానరములు భల్తూకములు 
అతని నోరు ముక్కు. చెవులనుండి పరుగెత్తసాగిరి. యోధులందరూ 
వెన్నుచూపి పరుగెత్తిరి. కుంభకర్ణుడు తమ సైన్యమును చెల్టాచెదరు 
చేసినాడని విని శ్రీరామచంద్రుడు పలికెను: “స్ముగ్రీవా, విభీషణా, 
లక్ష్మణా! వినుడు. మీరు మన. సేనలను సమాయత్తపరుచుడు. 
నేను ఈ దుష్టుని, వాని సైన్యబలమును చూచెదను.” 


చేతిలో శార మను ధనువును, నడుమునకు తూణీరమును 
ధరించి | గ్రీరఘునాథుడు శత్రుసేనను నాశనమొనర్భుటకు బయలుదే 
రెను. ప్రభువు మొదట ధనుష్ట్రంకారము చేసెను. దాని ఘోరధ్యనితో 
శత్రు'సైనికులు బధిరులు అయిరి. సత్యప్రతిజ్ఞుడైన (శ్రీరాముడు ఒక 
లక్ష బాణములను వేసెను. అవి. రెక్కలున్న కాల సర్వములవలె అన్ని 


సకస 


296 తులసీ రామాయణము 


దిశలకు పోయెను. వాటి శక్తికి ఘోరపిశాచయోధులు ముక్కలు 
ముక్కలై నేలపై పడిరి. రాక్షసులు ఆ బాణములను చూడగానే 
పరుగెత్తి _ పోవుచుండిరి. ఒక్క క్షణములో భయానక రాక్షసులను 
ముక్కలు చేసి బాణములన్నియూ తిరిగి వచ్చి (శ్రీరాముని చేరెను. 
కుంభకర్ణుడు “నేను చూచుచుండగనే (శ్రీరాముడు ఒక్క క్షణములో 
రాక్రససేనను సంహరించెను గదా!” అని ఆశ్చర్యపడుచూ అతి 
కృద్దుడై గంభీర సింహనాదము చేసెను. ఒక పర్వతమును పెకలించి 
వానరులపైకి విసరెను. _శ్రీరఘునాథుడు దానిని ముక్కలు చేసెను. 
పిదప అతి కృద్దుడై (కీరామచం।దుడు అనేక బాణములు వదలగా 
అవి కుంభకర్ణుని శరీరములోనికి గుచ్చుకొని  మరొకవైపునుండి 
బయటికి వచ్చెను. నల్లని శరీరమునుండి నెత్తురు ప్రవహించుచుండెను. 
అయినప్పటికీ ఘోరగర్ణనతో కుంభకర్ణుడు వానరులను పట్టుకొని 
చేలకు కొట్టుచుండెను. వారు ఆర్హనాదములతో పరు7ెత్తుచూ 
“ఓ కృపాసాగరా! (ప్రణతార్తిహరా! (శ్రీరామా రక్షింపుము” -అని 
పలుకుచూ పరుగెత్తిరి. వారి దీనాలాపములను విని శ్రీరామచంద్రుడు 
నూరు బాణములను సంధించి వదలగా అవి కుంభకర్ణుని శరీరమున 
క్రుచ్చుకొనెను. వాడు కృద్దుడై ఒక పర్వతమును లేపెను. రఘునాథుడు 
వాని భుజములను నరికెను. వాడు అతి ఘోరమైన కేకవేసి 
నోరు తెరుచుకొని పరుగెత్తి వచ్చుచుండగా (శ్రీరామచంద్రుడు వాని 
ముఖమునిండా బాణములతో నింపెను. అయిననూ వాడు చావలేదు. 
అప్పుడు ప్రభువు [కోధముతో ఒక తీవ్రమయిన బాణమును తీసుకొని 
వాని తలను మొండెమునుండి వేరు చేసెను ఆ తల పోయి 
దశాననుని ముందు పడెను. దాని చూచి రావణుడు హతాశుడు 
అయ్యెను. తలలేని మొండెము పరుగెత్తెను. దాని బరువునకు 
భూమి కృంగనా గొను. (ప్రభువు ఆ మొండెనును రెండు ఖండములు 
చేయగా వానరభలూకములను, నిశాచరులను కూడా అణచుచూ 
రెండు పర్వతములు పడినట్టు పడెను. వానినుండి ఒక దివ్యతేజస్సు 


లంకాకాండము 297 


శ్రీరాముని ముఖమున ప్రవేశించెను. అది చూచి దేవతలు, 
మునులు ఆశ్చర్యచకితులై పుష్పములను వర్షించి (ప్రార్ధనలు చేసిపోయిరి. 
దేవబుషి నారదుడు వీరరసము మూర్తీభవించిన (శ్రీరాముని 
పొగడుచూ గానము చేసెను. ప్రభువు ప్రనన్నుడాయెను. ఆలస్యము 
చేయకుండా ఆ దుష్ట్రరావణుని కూడా సంహరించుడు” అని వరికి 
నారదుడు వెళ్ళిపోయెను. అతులిత బలధాముడయిన శ్రీరాముడు 
రణభూమిలో దివ్యతేజస్సుతో శోభిల్లైను. సాయంసమమగుటవలన 
ఉభయ సేనలు మరలిపోయెను. ఆ రోజు యుద్దములో యోధులు 
బాగా అలసిపోయిరి. కాని (శ్రీరాముని కృప వలన వానరసేన 
బలమధికమూయెను. రావణుడు విలపించుచూ కుంభకర్ణుని శిరస్సును 
గుండెకు హత్తుకొనెను. (స్త్రీలు కుంభకర్ణుని తేజస్సును వర్షించుచూ 
ఏడవసాగిరి. అదే సమయమున మేఘనాథుడు వచ్చి ధైర్యము 
గొలువుచూ రావణునికి నచ్చచెప్పెను. మరియు నిట్లు పలికెను: 
“రేపు నా పరాక్రమమును చూడుడు. నా యిస్ట్రదైవము నుండి 
ఏ బలమును, రథమును పొందినానో వాటిని మీకు ఇంతవరకు 
చూపలేదు” ఆ విధముగా (ప్రగల్బ ములు పలుకుచుండగా తెల్లవారెను. 


మరురోజు లంక నాలుగు ద్వారములవద్ద వానర సైన్యములు 
సమీకరించబడినవి. ఒక వైపు వానరభలూూకములు, మరొకవైపు 
రాక్షసులు తమ విజయమునకై పోరాడుచుండిరి. మేఘనాథుడు తన 
యిస్ట్రదైవమునుండి పొందిన మాయారథమునెక్కి ఆకాశమునకు ఎగిరి 
అట్టహాసముతో గర్లించెను. దానిని విని వానర సేన భయ(గస్తులైరి. మేఘ 
నాథుడు దుర్గమమయిన లోయలను, మార్గములను, పర్వ్వతగుహలను 
బాణములతో నింపివేసెను. ఎటుపోవలెనో తోచక వానరులు మిక్కిలి 
వ్యాకులత నొందితి. మేఘనాథుడు హనుమంతుని, అంగదుని, నలుడు, 


208 తులసీ రామాయణము 


నీలుడు మొదలగు బలవంతులనందరినీ (ప్రభావహీనులుగా చేసెను. 
పిదప లక్ష్మణుని, సుగ్రీవుని, విభీషణుని బాణములతో గాయపరచెను. 
పిదప అతడు రఘునాథునితో యుద్దము చేయసాగెను. స్వతంత్రుడు, 
అనంతుడు, నిర్వికారుడు అయిన (శ్రీరాముడు యుద్దమునకు శోభ 
నిచ్చుటకై తానే నాగపాశబద్దుడాయెను. అతని దశను చూచి దేవతలు 
భయవడిరి. మేఘనాధుడు వానర సైన్యమును వ్యాకులపరుచుచుండగా 
జాంబవంతుడు అతనిని ఎదుర్కొని యుద్దమునకు (ప్రేరేపించెను. 
మేఘనాథుడు (ప్రయోగించిన దేదీహ్వమానముగు తిశూలమును చేతిలో 
గైకొని అతని రొమ్ముపై కొబ్టును. మేఘనాథుడు గిరగిరా తిరిగి 
నేలపై వ్రాలెను. జాంబవంతుడు అతని కాలిని పట్టుకొని గిరగిర 
తిప్పి నేలకేసి కొట్టి తన బలమును (పదర్శించెను. వరదానము వలన 
అతడు కొట్టబడిననూ చావలేదు. అప ఎడు జాంబవంతుడు అతని 
కాలు పట్టుకొని లంకపై విసిరివేసెను. గరుత్మంతుడు మాయరచిత 
సర్పములన్నింటినీ భక్రించెను. వానరులు మాయావిముక్తులై (ప్రసన్నులైరి. 
రాక్షసులు వ్యాకులతతో పారిపోయి కోట పైకి ఎక్కిరి. 


మేఘనాథుడు మూర్భనుండి లేవగానే తండ్రిని చూచి సిగ్గుపడెను. 
నేను అజేయ యజ్ఞము చేసెదనని సంకల్పించుకొని ఒక పర్వత 
గుహలోనికి పోయి యజ్ఞము నారంభించెను. ఇక్కడ | శ్రీరాముని 
సైన్యములో విభీషణుడు ఆలోచించి సలహోలిచ్చెను. ప్రభూ! 
దేవతలను కష్టపెట్టు దుష్టుడు, మేఘనాథుడు మాయావి, అపావన 
యజ్ఞమును చేయుచున్నాడు. ఒకవేళ ఆ యజ్ఞము సిద్దించినచో అతనిని 
జయించుట కష్టము." ఆ మాటలు విని రఘునాధుడు వానరులను 
పిలిచి పలికెను: “సోదరులారా! మీరందరూ లక్ష్మణునితోపాటు పోయి 
ఆ యజ్ఞమును ధ్వంసము చేయుడు. లక్ష్మణా! నీ బలము, బుద్ది 
ఉపాయములచే ఆ రాక్షసుని సంహరించుము. జాంబవంతా! సుగ్రీవా! 
విభీషణా! మీరు సేనాసహితముగా తోడుగా నుండుడు.” శ్రీరాముని 


లంకాకాండము 299 


ఆజ్ఞ కాగానే రణదీరుడయిన లక్ష్మణుడు ధనుర్చాణములను ధరించి 
(శ్రీరాముని ప్రతాపమును స్మరించి, రఘునాథుని చరణములకు 
(మొక్కి; ఉత్తమవానర యోధులు వెంటరాగా రణభూమికి ఏగెను. 
వానరులు పోయి చూడగానే మేఘనాథుడు కూర్చొని రక్తమును, 
దున్నపోతులను ఆహుతి ఇచ్చుచుండెను. వానరులు వాని యజ్ఞమును 
ధ్వంసమును చేసిరి. అయినప్పటికీ వాడు లేవలేదు. వానిని 
వ్యంగ్యముగా పొగడిరి. వాడు లేవలేదు. అప ఎడు వారు వాని 
వెంట్రుకలు పట్టుకొని కారితో తన్నుచూ పరుగెత్తి పోయిరి. అతడు 
(త్రిశూలముతో పరుగెత్తగా వారు పరుగెత్తుచూ లక్ష్మణుడున్న చోటుకు 
వచ్చిరి. అత్యంత క్రోధావేశముతో  మేఘనాథుడు గర్దించెను. 
హనుమంతుడు, అంగదుడు వానిని ఎదురించగా వారిని (తిశూలముతొ 
కొట్టి నేలపై పడగొజ్ట్బను. పిదప లక్ష్మణునిపై తన భయంకర 
(తిశూలమును వదిలెను. లక్ష్మణుడు దానిని రెండుముక్కలు చేసెను. 
హనుమంతుడు, అంగదుడు లేచి వానిని కొట్టసాగిరి. అయిననూ 
వానికి _దెబ్బతగలలేదు. మృత్యువువలె వచ్చుచున్న వానిని చూచి 
లక్ష్మణుడు వానిపై తక్షక బాణములు కురిపించెను. వాడు వెంటనే 
అంతర్జానమై వివిధ రూపములు ధరించి యుద్దము చేయసాగెను. 
ఒకసారి ప్రకటితమగును. మరొకసారి దాగుకొనును. శత్రువు 
అజేయుడు అని తలచి వానరులు భయపడిరి. అప డు లక్ష్మణుడు 
కోపోద్రిక్తుడై “ఈ పాపితో ఆటలు చాలును. వీనిని ఇప్పుడు 
చంపుటయే యుక్తము” అని మనస్సులో తలచి శ్రీరాముని, శక్తిని 
తలంచుకొని బాణమును సంధించెను. బాణము వదలగానే అది నేరుగా 
పోయి వాని రొమ్ములో గుచ్చుకొనెను.. “రాముడెక్కడ? లక్ష్మణుడు 
ఎక్కడ?” అనుచూ వాడు (ప్రాణములు _వదిలెను. అంగదుడు 
హనుమంతుడు పలుకసాగిరి: “నీ తల్లి ధన్యురాలు, నీవు లక్ష్మణుని 
చేతిలో మరణించినావు. మరణసమయమున రామలక్ష్మణుల పేర్లను 
ఉచ్చరించితివి.” ఎట్టి శ్రమ లేకుండగనే హనుమంతుడు అతనిని 


శా 


300 తులపీ రామాయణము 


మోసుకొని లంకా ద్వారము వద్దనుంచి తిరిగి వచ్చెను. మేఘనాథుని 
మరణ వార్తను విని దేవతలు, గంధర్వులు విమానములు ఎక్కి 
ఆకాశమార్గమున వచ్చిరి. వారు పూలన్ను వర్ణించి, నగారాలు (మోగించి, 
శ్రీరఘునాథుని కీర్తిని స్తుతించిరి. లక్ష్మణుడు (శ్రీరామచంద్రుని 
వద్దకు వచ్చెను. రావణుడు తన కుమారుని మరణ వార్తను 
వినగానే మూర్భితుడాయెను. మందోదరి అనేక విధముల విలపించెను. 
లంకానివాసులందరూ శోకవ్యాకులులై రావణుని తిట్టుసాగిరి. అప్పుడు 
రావణుడు (స్త్రీలకు అనేక విధములు నచ్చచెప్పెను. ఆ రాత్రి 
గడిచెను, తెల్లవారెను. 


10. రామరావణ యుద్దము 


భల్లూక వానరములు మరల నాలుగు ద్వారముల వద్ద చేరిరి, 
రావణుడు తన వీర యోధులను పిలిచి పలికెను: “యుద్దములో 
శత్రుసమ్ముఖమున ఎవరి మనస్సు ఊగిసలాడునో వారు ఇప్పుడే 
పారిపోవుట మంచిది. నేను నా భుజబలమును నమ్మి వైరమును 
పెంచుకున్నాను. మనపై దండెత్తిన శత్రువుకు తగిన సమాధానమును 
నేను యివ్వుగలను.” అట్లు పరికి రావణుడు వాయుసమానమైన 
తన రథమును సిద్దపరచెను. అనేక అపశకునములు కరిగిననూ 
వాటిని లెక్కచేయలేదు. అపారమైన నిశాచర సైన్యము ముందుకు 
సాగెను. చతురంగబలము మేఘములవలె వడిగా కదలుచుండెను. వివిధ 
వర్తములుగల ధ్వజపతాకములుండెను. వీరులు చిత్రవిచిత్రవర్ణములు గల 
దుస్తులు ధరించిరి. ఆ సేన నడుచుచుండగా దిగ్గజములే తుళ్లిప డెను. 
పర్వతములు  కంపించెను. సముద్రము అల్లకల్ళోలమాయెను. సేన 
నడిచినప్పుడు లేచిన ధూళి సూర్యుని కప్పివేసెను. అకస్మాత్తుగా గాలి 
ఆగిపోయెను. పృధ్వి వ్యాకులత నొందెను. డోలు, నగారాలు భయంకర 
ధ్వనులతో (మోగించబడెను. వీరులందరు సింహనాదము చేయుచూ 


లంకాకాండము 301 


తమ బల్హౌరుష ములను (పకటించుచుండిరి. అప్పుడు దశాననుడు 
తన సేనను సంబోధించుచూ పలికెను: “ఉత్తమ యోధులారా, మీరు 
భల్లూక వానరములను మర్జించి నలిపి వేయండి. నేనా యిద్దరు 
రాజకుమూరులను చంసపెదను.” అట్లు పరికి అతడు తన సైన్యమును 
ముందుకు నడిపెను. ఆ వార్త తెలియగనే వానరులు (శ్రీరాముని 
సహాయము అర్జించుచూ పరుగెత్తి వచ్చిరి. రెండు షక్రములవారు 
జయజయధ్యానములు చేయుచూ పోరాడసాగిరి. 

రావణుడు రథము పైన, (శీ/రాముడు విరథుడుగా నుండుటును 
చూచి విభీషణుడు (పేమాధిక్యతవలన భయపడసాగెను. శ్రీరాముని 
పాదములకు నమస్కరించి పలుకసాగెను: “ప్రభూ! మీకు రథము 
లేదు. శరీరమును రక్షించు కవచము లేదు. కాళ్లకు పాదరక్షలు 
కూడా లేవు వీరుడయిన రావణుని ఎట్టు జయించగలరు?” కృపాళువు 
అయిన (శ్రీరాముడు పలికెను. “మితమా! వినుము. విజయమును 
పొందుటకు అవసరమైన రథము మరొకటి _ ఉన్నది. పరాక్రమము, 
ధైర్యము ఆ రథానికి చక్రాలు. సత్యశీల సదాచారములు దాని 
ధ్వజపతాకములు. బలము, వివేకము, దమము, పరోపకారము దాని 
గుణములు. క్రమ, దయ సమతాసూత్రములతో అవి రథమునకు 
కట్టబడును. భగవత్‌ భజన రథసారథి. వైరాగ్యమే డాలు, సంతోషమే 
ఖడ్గము, దానము పరశు, బుద్ది (పచండశక్తి, ఉత్తమ విజ్ఞానమే 
ధనుస్సు, స్టిరమైన మనస్సు తూణీరము, శమము, యమ నియమములు 
బాణములు, బ్రాహ్మణుల గురువుల వూజ అభేద్యమయిన కవచము. 
మిత్రుడా! ఎవని వద్ద ఇట్టి ధర్మయుత రథము గలదో అతనిని 
జయించుటకు శత్రువులు ఎవ్వరూ ఉండరు. అట్టే బలవంతులు 
సంసారమను గొప్ప ప్రబల శత్రువును కూడా పరాజితునిగా 
చేయగలరు." (గ్రీరామచం[దప్రభువు వచనములు విని విభీషణుడు 
'ప్రసన్నుడాయెను. బ్రహ్మాది దేవతలు, సిద్దులు, మునులు ఆకసము 
నుండి యుద్దదృశ్యమును చూచుచుండిరి. 


302 తులసీ రామాయణము 


ఇరు పక్షముల వీరయోధులు రణోన్మత్తులై ఉండిరి. వారు పరస్ప 
రము యుద్దమునకు (పేరేపించుచూ ఒకరిని ఒకరు అణచివేయుచూ 
నేలపై పడగొట్టుచుండిరి. తలలను నరికి వాటినే ఆయుధములుగా చేస 
కొట్టుచు ండిరి. “పొట్టలను చీలుచుండిరి. యోధుల కాళ్లను పట్టుకొని 
నేలకేసి కొట్టుచుండిరి. భల్దూకములు నిశాచరులను చంపి నేలలో 
పూడ్చి పైన "ఇసుకతో కప చుండిరి. కృద్దవానరులు బలశాలురైన 
రాక్షస యోధులను అణచివేయుచుండిరి. చెంపలు వాయించుచుండిరి. 
పళ్లతో కొరుకుచుండిరి. _ కాళ్ళకింద పడద్రోసి (త్రొక్కు చుండిరి. 
గోళ్లతో రొమ్ములు చీల్చి (పేగులను తీసి మెడలో వేసికొనుచుండిరి. 
“పట్టుకో, చంపు, కొరుక్కు అణచివేయి” మొదలగు శబ్దములు పృథ్సి 
ఆకాశములలో వ్యాపించెను. 
తన సైన్యము భయపడుట చూచి తన ఇరవై భుజములందు పది 
ధనుస్సులను ధరించి రథముపై నెక్కి గర్వముతో “తిరిగి రండి, తిరిగి 
రండి” అనుచూ అత్యంత కృద్దుడయిన దశకంఠుడు ముందుకు 
సాగెను. వానరులు హూంకారము చేయుచూ వృక్షములను రాళ్లను, 
పర్వతములను ఒక్కసారిగా అతనిపై విసరిరి. వజ్రసమానమైన అతని 
దేహమునకు తగలగానే ఆ పర్వతములు ముక్కలు ముక్కలు ఆయెను. 
రణోన్మత్తుడయిన రావణుడు రధమును నిల్సి కదలకుండా నిలబడెను. 
శత్రువుల పై బడి ఇటునటు తిరుగుచూ వానరయోధులను నలిపి 
సెను. వానరభలూకములు “అంగదా, ఆంజనేయా, రఘునాథా! 
రక్రింపుడు. కాలునివలె యీ దుష్టుడు మమ్ములను భక్షించుచున్నాడు” 
అని పలికిరి. రావణుడు పది ధనుస్సులపై అనేక బాణములను 
సంధించి వదిలెను. అవి దిశదిశలందు వ్యాపించెను. తన సైన్యములు 
వికలమగుట చూచి లక్ష్మణుడు చేతిలో ధనుర్పాణములను తీసుకొని 
శ్రీరాముని చరణములకు (మొక్కి బయలుదేరెను. సమీపమునకు 
పోయి “అరే, దుష్టుడా! వానరభలూకములను ఏల కొట్టదవు? 
నన్ను చూడుము. చేను నీ పాలిట మృత్యువును" అని పలికెను. 


లంకాకాండము 303 


రావణుడు పలికెను: “అరే! నా పుత్రుని వధించినవాడా! నేను 
నిన్నే వెదకుచుంటిని. నేడు నిన్ను. చంపి నా మనస్సుకు ఊరట 
కలిగించెదను.” అట్టు పలికి అతడు (ప్రచండమయిన బాణములను 
కురిపించెను. లక్ష్మణుడు ఆ బాణములన్నింటిని ముక్కలుగా 
చేసెను. పిదప తన బాణములతో రావణుని కొట్టను. రథమును 
ముక్కలు చేసి సారథిని చంపెను. లక్ష్మణుని బాణములు రావణుని 
శిరస్పులలొను, రొమ్ములలొను దూరను. అతడు స్పృహ కొలొయి 
నేలపై పడెను. మూర్భనుండి లేచిన తర్యాత రావణుడు (బ్రహ్మ తన 
కెచ్చిన శక్తిని వదిలెను. ఆ శక్త నేరుగా వెళ్ళి లక్ష్మణుని రొమ్ములో 
[గుచ్చుకొనెను. అతడు నేల కూలెను. [క్రింద పడిన లక్ష్మణుని 
చూచి పవనసుతుడు కఠోర వచనములు పలుకుచూ పరుగెత్తెను. 
కాని రావణుడు అతనికి భయంకరమైన ము స్ట్యప్రహారమును ఇచ్చెను. 
హనుమంతుడు మోకాళ్ళమీద కూర్చొని క్రోధముతో లేచి రావణునికి 
ముష్టిఘాతమును యిచ్చెను. దానితో రావణుడు మూర్చపోయెను. 
హనుమంతుడు లక్ష్మణుని లేవుకొని (శ్రీరాముని వద్దకు పోయెను. 
రావణుడు ఆ దృశ్యమును చూచి ఆశ్చర్యమునొందిను. (శ్రీరాముడు 
లేచి కూర్చొని ధనుర్భాణములు తీసుకొని శత్రువును ఎదిరించెను. 
రావణుని రథమును ముక్కలు చేసి సారథిని చంపెను. నూరు 
బాణములతో రావణుని రొమ్ములను చీల్చెను. దానితో నతడు 
.వ్యాకులుడై. నేలపై బడెను. చేరే సారథి అతనిని వెంటనే 
రథములో కూర్చుండబెట్టుకొని లంకకు తీసుకొనిపోయెను. (ప్రతాపశాలి 
లక్ష్మణుడు శ్రీరాముని పాదములకు ప్రణమిలైైను. 


11. రావణ సంహారము 


మూర్చనుండి లేచిన రావణుడు ఒక యజ్ఞమును చేయసాగెను 
ఆ సంగతిని . విభీషణుడు వెంటనే శ్రీరామచంద్రునికి తెలిపెను. 


304 తులపీ రామాయణము 


యజ్ఞమును భంగము చేయుటకు హనుమంతుడు, అంగదుడు మొదలగు 
వీరయోధులను (శ్రీరాముడు పంపెను. వారందరూ అవలీలగా 
రావణుని భవనమును ప్రవేశించి ఇట్లు పలికిరి: “అరే, లజ్ఞాహీనుడా! 
రణభూమినుండి పారిపోయివచ్చి ఇక్కడ ధ్యానము చేయుచున్నా వా?” 
అట్టు వలుకుచూ కాళ్ళతో తన్నిరి. పండ్లతో కొరికిరి. అయిననూ 
రావణుడు లేవలేదు. అప్పుడు వానరులు స్త్రీలను కొప బట్టుకొని 
బయటికి యీడ్యుకొని రాగా వారు అతిదీనముగా విలపించసాగరి. 
అప్పుడు రావణుడు కృద్దుడై వానరుల కాళ్ళు పట్టుకొని నేలకేసి 
కొట్టసాగెను. ఈ లోగా వానరులు వాని యజ్ఞమును ధ్వంసము చేసిరి. 
అది చూచి రావణుని ధైర్యము సడలెను. (క్రోధాగ్నిలో మండుచూ 
తన జీవితముపై ఆశ వదలుకొనెను. యజ్ఞము ధ్వంస మొనర్చిన 
పిదప వానరులు (శ్రీరఘునాథుని వద్దకు వచ్చిరి. రావణుడు మరల 
బయలుదేరి చతురంగబలముతో వచ్చెను. ఆలోగా దేవతలందరూ 
వచ్చి శ్రీరాముని ప్రార్టించిరి. “శ్రీరామా! ఇతడు మమ్ములను 
ఎక్కువగా పీడించినాడు. వీనిని ఉపేక్రించవలదు. జానకీదేవి మిగుల 
దుణితురాలై ఉన్నది.” దేవతల వచనములు విని శ్రీరామచంద్ర 
(ప్రభువు చిరునవ్వుతో లేచి తన బాణములను సిద్దపరచెను. జటా 
జాటమును సవరించుకొనెను. ఎల్టని నేత్రములు, మేఘశ్యానుల 
శరీరము లోకములనేత్రములకు ఆనందము కలిగించెను. నడుమునకు 
తూణీరము, చేతిలో శార్హ ధనుస్సు, పరిపుష్టములైన భుజదండములు, 
మనోహరమైన వెడల్సెన రొమ్ముపై పదచిహ్నములు శోభిల్లెను. దేవతలు 
[పసన్నులై 'జయజయధ్యానములు చేయుచూ పూలవర్హము కురిపించిరి. 


ఆలోగా ఘనమైన నిశాచరసైన్యము వానరులతో పోరాడసాగిరి. 
వానర యోధులు ప్రళయకాల మేఘముల వలె వారిని ఎదుర్కొనిరి. 
అనేక కృపాణములు, కత్తులు దశదిశలందు మెరయుచుండెను. గజతురగ 
శబ్రములు మేఘముల గర్హనలవలె నుండెను. వానరుల తోకలు 


లంకాకాండము 305 


ఆకాశమును కప్పివేసి ఇంద్రధనుస్పులవలె శోభిళ్లేను. పర్వతముల 
(పహారములు వజ్రపాతమువలె నుండెను. _శ్రీరఘునాథుడు కృద్దుడై 
బాణప్రవాహములు వదిలెను. అవి నిశాచర సేనను గాయవరచెను. 
వారిశరీరమునుండి ర్తక్తము ప్రవహించగా వ్యాకులులై నేలకు ఒరిగిరి. 
తలలు లేని మొండెములు పరుగెత్తుచుండెను. (_పతపిశాచములు 
వికటాట్టహాసము చేయుచుండెను. (శ్రీరాముని బాణసమూహముచే 
కొట్టుబడిన వారందరూ యుద్దభూమిలొ శాశ్వతముగా నిద్రించిరి. 
రావణుడు తన మనస్సులో విచారించెను. “రాక్షసులందరూ 
సర్వనాశనమైరి. నేనొక్కడినే జీవించియున్నాను. వానరభల్లూకములు 
చొలాయున్నవి. కావున ఇప్పుడు మాయను రచించి పోరాడెదను.” 
అంతలో (శ్రీరామచంద్రప్రభువు నేలపై నిలుచుండుటను చూచి 
ఇంద్రుని పనువున సారథి మాతలి ఒక దివ్యమయిన తేజోమయమయిన 
రథమును తెచ్చెను. (శ్రీరాముడు రథారూఢుడై యుద్ధము చేయసాగెను. 
రావణుడు తన మాయలను విస్తరింపచేసెను. | శ్రీరఘువీరుని 
ఆ మాయలేమియూ చేయజాలకపోయెను. లక్ష్మణుడు, వానరులు 
ఆ మాయను నిజమని నమ్మిరి. వానరులు నిశాచరసైన్యములో 
అనేకమంది రామలక్ష్మణులను చూచి భయభీతులయిరి. ఎక్కడివార 
క్కడ నిలబడిపోయిరి. అయోధ్యాపతి నవ్వి. ధనుస్సు పై బాణమును 
సంధించి క్షణములో మాయను హారించెను. సమస్తవానరసేన 
ప్రసన్నమాయెను. పిదప అందరివైపు చూసి (శ్రీరాముడు గంభీరముగా 
పలికెను: “మీరు వీరులందరు చాలా అలసిపోయినారు కావున ఇవ డు 
నాకా రావణునికీ మధ్య ద్వంద్వయుద్దమును చూడుడు." 


ఆ విధముగా పలికి (శ్రీరఘునాథుడు మనస్సులోనే బ్రాహ్మణ 
చరణములకు (ప్రణమిల్లి రథమును ముందుకు పోనిచ్చెను. అప పడు 
లంకాధిపతి రావణుడు క్రోధముచే మండుచూ ముందుకు వచ్చి 
పలికెను: “అరే తపస్వీ! వినుము. నీవు యుద్దములో గెలిచిన 





306 తులసీ రామాయణము 


యోౌదులవంటివాడను నేను కాను. నా పేరు రావణుడు. నా యశస్సు 
జగద్విదితము. దిక్సాలకులు సైతము నాకు బందీలుగా నున్నారు. నీవు 
'నిశాచరవీరులను కుంభకర్ణమేఘనాధులను సంహరించితివి. ఈ రోజు 
నీవు యుద్దమునుండి పారిపోకుండా నిలబడితే వారి కక్ష అంతయు 
తీర్చుకొందును.” రావణుని దుర్భాషణములు విని కృపాసాగరుడు 
శ్రీరాముడు నవ్వి, “ వజసమానమైన బాణములను వదలసాగెను, 
అవి దశదిశలు నిండెను. శీరఘునాథుడు ఆగ్నేయ అ స్త్రమును 
వదలగా అది రావణని బాణములన్నింటినీ క్షణములో కాల్చి భస్మము 
చేసెను. అప్పుడు అతడు లజ్ఞితుడై తీక్షమైన ఒక శక్తిని వదిలెను. 
కాని (శ్రీరాముడు దానిని తన బాణముతో. తిరిగి వంపెను. 
రావణుడు కోట్ల కొలది చక్రములు, త్రిశూలములు, బాణములు 
పంపిననూ అవన్నియూ నిష్పలములు ఆయెను. పిమ్మట అతడు నూరు 
బాణములతో శ్రీరాముని సారిథిని కొట్టగా అతడు |క్రిందపడెను. 
శ్రీరాముడు కృపతో సారథిని లేపి అతి ప్రచండుడై ధనుష్టంకారము 
సెను. దానితో రాక్షసులు మూర్చపోయిరి. శ్రీరామచంద్రుని 
బాణములచే రావణుని సారథి, గుణ్బములు చంపబడెను. రధము, 
ధ్వజపతాకములు ముక్కలాయెను. రావణుని హృదయములో బలము 
సన్నగిల్లేను. వెంటనే కృద్దుడై మరొక రథముపై నెక్కి అనేక 
విధములైన అ,స్త్ర,శ,స్త్రములను వదిలెను. కాని అవి నివ్ఫలములు 
ఆయెను. శ్రీరాముడు రావణుని (ప్రతి తలలో పది బాణములు 
వేయగా అవి దూసుకుపోయి రక్తము ప్రవహించసాగెను. అనేకమార్లు 
(శ్రీరాముడు రావణుని భుజములను తలలను ఖండించిననూ, మరల 
వాటి స్థానములో (కొత్తవి పుట్టుకొని వచ్చెను. ఖండింపబడిన తలలు, 
భుజములు ఆకాశమును కప్పి అసంఖ్యాకములైన రాహకేతువులవలె 
కనిపించెను. అతికృద్దుడయిన రావణుడు పది ధనుస్సులను ఎక్కు పెట్టు 
బాణముల వర్షము కురిపించి, రఘునాథుని రథమును కప్పివేసెను. 


లంకాకాండము 307 


(ప్రభువు కోపముతో శత్రుబాణములను తొలగించి అతని మస్తకములను 
ఖండించెను. అవి “రాముడెక్కడ? లక్ష్మణుడెక్కడ? వానరరాజు 
సుగ్రీవుడు ఎక్కడ?” అనుచూ పరుెత్తసాగను. వానిని చూచి 
వానరులు భయముతో పారిపోయిరి. (శ్రీరాముడు నవ్వుచూ 
బాణములతో ఆ శిరస్పులను ఛేధించెను. 

దశాననుడు కృద్దుడై ఒక (ప్రచండశక్తిని వదలగా అది విభీషణుని 
సమీపించెను. వెంటనే (ప్రభువు విభీషణుని ప్రక్కకు తొలగించి 
తానే ముందుకు వచ్చెను. కాని ఆ శక్తి తగలగానే ప్రభువు కొద్దిగా 
మూర్చిల్లైను. విభీషణుడు పరుషవాక్యములతో రావణుని రొమ్మున 
గదతో కొష్టైను. ఆ గదాప్రహారము వలన రావణుడు నేలపై బడి 
తమాయించుకొని లేచెను. పరస్పరము ముష్టియుద్దములో ఒకరిని 
ఒకరు కొట్టుకొనిరి. విభీషణుడు అలసినట్టు గమనించిన హనుమంతుడు 
చేత ఒక పర్వతమును గైకొని రావణుని రథములను, గుజ్జములను, 
సారథిని కొట్టి |క్రిందపడవేసి, అతని రొమ్ములపై కాలితో తన్నెను. 
రావణుని శరీరము వణకసాగెను. హనుమంతుడు తన తోకను పెంచి 
ఆకాశమునకు ఎగిరెను. ఆకాశమున ఇద్దరూ పోరాడసాగిరి. పిదప 
ఇద్దరూ నేల పైబడిరి. (ప్రబలమైన వానర సైన్యమును చూచి రావణుడు 
తన మాయను ప్రకటించెను. వానర భల్లూకములు అసంఖ్యాకులైన 
రావణులను చూచి భయపడి రామలక్ష్మణులను శరణుజొచ్చిరి. 
కోసలాధిపతి (శ్రీరాముడు నవ్వి మాయా రావణులనందరినీ కొట్టి 
పడవేసెను. పిదప వానరులందరినీ పిలిచెను. వారు ఇనుమండించిన 
బలముతో (శ్రీరాముని స్తుతించుచూ యుద్దము చేయసాగిరి. (శ్రీ, 
రఘుపతి రావణుని తలలను, భుజములను, ధనుస్సులను, బాణములను 
ఖండించెను. కొని తలలు, భుజములు మరల పెరుగజొచ్చెను. 
అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మొగలగువారు వృక్షములను 
పర్వతములను అతనిపై వేసిరి. కాలితో తన్నిరి. గోళ్లతో చీరి పరుగెత్తిరి. 
రావణుడు వారినందరినీ మూర్చితులుగా చేసెను. జాంబవంతుని పాద 


308 తులసీ రామాయణము 


ఘాతమునకు రావణుడు [క్రింద పడెను. సారథి అతనిని రధముపై 
వేసుకొని మేలుకొలుప ప్రయత్నించెను. మూర్చనుండి తేరుకొనిన 
పొనర భలూూకములు (పభువద్దకు వచ్చిరి. నిశాచరులందరు రావణుని 
చుట్టు చేరిరి. 


(త్రిజట అదే రాత్రి సీతాదేవి వద్దకు వచ్చి ఆమెకు కధనంతయూ 
వినిపించెను. శత్రువు శిరస్సులు భుజములు పెరుగు సమాచారమును 
విని సీతాదేవి చింతా[క్రాంతయై త్రిజటతో పలికెను: “మాతా! ఏమి 
జరుగనున్నదో చెప్పుము. రావణుడు ఏ విధముగా మరణించును) 
(శీ/రఘునాథుని బాణములచే తలలు తెగిననూ వాడు చావకున్నా డే!” 
అట్లు శ్రీరాముని స్మరించుచూ సీతాదేవి విలపింపసాగెను. త్రిజట 
పలికెను. “రాజకుమారీ! వినుము. హృదయమునందు బాణము 
తగిరినంతనే రావణుడు మరణించును. కాని ఆ హృదయమున 
మీరు నివసించుచున్నారు. కావున (ప్రభువు అతని హృదయమునందు 
కొట్టుటలేదు. కాని మాటిమాటికి తలలు తెగిపడుట వలన 
రావణుడు మీ ధ్యాస మరచిపోవును. అప డు చతురుడయిన 
శ్రీరాముడు అతని హృదయములో బాణము వేయును.” అదే 
సమయమున సీతాదేవికి శుభశకునములు కనిపించెను. అరరాత్రికి 
రావణుడు మూర్చనుండి మేలుకొని తనను యుద్ద భూమినుండి 
వేరుచేసిన వానిని తిట్టుసాగెను. సారథి అతనికి _ నచ్చచెప్పెను. 
తెల్లవారగానే రావణుడు రథమునెక్కి యుద్ద భూమికి పరుగు తీసెను. 


రావణుని ఆగమన వార్త వినగానే వానరులలో కోలాహలమాయెను. 
వారు పర్వతములతో రాక్షస సైన్యమును చెల్లాచెదరు చేసిరి. పిమ్మట 
రావణుని చుట్టు చేరిరి. అతని శరీరమును గాయపరచిరి. రావణుడు 
విచారించి అంతర్జానమై తన మాయను విస్తరింపచేసెను. భేతాళభూ 
తపిశాచములు ధనుర్పాణములు ధరించి (పకటితమయిరి. యోగినులు 
మానవకపాలములలో రక్తము త్రాగుచూ నాట్యము చేయుచూ 


లంకాకాండము 309 


పాటలు పాడుచుండిరి. వానరులు భయ(భ్రాంతులై పారిపోగా వారిని 
అగ్నిజ్వాలలు చుట్టుము స్టైను. రావణుడు ఇసుకను వర్ణించెను. లక్ష్మణ, 
సుగ్రీవులతో సహా వీరులందరూ స్పృహ కోల్ళోయిరి. రావణుడు మరొక 
మాయను సృష్టించెను. అసంభ్యాకులైన హనుమంతులు కన్సడిరి. 
శ్రీరఘువీరుడు కృద్దుడై ఒక్కక్షణములో ఒకే బాణముతో రావణుని 
మాయను హరించెను. ఖండించిన కొలది శిరస్సులు పెరుగుచుండగా 
శ్రీరామచంద్రుడు విభీషణుని వైపు చూసెను. విభీషణుడు పలికెను; 
“సర్వజ్ఞా, శరణాగతపాలకా! వినుడు, రావణుని నాభికుండములో 
అమృతమున్నది. అతడు దాని బలముతోనే జీవించియున్నాడు.” 
విభీషణుని వచనములు విని కృపాళువైన శ్రీరాముడు ముప్పది 
యొక్క బాణములు వదిలెను, అవి కాలసర్పములవలె పోయెను. ఒక 
బాణము రావణుని నాభియందుగల అమృతభాండమును భగ్నమొన 
చ్చెను. మిగిలిన బాణములు అతని పదిగిరస్సులను ఇరవై చేతులను, 
ఖండించి తమతోపాటు తీసుకొనిపోయెను. శిరస్సులు, భుజములు 
లేని మొండెము (ప్రచండవేగముతో పరుగెత్తుచుండగా ప్రభువు 
దానిని రెండు ముక్కలుగా చేసెను. అవి భల్తూకవానరములను తమ 
బరువుకింద అణచుచూ నేలకొరిగెను. శ్రీరాముని బాణములు 
రావణుని భుజములను, మస్తకములను మందోదరి ముందుంచి తిరిగి 
వచ్చి శ్రీరాముని తూణీరమును చేరెను. అతని తేజస్సు 
ప్రభుముఖమున (ప్రవేశించెను. |బ్రహ్మాదిదేవతలు జయజయధ్యానములు 
సిరి. దేవతలు దుందుభులు (మోగించి పుష్పములను వర్షించిరి. 
“ఓ కృపాసాగరా, ముకుందా, రాగద్వేషములు, హర్షశోకములు, 
జన్మమృత్యువులు మొదలగు ' ద్వంద్వములను హరించువాడా! శరణా 
గతులకు సుఖమునిచ్చువాడా! కారణకారణా! కరుణామయా! ' మీకు 
జయమగుగాకీీ అనుచూ దేవతలు ఆనందాతిశయముతో పొగడిరి. 
నగారాలు ((మోగించిరి. (శ్రీరామచంద్రుని శరీరము అనేక -.మన్మథుల 
సౌందర్యమును పొందెను. (ప్రభువు తన కృపాదృష్టితో దేవతలకు 


310 తులసీ రామాయణము 


అభయము నొసంగెను. భల్లూక, వానరులు మిక్కిలి హర్షముతో 
నాట్యము చేయసాగిరి. 
తన భర్త శిరస్సులను చూడగానే మందోదరి మూర్చిల్లి నేలపై 
బడిపోయెను. ఇతర రాణులు విలపించుచూ పరుగెత్తి తమన 
లేపి రావణుని శరీరము వద్దకు తీసుకొని వచ్చిరి. వారు బిగ్గరగా 
విలపింపసాగిరి. అనేక విధముల రావణుని (పతాపమును పొగడిరి. 
“ఓ నాధా! మీ బలానికి పృథ్వి కంపించుచుండెను. అగ్ని దేవుడు, 
సూర్యచంద్రులు మీ ముందు కాంతి హీనులు అగుచుండిరి. ఇంద్రుడు 
మొదలగు దిక్పాలకులు యుద్దములో మిమ్మెదిరించ సాహసించకుండిరి. 
మీ భుజబలముచే యమధర్మరాజును కూడా జయించితిరి. అట్టి మీ 
శరీరము నేడు ధూళితో కూడుకొని నేలపై బడినది. మీ ప్రతాపము 
మీ పుత్రుల బలము వర్లించ వీలులేనిది. (శ్రీరామచంద్రునితో వై వెరము 
పూనుటచే మీకీ దుర్తశ [పొప్తించినది. నేడు మీ వంశములో మీకై 
ఏడ్చేవారు కూడా లేరు. కాలుని వశమగుటచే మీరెవ్వరి మాటను 
వినక పోయితిరి. చరాచరసృష్టికి (ప్రభువైన పరమాత్మను మానవ 
మాత్రునిగా భావించితిరి. (బ్రహ్మాది దేవతలు ఎవనిని వూజించెదరో 
అట్టి కరుణామయుడైన భగవంతుని మీరు భజించకపోయితిరి. అనేక 
పాపములకు కూడలి అయిననూ మీకు (శ్రీరాముడు తన లోకమున 
చోటునిచ్చెను. యోగులకుకూడా దుర్లభమయిన పరమపదమును మీ 
కొసంగిన (శ్రీరామునివంటి కృపాసాగరుడు మరొకరు లేరు” ఆ 
వచనములను విని దేవతలు, మునులు, సిద్దులు సుఖులైరి. బ్రహ్మ, 
మహేశుడు, నారదుడు, శౌనకాది మునులు ఇతర తత్వజ్ఞులు అందరూ 
స నేత్రపర్వముగా చూచి (ప్రేమతో తన్మయులైరి. తన 
కుటుంబ స్త్రీలందరూ విలపించుట చూచి విభీషణుడు అతి దుఃఖితుడై 
వారివద్దకు పోయెను. తన సోదరుని దశను చూచి, మిక్కిలి 
దుఃఖించెను. అపుడు (ప్రభువు లక్ష్మణునికి ఆజ్ఞనివ్వగా అతడు అనేక 
విధముల విభీషణుని ఓదార్చెను. (ప్రభువు కరుణాపూరిత దృష్టితో 


లంకాకాండము 311 


విభీషణుని చూచి పలికెను: *ఇప్పుడు శోకమును 'వదరి రావణుని 
[శొద్దకర్మలు చేయుము.” ప్రభువాజ్ఞను శిరసావహించి విభీషణుడు 
విధిపూర్వకముగా రావణునికి తిలాంజలులు సమర్పించి, మనస్సులో 
శ్రీరఘునాథుని గుణములను పొగడుచు తన భవనమునకు పోయెను. 


12. సీతాదేవి అగ్గి పవేశము 


శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి పలికెను: “నీవు, వానరరాజు 
సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమం 
తుడు అందరూ నీతి కుశలులు. మీరు విభీషణునితో పాటు 
పోయి అతనికి రాజ్యాభిషేకము చేయుడు. తండ్రిగారి ఆజ్ఞవలన నేను 
స్వయముగా నగరములోనికి రాజులను.” (ప్రభు వచనములు విని 
వానరులు రాజ్యాభిషేకమునకు ఏర్పాటుచేసిరి. విభీషణుని సాదరముగా 
సింహాసనముపై కూర్చుండబెట్టి స్తుతించిరి. పిమ్మట విభీషణునితో 
పాటు అందరూ ప్రభువద్దకు వచ్చిరి. (శీ,రఘువీరుడు వానరులతో 
నిట్టనెను: “మీ బలముచేతనే రావణుని వంటి శత్రువు వధింపబడెను. 
విభీషణుడు రాజాయెను. మీ యశస్సు ముల్లోకములలో శాశ్వతముగా 
నుండును.” అమృతతుల్యమగు మాటలతో ప్రభువు వారందరిని 
సంతృప్తి పరచెను. పిదప ,శ్రీరామచంద్రప్రభువు హనుమంతుని 
పిలిచి చెప్పెను: “నీవు లంకకు పోయి విషయమంతయూ జానకికి 
తెలిపి ఆమె శక్రేమసమాచారములు తెలిసికొనుము.” హనుమంతుడు 
నగరమునకు పోయి సీతాదేవికి నమస్కరించెను. జానకీదేవి “నాయనా, 
కృపాసాగరుడైన నా స్వామి, సోదరుడు లక్ష్మణుడు, వానరసేనతో 
సహా కుశలమేగదా?' అని అడిగెను. హనుమంతుడు, “మాతా! 
కోసలాధీశుడు, అందరూ కుశలము, (ప్రభువు యుద్దములో దశాననుని 
వధించెను, అఖండరాజ్యమునకు విభీషణుడు ఇన డు రాజు” అని 
పలికెను. సీతాదేవి హృదయము ఆనంద భరితమాయెను. శరీరము ” 


312 తులసీ రామాయణము 


పులకించెను. నేత్రములు సజలములాయెను. “నాయనా! ఇప్పుడు 
కన్నులతో ప్రభు కోమల శ్యామల శరీరమును దర్శించు నుపాయము 
చేయుము” అని పలికెను. హనుమంతుడు సీతాదేవి సందేశమును 
(ప్రభువునకు వినిపించెను. శ్రీరామచంద్రుడు అంగదుని విభీషణుని 
పిలిచి పలికెను: “మీరు పవనపుత్రునితో పాటు పోయి సాదరముగా 
జానకిని పిలుచుకొని రండి.” వెంటనే వారు సీతాదేవి వద్దకు పోయిరి. 
రాక్రస (స్త్రీలందరూ ఆమెకు సేవ చేయుచుండిరి. విభీషణుని 
ఆజ్ఞతో వారామెకు స్నానము చేయించి, వివిధ ఆభరణములతో 
అలంకరించిరి. అందమైన పల్లకీని తెచ్చిరి. (శ్రీరాముని స్మరించుచూ 
సీతాదేవి ఆనందముగా పల్లకి నెక్కెను. నాలుగు వైపుల వేత్రహస్తులై 
రక్రక్రభటులు నడిచిరి. భల్లూక వానరములు సీతాదేవి దర్శనవ* కః 
రాగా భటులు వారిని తరిమి వేసిరి. గశ్రీరఘువీరుడు పలికెను: 
“మిత్రమా! నా మాట వినుడు. సీతను కాలినడకనే రానిండు. 
దానివలన వానరులందరూ ఆమెను తల్లివలె చూడగలరు.” ప్రభు 
వచనములను విని వానర భల్లూకములు ప్రసన్నులైరి. అసలు 
సీతాదేవిని మొదట అగ్ని వద్ద యుంచియుండెను. సర్వసాక్షి 
అయిన (శ్రీరాముడు ఇవుడామెను ప్రకటితమొనర్చ నెంచెను. ప్రభు 
వచనములను శిరసావహించి పవిత్రురాలయిన సీతాదేవి యిట్లు పలికెను: 
“లక్ష్మణా! ఈ ధర్మరక్షణ కార్యమునందు నీవు నాకు సహాయకుడుగా 
నుండుము. వెంటనే అగ్నిని జ్వలింపచేయుము. " లక్ష్మణుని 
కన్నులలో దుఃఖాశ్రువులు రాలెను. చేతులు జోడించుకొని ఏమియూ 
మాట్లాడలేక నిలిచిపోయెను. అంగీకారమును సూచించు శ్రీరాముని 
చూపులను చూచి లక్ష్మణుడు అగ్నిని జ్వలింపచేసెను. సీతాదేవి 
పలికెను. “*మనోవాక్కర్మలచే నా హృదయము ,శ్రీ,రఘువీరుని 
తప్ప ఇతరులను ఆశ్రయించనిచో అగ్నిదేవుడా! నీవు చందనమువలె 
చల్లబడుము.” అనుచూ అగ్నిలో ప్రవేశించెను. అగ్ని స్తూలరూపమును 
ధరించి నిజమైన సీతాదేవిని చేయిపట్టుకొని వచ్చి " కీరసాగరుడు 


లంకాకాండము 313 


లక్ష్మీదేవిని విష్ణువునకు సమర్పించినట్లు , శ్రీరామచంద్రునికి సమర్పిం 
చెను. సీతాదేవి (శ్రీరామునికి వామభాగమున సుశోభిత అయ్యెను, 
హర్షముతో దేవతలు పుష్పములు కురిపించిరి. కిన్నరులు గానము చేసిరి. 
అప్పరసలు నాట్యమాడిరి. (శ్రీసీతారాముల అపార సౌందర్యమును 
చూచి భల్దూకవానరములు సంతోషమును పట్టజాలకపోయిరి. శీర 
ఘునాథుని అనుమతి గైకొని ఇంద్రుని సారథియగు మాతలి ప్రభు 
చరణములకు (ప్రణమిల్లి వెళ్ళిపోయెను. దేవతలు అనేక విధములుగా 
ప్రార్ధనలు చేసిరి. (బ్రహ్మదేవుడు పులకితశరీరుడై (పేమపూర్వకముగా 
స్తుతించెను. అదే సమయమున దశరథుడు అక్కడికి వచ్చెను. పుత్రుని 
చూడగానే అతని. కన్నుల నీరు నిండెను. లక్ష్మణసమేతుడై 
(ప్రభువు తండ్రికి నమస్కరించెను. దశరథుడు ప్రసన్నుడై స్వర్గమునకు 
పోయెను. దేవరాజు అయిన ఇంద్రుడు (ప్రభువును అనేక విధముల 
పాగడెను. (ప్రభువు ఇంద్రునితో పలికెను: *దేవరాజా! రాక్రస్టులచే 
చంపబడిన వానరభల్యూకములన్నియూ నేలపై పడియున్నవి. వీరు 
నా సహాయమునకై తన ప్రాణములను త్యాగమొనర్చిరి. వీరిని 
[బతికింపుడు.” (శ్రీరామచంద్రప్రభువు ముల్లోకములను సంహరించి 
తిరిగి బ్రతికించగల సమర్ష్రులు. కాని ఆ గొప్పతనమును (ప్రభువు ఇంద్రునికి 
ఇవ్వదలచెను. ఇంద్రుడు అమృతమును వర్షించి భల్టూకవానరములను 
(బ్రతికించెను. అందరూ లేచి ఆనందముతో |ప్రభువద్దకు వచ్చిరి. 
అమృత వర్షము రెండు బలగములపై కురిసెను. రాక్షసుల మనస్సులలో 
చనిపోవునపుడు రాముని ఆకారము నిలిచియుండెను కావున ముక్తులైరి. 
వానరభల్దూకములు మాత్రము జీవితులైరి. దేవతలందరూ తమ 
విమానములను ఎక్కిపోయిరి. పిమ్మట పరమేశ్వరుడు చేతులు జోడించి 
అనేక విధముల (ప్రభువును స్తుతించెను. ఎల్లప్పుడూ సీతాలక్ష్మణులతో 
సహా తన హృదయమున నివసించుమని ప్రార్టించి వెళ్ళిపోయెను. 


314 తులసీ రామాయణము 


15: అయోధ్యకు పునరాగమనము 


పిమ్మట విభీషణుడు (ప్రభు చరణములకు ప్రణమిల్లి ప్రార్దించెను: 
“ప్రభూ, రావణుని బంధుసమేతముగా సంహరించి ముల్లోకములందు 
మీ పవిత్రక్తీర్తిని విస్తరింపచేసితిరి. దీనుడనగు నాపై కృవజూపితిరి. ఈ 
సేవకుని గృహమును పావవము చేసి, యుద్దపు బడలికను తీర్చుకొనుడు. 
నా కోశాగారము నుండి వానరులకు  మీకిష్ట్రమయినది యివ్వండి. 
మీతో పాటు నన్ను కూడా అయోధ్యానగరమునకు గొనిపొండు.” 
కరుణాళువు శ్రీరాముడు పలికెను: “సోదరా! వినుము. నీ సంపద, 
భవనము మొదలగునవి నావియే. కాని భరతుడు (ప్రతిక్షణమును 
యుగముగా గడుపుచున్నాడు. తాపసివేషములో చిక్కిన శరీరముతో 
నన్నే స్మరించుచున్నాడు. నేనతనిని త్వరగా చూచు నుపాయము 
చేయుము. నా వనవాసము సమాప్తి అయిన పిదప పోయినచో 
నా సోదరులను సజీవులుగా చూడలేను. విభీషణా! నీవు 
కల్పాంతము వరకు రాజ్యపాలన చేసి మరణానంతరము పరమపదమును 
పొందెదవు.” విభీషణుడు తన భవనమును చేరి మణులతో, 
వ(స్త్రములతో విమానమును నింపెను. దయాసాగరుడైన (శ్రీరాముని 
ఆజ్ఞచే ఆకాశమునుండి వాటిని వర్ణించెను. ఎవరికిష్టమయినది వారు 
తీసుకొనిరి. మణులను తిను పదార్హములుగా భావించి వానరులు 
వాటిని తమనోట నుంచుకొనిరి. తమ తప్పును తెలుసుకొనిరి. ఉమ్మి 
సిరి. ఈ వినోదమును సీతారామలక్ష్మణులు చూసి ఆనందించిరి. 
భల్లూక వానరములు వస్త్రములను, మణులను తీసుకొని ధరించి 
(శ్రీ/రఘునాథుని వద్దకు వచ్చిరి. (శ్రీరాముడు “సోదరులారా, మీ 
బలము వలననే నేను రావణుని వధించినాను. ఇవ డు మీరు మీ 
గృహములకు పోయి నన్ను స్మరించుడు,” అని పలికెను. ఇష్టము 
లేకపోయిననూ వానరభలూకములు హర్షవిషాదములతో తమ యిండ్లకు 
పోయిరి. సుగీవుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు 


లంకాకా౭ండము 315 


విశీషణుడు మరియు ఇతర సేనాపతులు ఏమియూ చెప్పలేకపోయిరి. 
కన్నుల నీరు నింపుకొని శ్రీరాముని త దేకదృష్టితో చూచిఏ. 
శ్రీరఘునాధుడు వారందరినీ విమానములొ కూర్చుండబె స్టైను. 
తదనంతరము ప్రభువు ఉత్తరదెశగా పోవుటకు విమానమునకు ఆజ్ఞ 
ఇచ్చెను. అందరూ  గగ్రీరఘువీరునికి జయమగుగాక” అని గట్టగా 

వ 
జయజయధ్యానములు వైప 


విమానములో ఒక ఎత్తైన మనోహరమైన సింహాసనముపై పీత్రాదేవితో 
సహా (శ్రీరామచంద్రుడు సాబరాజమానుడాయెను. రణభూమియందలి 
వివిధప్రదేశములను (ప్రభువు సీతాదేవికి చూపెను. సముద్రతీరమున 
పరమేశ్వరుని స్థాపించిన స్రలమును చూపి (శ్రీరాముడు గివునికి 
(ప్రణమిళ్లను. వనములొ తాను ఎక్కడెక్కడ నివసంచెనొ, విశ్రమిం 
చెనో, ఆ (పదేశములన్నింటినీ సీతాదేవికి చూపె్టను. అగస్తాడి 
అనేక మునులు నివసించు _దండకారణ్యమున దిగి బుషీశ్వరుల 
ఆశీర్వాదమును పొంది, పిమ్మట చిత్రకూటమును చేరెను. గంగా 
యమునా సంగమస్టానమైన |ప్రయాగను దర్శించి గంగా దేదికె 
నమస్కరించి పవిత్రమైన అయోధ్యానగరమును విమానమునుండి 
చూచి పులకించిరి. నగర సమీపమున విమానమును దిగి ప్రభువు 
భరద్యాజముని వద్దకు పోయెను. నిషాదరాజు (శీ ,రామచంద్రుని 
సాదరముగా ఆహ్వానించెను. రఘునాథుడు అతనిని (ప్రేమతొ 
హృదయమునకు హత్తుకొనెను. (శ్రీరాముని ఆజ్ఞచే హనుమంతుడు 
(బ్రహ్మచారి వేషమును ధరించి భరతుని వద్దకు పోయెను. 


ఎవరయితే | క్రీరఘువీరుని సమరవిజయకథను వింటారో, వారికి 
భగవంతుడు శాశ్వత జయమును, వివేకమును, సంపదలను యిచ్చును. 
కలియుగ సమస్త పాపములను నాశనమొనరించు. 
“ తీరామచరితమానసము” నందలి “లంకాకాండము” అను 
ఆరవ సోపానము సమాస్తము. 


316 తులసీ రామాయణము 


శ్రీరామ మంగళాశాసనమ్‌ 
రచన; (శీ,వరవరస్వామి 


















1. మంగళం కోనలేందాయ మవానీయ గుణాబ్దయే! 

చక్రవర్ణి తనూజాయ సార్హభామాయ మంగళమ్‌! 
2. వేద వేదాంత వేద్యాయ మేథుశ్యానుల మూర్తయే! 

వుంసాం మోవాన రూపాయ వుణ్య శ్లోకాయ మంగళమ్‌! 

(ప్రశంసనీయ గుణసముదుడు, కోసలాధిపతియైన గశ్రీరామచం 
[దునికి మంగళము. దశరధ మహారాజుపుత్రుడు, సార్వభౌముడైన 
(శ్రీరామునికి మంగళము. వేదములు, ఉపనిషత్తులద్వారా తెలిసికొన 
బడువాడు, మేఘసమాన _ శ్యామలమూర్తి గలవాడు, పురుషులనే 
మోహింపజేయు రూవము గలవాడు, పవిత్రమైన యశస్సుగలవాడైన 
శీరామచందునికి మంగళమగుగాక! 
౩ విశాం మిత్రాంగరంగాయ మిధిలానగరీ వతే 

భాగ్యానాం వరిపాకాయ భవ్యడూపాయ మంగళమ్‌॥ 
4. విత్సభకాయ నతతం భాత్పభిః నవాసీతయా! 

నందితాథిల లోకాయ రామభద్రాయ మంగళమ్‌! 

విశ్వామిత్ర ముని కత్యంత (ప్రియుడు, మిధిలాపతి జనకుని భాగ్య 
ఫలస్వరూపుడు, భవ్యరూపుడైన (శ్రీరామచంద్రునికి మంగళము. 
సదా పితృభక్తిపరాయణుడు, తన సోదరులతో, సీతాదేవితో శోభిల్లు 
వాడు. సమస్తలోకముల _నానందింపజేసినవాడు. అట్టి , శ్రీరామునికి 
మంగళమగుగాక! 


ర్‌. త్వక్తసాకేత వాసాయ చితకూట వివోరిణే/ 
సేవ్వాయ నర్హయమినాం ధీలోదారాయ మంగళమ్‌! 

6. సౌమిత్రిణా చ జానక్యా చావ బాణానీ ధారిణే! 

నం సేవ్వ్యాయ నదా భక్త్యా స్వామినే మమ మంగళమ్‌! 


లంకాకాండము 317 


అయోధ్యను వదలి చిత్రకూటమున విహరించినవాడు, సకలమును 
లచే సేవింపదగినవాడు, ధీరోదాత్తుడైన | శ్రీరామచందుని మంగళము. 
లక్ష్మణునిచే, జానకీదేవిచే సదా భక్తిపూర్వకముగా సేవింపబడువాడు, 
ధనుర్పాణములను, ఖడ్గమును ధరించినవాడు. అట్ట నా స్యామిరెపైన 
శ్రీరామభిద్రునకు మంగళమగుగాక! 


7. దండకారణ్య వాసాయ ఖరదూవణ శత్రవే! 
గృధభరాజాయ భక్రాయ ముక్తిదాయాస్తు మంగళమ్‌! 
ఈ సాదరం శబరీ దత్త ఫలమూలాభిలాషి బే! 
సౌలభ్య వరివూర్జాయ నతో (దికాయ మంగళమ్‌కీ 
దండ కారణ్యమున నివసించి, ఖరదూషణులను సంహరించినవాడు, 
భక్తుడైన జటాయువునకు ముక్తి నొసగినవ్హాడైన శ్రీరామచంద్రునికి 
మంగళము. శబరి యొసంగిన ఫలమూలములను ఆదరముతో స్వీకరిం 
చినవాడు సులభముగా పొంద దగినవాడు, సత్త గుణ సంపన్నుడైన 
శృీరామభద్రునికి మంగళమగుగాక! 
9. వానుమత్త్సమవేతాయ వారీశాభీష్ష దాయినే/ 
వాలి వ్రమధనాయాన్తు మవోధీరాయ మంగళమ్‌! 
10. (శ్రీమతే రఘుదీరాయ సేతూర్చంఘిత సింధవే! 
జితరాక్షనసరాజాయ రణధీరాయ మంగళమ్‌! 


ఆంజనేయునితోకూడి యున్నవాడు, సుగ్రీవుని కోరికను తీర్చిన 
వాడు, వాలిని వధించినవాడు, అట్టి మహాధీరు డైన (శీ/రామచంద్రునికి 
మంగళము. సేతువును నిర్మించి, సముద్రమును దాటి రాక్షసరాజైన 
రావణుని జయించిన రణధీరుడైన (శ్హీరామభద్రునికి మంగళమగుగాక! 


1. విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్ట (వదాయినే! 
నర్హలోక శరణ్యాయ (శీ/రాఘవాయ మంగళమ్‌! 





318 తులసీ రామాయణము 


12. ఆసాద్య నగరీం దివ్యామభిషికాయ సీతయా! 

రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళమ్‌! 

విభీషణుని యెడల అతిప్రసన్నుడై అతనికి లంకా రాజ్యమును 
(ప్రసాదించినవాడు. సర్వలోకములకు శరణ్యుడైన గీరఘురామునికి 
మంగళము. వనవాసానంతరము దివ్యమైన అయోధ్య యందు సీతాదే 
వితో సహా రాజ్యాభిషిక్తుడైనవాడు. మహారాజాధిరాజైన శీరామభద్రునికి 
మంగళమగుగాక! 
13. (బవ్మాదిదేవ నేవ్వాయ (బహ్మణ్యాయ మవోత్మ నే! 

జానకీ (పాణనాథాయ రఘునాథాయ మంగళమ్‌! 

కా IO) 

14. శ్రీసౌమ్య జామాత్సమునేః కృవయాస్మాను వేయు వే! 

మవాతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్‌॥ 


బ్రహ్మాది దేవతలచే సేవింపబడువాడు, (బాహ్మణులను, వేదములను 


రక్షించువాడు, (క్రీ, జానకీదేవి ప్రాణునాథుడైన శ్రీరఘునాథునికి 
మంగళము. శ్రీ సంపన్నుడైన సుందరాకారుడైన జామాతముని 
కృప వలన మనకు లభ్యమైనవాడు, అట్టి మహానీయుడు, ప్రభువైన 
(శీరఘునాథునికి మంగళమగుగాక! 


15. మంగళా శాననవరైః మదాచార్య వురోగమైః। 
సర్ఫెశ్ళ వూర్భ రాచార్జాః నత్కృతాయానస్తు మంగళమ్‌! 

16. రమ్య జామాతృమునినా మంగలాశాననం కృతమ్‌! 
(తైలోక్వాధివతిః (శ్రీమాకా కరోతు మంగళమ్‌ నదా॥ 
అర్వాచీనులైన మరియు (ప్రాచీనులైన ఆచార్యులు ఏ పరమాత్మను 

మంగాళాశాసనములతో సేవించిరో, అట్టి _శీ;రామభద్రునికి మంగళము. 


జామాత మునిచే రచించబడిన ఈ మంగళాశాసనముచే ప్రసన్నుడై 
త్రిలోకాధిపతియైన | శ్రీరామచం[ద్ర ప్రభువు సర్వులకు శుభము నిచ్చుగాక! 





_ఎడవ ల. 





1. వందనము 


'నెమలి కంఠమువలె నీల వర్గుడు, దేవతలలో శ్రేష్టుడు, పీతాంబర 
ధారి, కమలనయనుడు, ధనుర్చాణములను ధరించినవాడు, లక్ష్మణునిచే 
వానరులచే సేవింపబడువాడు, జానకీదేవితో సహా పుష్పకవిమానమును 
అధిరోహించినవాడు (బ్రహ్మచే, పరమేశ్వరునిచే సేవింపబడు సుందర 
చరణములు గల శ్రీరామచందుడు సదా నా మనస్సునందు 
ఉండుగాక! 


తెల్లని శరీరకాంతిగలవాడు, జగజ్జనని అయిన పార్వతీదేవికి స్వామి, 
కోరినకోరికలు ఇచ్చువాడు కామదేవుని నుండి ముక్తిని ప్రసాదించువాడు, 
పరమేశ్వరుడు నన్ను (బోచుగాక! 


(శీ/రామచంద్రుడు, అయోధ్యకు తిరిగి వచ్చుటకు ఇంక ఒక్క 
దినము మాత్రమే వ్యవధి ఉండెను. నగరములోని ప్రజలు ఎదురు 
చూచుచుండిరి. (ప్రభువు ఆగమన వార్తను సూచించు శకునములు 
పొడచూపెను. పురప్రజలు, రాజమాతలు సంతసించిరి. భరతుడు 
విచారించసాగెను: “నా ప్రాణములకు ఆధారమైన ఒక్కదినము 
మాత్రమే మిగిలియున్నది. స్వామి ఇంకను రాకపోవుటకు కారణము 
ఏమి? నన్ను కుటిలుడు అని భావించి మరచిపోయెనా? (శ్రీరాముని 


గా 





320 తులసీ రామాయణము 


చరణకమలములను ఆ(శ్రయించుకొనివున్న లక్ష్మణుడు ఎంత ధన్యుడు! 
నన్ను కపటిగా కుటిలునిగా భావించి ప్రభువు తనతో పాటు 
తీసుకొనిపోలేదు. కాని (ప్రభువు సేవకుల దోషములను చూడరు. 
వారి స్వభావము అతి కోమలము. _శ్రీరామప్రభువు అవశ్యము 
రాగలరు అని నా హృదయము చెప్పుచున్నది.” ఇట్లు ఆలోచించుచుం 
డగనే హనుమంతుడు బ్రాహ్మణవేషముతో వచ్చెను. దుర్చలశరీరు డ్రై, 
జటామకుటధారియై నిరంతరము 'రామరామి యని జపించుచూ 
కుశాసనము పై కూర్చున్న భరతుని చూడగానే హనుమంతుడు అమితా 
నందము నొందెను. అమృతసమానమైన వాక్కుతో పలికెను: “ఎవరి 
వియోగముతో మీరు రాత్రింబవళ్ళు చింతామగ్నులై వున్నారో, ఎవరి 
గుణసమూహమును మీరు సదా వర్లించెదరో అట్టి రఘుకుల తిలకుడు 
(శ్రీరామచంద్రుడు క్షేమముగా వచ్చినాడు. యుద్దములో శత్రువులను 
జయించి సీతాలక్ష్మణసమేతుడై విచ్చేయుచున్నాడు.” ఆ మాటలు 
వినగానే భరతుడు తన దుఃఖములన్నియూ మరచిపోయి, “నాయనా, 
మీరెవరు? ఎక్కడనుండి వచ్చినారు? నాకత్యంత ప్రీతికరమైన 
మాటలు పలికినారు” అని అడిగెను. అప డు హనుమంతుడు 
“దినబంధువయిన శ్రీరామునికి దాసుడను, పవనపు[తుడను, నా 
పెరు హనుమంతుడు” అని సమాధానము ఇచ్చెను. అది వినగానే 
భరతుడు లేచి సాదరముగా హనుమంతుని కౌగలించుకొని పలికెను: 
“ఆంజనేయా! నీ దర్శనముచే నా దుఃఖములన్నియూ దూరమయినవి. 
నీ ద్వారా నా ప్రియమైన రామునే చూచితిని ఈ ఉపకారమునకు 
బదులుగా నేనేమి ఇవ్వగలను? ఈ సందేశమునకు సమానమైన 
విలువగల వస్తువు ఈ జగత్తులో లేదని తోచుచున్నది. కావున 
ఎట్టి పరిస్తితుల్లో కూడా నేను బుణవిముక్తుడను కాలేను. ఇప్పుడు 
ప్రభువు చరితమును వినిపించుము.” అప్పుడు ఆంజనేయుడు 
శ్రీరాముని గుణగాథనంతయూ వినిపించెను. పిదప భరతునికి 
నమస్కరించి హనుమంతుడు వెంటనే (శ్రీరాముని వద్దకు వచ్చి 


ఉత్తరకాండము 321 


భరతుని క్రేమసమాచారములు తెలిపెను. అప్కుడు (శ్రీరామచంద్రుడు 
ప్రసన్నుడై. విమానమును అధిరోహించెను. 


భరతుడు ఆనందముతో అయోధ్యానగరమునకు be విషయ 
మంతయూ గురువుగారికి వినిపించెను. రాజభవనములోని వారు, 
నగరవాసులు ఈ శుభవార్త విన్నంతనే హర్షోల్దాసులైరి. (శ్రీరాముని 
స్వాగతమునకై సౌభాగ్యవతులయిన (స్త్రీలు మంగళప్రదమయిన వస్తు 
వులను బంగారు పళ్ళెములతో తీసుకొని, మంగళగీతములు పాడుచూ 
బయలుదేరిరి. గురు వశిష్టుడు, కుటుంబసభ్యులు, తమ్ముడయిన 
శత్రుఘ్నుడు, (బ్రాహ్మణ సమూహములు వెంటరాగా భరతుడు 
(పసన్నహృదయుడై కృపాధాముడైన | శ్రీరామునికి స్వాగతము నిచ్చుటకై. 
బయలుదేరెను. (స్త్రీలు మేడమిద్దెల పైభాగమున నెక్కి విమానమునకై 
ఆకాశము వైపు చూచుచుండిరి. అది “కనపడిన వెంటనే ఆనందముతో 
మధురస్వరములతో సుందరగీతములు పాడిరి. 


విమానములో కూర్చున్న (శ్రీరాముడు వానరులకు మనోహరమైన 
అయోధ్యానగరమును చూపుచుండెను. “సుగ్రీవా! అంగదా! విభిషణా 
వినండి. ఈ అయోధ్యా నగరము అతి పవిత్రమయినది. సుందరమైనది. 
అందరూ చేదపురాణములలో ప్రసిద్దికెక్కిన వైకుంఠమును పొగిడెదరు. 
కాని నాకు వైకుంఠముకన్న అయోధ్యానగరమే ప్రియమైనది. ఇది నా 
జన్మభూమి. దీనికి ఉత్తరమున పవిత్ర సరయూనది (ప్రవహించుచున్నది, 
దీనియందు స్నానమాచరించు వారు శ్రమలేకుండగనే మోక్షమును 
పొందెదరు.” (ప్రభు వచనములు విని వానరులు (ప్రసన్నులైరి. 
ప్రజలందరూ తనను కలుసుకొనుటకు వచ్చుటను చూచి (శ్రీరా 
మచంద్రప్రభువు నగర. సమీపమున _ దిగవలసినదిగా విమానమును 
ఆదేగించెను. అప్పుడు అది భూమిపై దిగెను. పిదప కుబేరుని 
వద్దకు పొమ్మని ఆదేశించగా అది అష్ట పోయెను. భరతునితో 
పాటు (ప్రజలందరూ వచ్చిరి. వారి శరీరములు కృశించి యుండెను. 


322 తులసీ రామాయణము 


వామదేవుడు మొదలగు మునులను చూచి (శ్రీరామచంద్రుడు 
లక్ష్మణునితో సహా వరుగెత్తి వారి చరణములపై పడెను. వశిష్పుడు 
వారిని ఆలింగనము చేసికొని, కుశలమును అడిగెను. “మీ కృపవలన 
మేము శ్రేనుము” అని పలుకుచూ రఘునాథుడు |ప్రతియొక్క రికీ 
(పణమిల్లెను. పిదప భరతుడు (పభుపొదములు పట్టుకొని ఎంత 
లేపిననూ లేవలేదు. కృపాసింధువు (శ్రీరాముడు బలవంతముగా 
అతనిని లేపి తన హృదయమునకు హత్తుకానెను. భరతుని నోట 
మాట రాలేదు, పిమ్మట ధైర్యము వహించి పలికెను. “కోసలాధీశా! 
నన్ను సేవకునిగా గుర్తించి దర్శనము నొసంగినారు. కావున నేను 
కుశలమే. విరహసాగరములో మునిగిపోవుచున్న నాకు చేయూ 
తనిచ్చి రక్రించితిరి.” పిమ్మట (గ్రీరామచంంద్రప్రభువు శత్రుఘ్నుని 
హృదయమునకు హాత్తుకొనెను. లక్ష్మణ భరతులు మిక్కిలి (పేమతో 
కఠిసిరి. లక్ష్మణుడు శత్రుఘ్నుని కౌగిలించుకొని వియోగ దుఃఖమును 
దూరము చేసెను. పిదప భరతశ[తుఘ్నులు సీతాదేవి చరణములకు 
[(పణమిర్లిరి. (గ్రీరామచం[ద[పభువును చూచి అయోధ్యావాసులు 
(ప్రసన్నులైరి. (ప్రభువు ఒక చమత్కారమును చేసెను. ఒకే సమయమున 
(ప్రభువు అనేక రూపములలో ప్రకటితమై ప్రతిఒక్కరిని ఒకే కాలమున 
యోగ్యతానుసారము కలిసెను. అంతలో కౌసల్యాది రాజమాతలు 
తమ దూడలకై పరుగెత్తు గోవులవలె పరుగెత్తుకొని వచ్చిరి. (ప్రభువు 
అత్యంత (ప్రేమతో వారికి (ప్రణమిల్లెను. జానకీదేవి అమితానందముతో 
తన అత్తగార్ల పాదములకు అధభివాదము చేసెను. వారు ఆమె 
కుశలమును అడిగి “నిత్య్వసుమంగళివి కమ్ము” అని ఆశీర్వదించిరి. 
రాజమాతలు అందరూ సీతారాములకు బంగారుపళ్ళెములతో హారతులు 
యిచ్చిరి. కౌసల్యాదేవి “నా కుమారులిద్దరు అత్యంత సుకుమారులు. 
ఆ రాక్షసులు మిక్కిలి పరా[కమశాలురు. వారిని ఆ రావణుని 
వీరు ఏ విధముగా చంపియుండవచ్చును?” అని ఆలోచించుచూ 
ఆనందసాగరమున మునిగెను. 


ఉత్తరకాండము 323 


లంకాపతి విభీషణుడు, వానరరాజు సుగ్రీవుడు, నలుడు, నీలుడు, 
జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు మొదలగు వానరులం 
దరూ సుందరమానవశరీరములను ధరించిరి. వారండరూ భరతుని 
(పేమసుందరస్వభావమును అతని [వతనియమమును కొనియాడిరి. 
నగరవాసుల (ప్రేమ వినయ శీలములను చూచి (పభువుయందు వారి 
(ప్రేమను పాగిడిరి. (శీ/రఘునాథుడు తన మిత్రులందరినీ వశిష్టునికి 
పరిచయము చేసి పలికెను: “ముని(శ్రేష్ట! వీరందరూ నా మిత్రులు, 
సం[గ్రామములో నా హితము కొరకు వారు తమ ప్రాణములను కూడా 
పణముగా పెట్టిరి. వీరు నాకు భరతునికంకే ఎక్కువ ప్రియులు.” ప్రభు 
వచనములను విని వారందరూ _పేమానందములో మునిగిరి. పిదప 
వారు కాసల్యాదేవి చరణములకు (ప్రణమిల్లిరి. కౌసల్యాదేవి ప్రసన్నురాలై 
ఆశీర్వదించి మీరందరూ నాకు రఘునాథునితో సమానముగా 
పియమైనవారు,” అని పలికెను. (శ్రీరఘునాథుడు తన భవనమునకు 
పోవునపుడు మేడ మిద్దెలనుండి (స్త్రీలు దర్శనము చేయుచూ 
పుష్పములను వర్షించిరి. ప్రజలు స్వర్శకలశములను చి(త్రవిచిత్రముగా 
అలంకరించి తమ గుమ్మముల ముందు ఉంచిరి. మంగళమయమయిన 
తోరణములు ధ్వజపతాకములు ఉంచిరి. వీధులన్నింటిలో సుగంథ 
(ద్రవ్యములతో సానుపు చల్లిరి. వీధి కూడళ్లయందు చదరములు, 
ముగ్గులు రచించబడి ముత్యములచే నింపబడెను. సౌభాగ్యవతులయిన 
యువతులు బంగారు పళ్ళిములందు హారతులను అలంకరించి పాటలు 
పాడిరి. కైకేయి మిక్కిరి లజ్జితురాలయినదను విషయము ప్రభువు 
ఎరుంగును. కావున (ప్రభువు మొదట ఆమె భవనమునకు పోయెను. 
ఆమెకు అనేక విధముల నచ్చచెప్పి శ్రీరాముడు తన భవనముకు 
పోయెను. అయోధ్యలోని | స్త్రీపురుషులందరూ సంతుములైరి. 


324 తులసీ రామాయణము 


3. రాజాఇభిషేకము 


గురువైన వశిష్టుడు బ్రాహ్మణులను పిలిచి “ఈ రోజు ఈ 
వేళ శకునములు అన్నియూ శుభప్రదమయినవి. (శ్రీ/రామచంద్రుడు 
సింహాసనమును అధిష్టించుటకు మీరందరూ ఆజ్ఞను ఇవ్వండి” అని 
బ్రాహ్మణులను అడిగెను. వణిష్ణముని వచనములను విని బ్రాహ్మణులు 
హర్షితులై పలికిరి: “ముని(శ్రేష్టా! (శ్హీరామచంద్రుని రాజ్యాభిషేకము 
విశ్వమునకే ఆనందదాయకము. ఇంక ఆలస్యము ఏ మాత్రము 
చేయక మహారాజును రాజ్యాభిషిక్తునిగా చేయుడు.” పిమ్మట 
వశిష్పముని సుమంత్రుని పిలిచి సూచనలు ఇచ్చెను. అతడు ప్రణమిల్లి 
అనేక రథగజతురగములను అలంకరించెను. సుమంత్రుడు నలుదిశల 
దూతలను పంపి మంగళకరవస్తువులను తెప్పించి ఆనందముతో 
వశిష్టుని వద్దకు పోయి అతని చరణములకు (పణమిల్లెను, 


అయోధ్యానగరము మిక్కిలి అందముగా అలంకరించబడెను. 
దేవతలు పుష్పవృష్టిని గురిపించిరి. (శ్రీరామచంద్రుడు. సేవకులను 
పిఠిచి “మొదట నా స్నేహితులకు స్నానము చేయించుడు” అని 
పలికెను. వారు మొదట స్ముగీవుడు మొదలగువారికి స్నానము 
చేయించిరి. పిదప కరుణానిధి శ్రీరాముడు భరతుని పిలిచి తన 
చేతులతో స్వయముగా అతని జటాజూటమును విప్పెను. పిమ్మట 
తన ముగ్గురు సోదరులకు స్నానము చేయించెను. పిమ్మట తన 
జటాజూటమును విప్పి గురువాజ్ఞచే స్నానమాచరించెను. సీతాదేవిని 
అత్తగార్జ్హు వెంటనే సాదరముగా స్నానము చేయించి, దివ్యవ,స్త్రము 
లను ధరింవచేసి (ప్రతి అంగమును ఆభరణములతో అలంకరింవచేసిరి. 
సర్వాలంకారభూషితు డైన శ్రీరాముని వామభాగమున సుగుణరాగి 
అయిన సీతాదేవి శోభిల్లైను. రాజుమాతలు తమ జన్మలు 
సఫలమయినవని తలంచుచూ సంతసించిరి. అదే సమయమున 


ఉత్తరకాండము 325 


[బ్రహ్మ దేవుడు, శివుడు, మునిబ్బందములు, విమానములపై దేవతలు 
ఆనందకందుడగు భగవంతుని దర్శనమునకు వచ్చిరి. ప్రభువును 
చూచి వడణిష్టముని (పేమమగ్నుడు ఆయెను. ఆయన ఒక దివ్య 
సింహాసనమును తెప్పించెను. దాని సౌందర్యము అవర్హనీయము. 
మునులకు నమస్కరించి (శ్రీరామచంద్రప్రభువు దానిపై కూర్చొనెను. 
సీతాదేవితో సహా (శ్రీరాముని చూచి మునులు అత్యంత హర్షితులైరి. 
బ్రాహ్మణులు వేదమంత్రోచ్చారణ చేసిరి. దేవతలు, మునులు 
ఓ శ్రీరామునికి జయమగుగాకీ' అని పలికిరి. మొదట వశిష్టుడు 
తిలకమును సెట్టి (బాహ్మణు లందరినీ తిలకమును ఉంచమని 
ఆదేగించెను. (శ్రీరామచంద్రుడు రాజతిలకుడు అగుటను చూచి 
రాజమాతలు అత్యంత ఆనందము నొందిరి. వారు మాటిమాటికి 
మంగళహారతులను ఎత్తిరి. [బాహ్మణులకు, యాచకులకు తృప్తికరముగా 
దానములొసంగిరి. ముల్టోకములకు (ప్రభునయిన | శ్రీరామచంద్రమూర్తి 
సింహాసనము పై విరాజమానుడై ఉండుట చూచి దేవతలు నగారాలు 
(మోగించిరి. గంధర్వులు, కిన్నెరలు గానము చేసిరి. అప్పరాంగనలు 
నాట్యమొనర్చిరి. విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, సుగ్రీ 
వుడు మొదలగువారితోపాటు భరతలక్ష్మణశత్రుఘ్నులు వరుసగా 
ఛత్రచామరములు, ధనుస్సు, ఖడ్గము మొదలగునవి తీసుకొని 
ఉండిరి. సీతాదేవితో కూడిన | శ్రీరాముని శరీరము అనేక కామదేవుల 
సౌందర్యముతో శోభిళ్లైను. కిరీటము, భుజకీర్తులు మొదలగు విచిత్ర 
ఆభరణములు ప్రత్యంగమున అలంకరింపబడి యుండెను. దేవత 
లందరూ అనేక విధముల స్తుతించి తమ లోకములకు వెళ్ళిరి. 


పిదప వేదములు భటాజుల వేషములలో శ్రీరాముని వద్దకు 
వచ్చినవి. _ సర్వజ్ఞుడైయిన ప్రభువు వారిని సాదరముగా ఆహ్వా 
నించెను. వేదములు (పభుగుణములను గానము చేయసాగిరి: “౬ 
సగుణనిర్గుణరూపా! అనువమ రూూపలావణ్యభూషితా! రాజశిరోమణీ! 


326 తులసీ రామాయణము 


మీకు జయము. మీరు రావణాది (ప్రచండ ప్రబలదుష్ట రాక్షసులను 
మీ బాహుబలముచే వధించితిరి. మానవ అవతారములను దాళ్ళి 
సంసారభారమును బాపితిరి. సీతాదేవితో కూడిన శక్తిమంతులగు మీకు 
మేము నమస్కరించుచున్నాము. శ్రీహరీ! బ్‌ ప్రచండ మాయావశులై 
దేవతలు, రాక్షసులు, మనుష్యులు, చరాచరజీవులన్ని యూ కాలకర్మ 
గుణములచే నిండిన జననమరణరూపమైన సంసారమున అలసిసొలసి 
తిరుగుచుందురు. వీరిలో ఎవరిపై మీ కృపాదృష్టి ప్రసరించునో వారు 
తాపత్రయముల నుండి విముక్తులయ్యెదరు. ఏ జనులయితే విపరీత 
జ్ఞానాభిమానమత్తులై వునర్హన్మను హరించు మీ భక్తిని గౌరవించరో, 
వారు _ దుర్లభమయిన పదవిని పొందికూడా పదవీభ్రమ్టులగుదురు. 
ఎవరైతే ఆశలన్నీ త్యజించి విశ్వాసముతో మీకు దాసులగుదురో వారు 
కేవలము మీ నామజపముచేతనే ఎట్టి (శమలేకుండా భవసాగరమును 
దాటబదరు. అట్టి మిమ్ము మేము స్మరించెదము. ఏ చరణములు 
పరమేశ్వరునికి (బ్రహ్మకు కూడా పూజనీయములో, ఏ చరణముల 
మంగళ(ప్రదమయిన ధూళి స్పర్శ మాత్రముచే బుషిపత్ని అహల్య 
ఉద్దరింపబడినదో, ఏ చరణకమలములనుండి ముల్లోకములను పావ 
నమొనర్చు గంగానది ఉద్భవించినదో అట్టి పాదములకు శ్రీరామా! 
సదా మేము నమస్కరించెదము. దేవా! మనోవాక్కర్మలచే వికార 
రహితులమై మేము సదా మీ చరణములనే (పేమించునట్టు వరమును 
కోరెదము.” ఆ విధముగా వేదములు ప్రభువును ప్రారించి 
అంతర్జానమై (బ్రహ్మలోకమునకు పోయిరి. 


వేదములు వెళ్లిన తర్వాత శివుడు శ్రీరాముని సన్నిధికి వచ్చెను. 
అతని శరీరము పులకరించుచుండగా, గద్గదస్వరముతో విన్నపము 
సెను. “శ్రీరామా! రమారమణా! భవతాపవిధ్వంసకా! మీకు 
జయము. పునర్లన్మ భయముచే పీడింపబడు జనులను రక్రించుడు. 
నిశాచరులను శలభములన్నియూ మీ బాణాగ్ని తేజస్సులో భస్మ 


ఉత్తరకాండము 327 


మయినవి. మీరు పృర్వీమండలమునకు సుందర భూషణము, ఘోర 
అహంకారము, మోహము, మమతయను అంధకారమును దూరము 
చేయుటకు తేజశ్శాలి అయిన కిరణసమూహము, కామదేవుడు అను 
వేటగాడు మనుష్యులను, మృగములను భోగేచ్చ అను బాణముతో 
పడగొట్టుచున్నాడు. శ్రీహరీ! ఆ వేటగానిని వధించి విషయవాంఛలు 
అను వనమున సంచరించు అనాధులయిన జనులను రక్రైంచుడు. 
మీ చరణములను (పేమించని వారు అత్యంతదినులు, దుఃఖితులు. 
వారు అగాధమయిన భవసాగరమున పడియుందురు. కాని ఎవరైతే 
మీ కధను ఆ(శ్రయించెదరో వారు సజ్జనులకు, భగవంతునికి 
ప్రియులు. వారిలో రాగము, లోభము, అభిమానము, మదము 
ఉండవు. సంపద, ఆపద రెండునూ వారికి సమానమే.వారు ప్రేమ 
పూర్వకముగా నియమనిష్టలతో నిరంతరము పవిత్రహృదయముతో 
మీ చరణకమలములనే సేవించెదరు. అట్టి సజ్జనులందరూ భూమిపై 
సుఖముగా చరించెదరు. రణధీరా! రఘువీరా! మిమ్ము భజించెదను. 
మీ పేరును జపించెదను మీకు (పణమిల్లెదను. ఈ దీనుని, 
సేవకునిపై కృపాదృష్టిని ప్రసరింపచేయుడు. మీ వదకమలములయందు 
అనన్యభక్తి మీ భక్తుల సత్‌ సాంగత్యము నాకు కలుగునట్లు వరమును 
(పసాదించుడు.” (శీరామచందుని గుణములను వర్షించి ఉమాపతి, 
మహాదేవుడు కైలాసమునకు పోయెను. 


పిదప (ప్రభువు వానరులకు సుఖమైన నివాస స్థానములను 
కేటాయించెను. “ఈ కథ (శోతలను పవిత్రులుగా చేయుటయేగాక 
వారి దైవిక దైహిక, భౌతిక తాపములను, జననమరణ భయమును, 
భవభయ బాధలను తొలగించును. (శ్రీరామచంద్రుని రాజ్యాభిషేక 
వర్గనను భక్తిభావముతో వినిన మానవులు వైరాగ్యమును, జ్ఞానమును 


పొందగలరు. ఏదైనా కోరికతో ఈ కథను ఎనరయితే గానము 
చేసారో లేక వింటారో, వారు ,అనేకవిధముల  సుఖసంపదలను 


328 తులసీ రామాయణము 


పొందెదరు. వారు [ప్రపంచములో సుఖములను అనుభవించి, అంత్యకా 
లమున (శ్రీరఘునాధుని పరమవదమును పొందెదరు. జీనన్ముక్తులు, 
చైరాగ్యవంతులు, విషయలోలురు ఈ కథను విన్నచో, వారు వరుసగా 
భక్తి, ముక్తి, సంపదలను పొందెదరు," అని ఈ విధముగా గీకాభుశుండి 
గరుత్మంతునికి ఈ కధా మాహాత్మ్యమును తెరి పెను. 


డ్‌, రామురాజ్యము 


అయోధ్యలో నిత్యనూతన మంగళోత్సవములు జరుగుచున్నవి. 
అన్ని వర్గప్రజలు ఆనందముతో నుండిరి. శ్రీరామపాదములపై 
అందరికీ నిత్యనూతన ఛృక్తియుండెను. వానరులు బ్రహ్మానందమగ్ను లైరి. 
ప్రభు చరణములందు వారికి అనన్యభక్తి కలిగెను. ఇట్లు ఆరు 
మాసములు గడిచెను. వారు తమ ఇండ్లను కూడా మరచిరి. అవ డు 
శ్రీరఘునాథుడు మిత్రులందరినీ పిలిచి అత్యంత (ప్రేమతో తన వద్ద 
కూర్చుండబెట్టుకొని మధురముగా పలికెను: “మీరు నాకెంతో సేవ 
చేసినారు. నా హితము కొరకు మీరు యిల్టు, కుటుంబములు, అన్ని 
సుఖములను త్యజించితిరి. అందువలన మీరు నాకు ఎంతో ప్రియమైన 
వారు. మిత్రులారా! ఇప ఎడు మీ ఇండ్లకు తరలిపాండి. దృఢమయిన 
నియమముతో నన్ను భజింపుడు.” ప్రభు వచనములను వినగానే 
అందరూ (_పేమమగ్నులై చేతులు జోడించి రెప్పవాల్చక చూడసాగిరి. 
వారికి నోటమాట రాలేదు. వారు ఏమియూ సమాధానము చెప్పలేక 
(ప్రభుచరణములనే దర్శించుచుండిరి. అప్పడు ప్రభువు వివిధవర్ణములుగల 
అనుపమసౌందర్యముగల భూషణములను, వస్త్రములను తెప్పించెను. 
భరతుడు స్వయముగా సుగ్రీవుని వస్త్రభూషణములచే అలంకరించెను. 
ప్రభువు ఆదేశముతో లక్ష్మణుడు, విభీషణుని వ స్త్రభూషణాలంకృ 
తునిగా చేసెను. రఘునాథుని మనస్సు మిక్కిలి. సంతసించెను. 
జాంబవంతుడు, నీలుడు మొదలగు వారినందరినీ (శీరఘునాథుడే 


ఉత్తరకాండము 329 


స్వయముగా వృస్త్రభూషణములను ధరింపచేసెను. వారందరూ తమ 
హృదయములలో ,శ్రీరామచం[ద్రప్రభువు రూపమునే ధరించి ప్రభువు 
చరణములకు (ప్రణమిల్లి పోయిరి. పిదప అంగదుడు లేచి నతమస్తకుడై 
సజలనేత్రుడై చేతులు జోడించి అతి వినయముతో పలికెను: “సర్వజ్ఞా, 
కృపాసాగరా, ప్రభూ! చనిపోవునపుడు మా తండ్రిగారైన వాలి నన్ను 
మీ రక్షణలోనుంచి పోయెను. అశరణ్యశరణ్యులు గావున మీ (ప్రతిజ్ఞను 
మనస్సులో నుంచుకొని నన్ను త్యజించకండి. నాకు (ప్రభువు, 
గురువు, తల్లి, దండ్రి అన్నియూ మీరే. మీ చరణకమలములను వదిలి 
నేను ఎక్కడికి పోను? ప్రభువైన మిమ్ము వదలి ఇంటిలో నాకు 
ఏమి పని? జ్ఞానము, బుద్ది బలములేని ఈ బాలకుని మీ రక్షణలో 
నుంచుడు.” అంగదుని వినయపూర్వక వచనములను విని కరుణానిధి 
శ్రీరాముడు అతనిని లేవనెత్తి తన హృదయమునకు హత్తుకొనెను. 
ప్రభువు నేత్రములందు (ప్రేమాశ్రవులు నిండెను. తన వక్రస్తలమునందరి 
మాలను, అనేక వృస్త్రములను, మణులను, అంగదునికి ధరింపచేసి 
అనేక విధముల నచ్చచెప్పి (శ్రీరాముడు అతనికి వీడ్కోలునిచ్చెను. 
అంగదుని భక్తితో కూడిన సేవలను గుర్తించి లక్ష్మణభరతశత్రుఘ్నులు 
అతనితో పోయి సాగనంపిరి. పిమ్మట భరతుడు, అతని సోదరులు 
అత్యంత ఆదరముతో వానరులను అందరినీ తమ నివాసములకు 
చేర్చిరి. 


హనుమంతుడు సుగ్రీవుని పాదములకు నమస్కరించి వినయముతో 
పలికెను: “నేను పది రోజులు (శ్రీరామచంద్రుని సేవలో గడిపి తిరిగి 
మీ వద్దకు వచ్చెదను.” సుగ్రీవుడు సమాధాననిచ్చెను: “ఆంజునేయా! 
నీవు పుణ్యరాశివి. పోయి దయానిధానమైన శ్రీరామచంద్రుని 
సేవించుము.” హనుమంతుడు తిరిగి వచ్చి వానర(్రేష్టుల అనన్య భక్తిని 
గూర్చి (ప్రభువునకు నివేదించెను. (శ్రీరాముడు అమితానందమును 
పొందెను. పిమ్మట కృపాళులైన _శ్రీరామచంద్రుడు నిషాదరాజును 


330 తులసీ రామాయణము 


పిలిపించి వృస్త్రభూషణములను కానుకలుగా సమర్పించి పలికెను; 
“ఇప్పుడు మీరు ఇంటికిపోయి నన్ను స్మరించుచూ మనోవాక్కర్మలచే 
ధర్మాచరణమును చేయుడు. మీరు నా మిత్రులు. భరతునితో 
సమానులు. అయోధ్యకు తరచుగా వచ్చుచుండవలెను.” (పభువచ 
నములు విని నిషాదరాజు నేత్రములు (పేమాగ్రువులతో నిండెను. 
రామచంద్రప్రభుచరణములను హృదయమున ధరించి అతడు తన 
ఇంటికి పోయెను. అచ్చట తన కుటుంబ సభ్యులందరికీ | శ్రీరఘునాథుని 
స్వభావమును గూర్చి వినిపించెను. “శ్రరఘునాథుని చరిత్రమును 
చూసిన అయోధ్యవాసులు అందరూ సర్వసుఖములను అనుభవించిరి. 
వారందరూ ధన్యులు,” అని నిషాదరాజు వారికి తెలిపెను. 


(శ్రీరామచంద్రుడు సింహాసనాసీనుడగుటచే ముల్లోకములు సంత 
సించెను. ప్రజల నోకతాపములు మటుమాయము ఆయెను. 
అందరూ భేదభావమును, వైరమును మాని, పరస్పరము (మైతిలో 
మెలగిరి. రామరాజ్యమునందు (పజలందరూ తమ వర్గ్షా[శమధర్మము 
లను నెరవేర్చుచుండిరి. ఎవ్వరూ కూడ దైహిక, దైవిక, భౌతికమగు 
తాపములను అనుభవించుట లేదు. వారెల్లరూ వేదములలో చెప్పిన 
నీతిమార్గమునందు తత్పరులై యుండిరి. ధర్మము నాలుగు 
పాదములపై అనగా సత్యము, శౌచము, దయ, దానములపై పరిపుష్టిగా 
నుండెను. ప్రజలు స్వప్నములో కూడ పాపమును ఆచరించుటలేదు. 
స్త్రీ పురుషులు రామభక్తిలో లీనమై ఉండిరి. అయోధ్యావాసులందరూ 
పరమపదమునకు అధికారులై ఉండిరి. చిన్నతనమున అకాలమరణము 
సంభవించకుండెను. అందరి శరీరములు ఆరోగ్యముగా సుందరముగా 
నుండెను. ఎవరికి ఎట్టి బాధ లేకుండెను. దరిద్రులు, దీనులు, 
దుఃఖితులు, మూర్చలు, శుభలక్షణ హీనులు ఎక్కడ కూడా లేకుండిరి. 
అందరూ వినమ్రులు, ధర్మపరాయణులు పుణ్యాత్ములై ఉండిరి, 


కీ లు పురుషులు ఎలరూ చతురులు, గుణవంతులు, పండితులు, 
వ నో 


ఉత్తరకాండము 331 


జ్ఞానులు, కృతజ్ఞులు, కపటమును ఎరుగని వారు. కోసల రాజ్య 
మున సస్తసముద్రముల మధ్యగల భూమికంతకూ | క్రీరఘునాథుడే 
ఏకఛ[త్రాధిపతిగా నుండెను. పురుషులు ఏక పత్నీవ్రతులుగా తమ 
ధర్మములను ఆచరించుచుండిరి. (శ్రీరామచంద్రుని రాజ్యములో 
దండము కేవలము సన్యాసుల చేతులలో మాత్రమే ఉండెను. అనగా 
గికక్రు అర్హులు ఎవ్వరూ లేరు. భేదము అను పదము కేవ 
లము వర్తకసమూహములలో, రాగతాళములందు వినిషించుచుండెను. 
“జయము” అను పదము కేవలము మనస్సును జయించుట అను 
సందర్భ మునందు వాడబడుచుండెను. వనములొ చెట్లు ఎల్లప డు 
పుష్పించి ఫలించుచుండెను. ఏనుగులు, సింహములు, పక్టులు, వన్య 
మృగములు సహజవైరమును మరచి పరస్పరము (ప్రేమ కలిగియుండెను. 
పక్టులు మధురముగా కూయుచుండెను. వివిధ పశుసమూహములు 
నిర్భయముగా సంచరించుచూ ఉల్లాసముగా నుండెను. శీతలమంద 
సుగంధిత పవనములు వీచుచుండెను. పుష్పముల మకరందముచే 
మత్తిల్లిన తుమ్మెదలు ర్ఫుంకార ధ్వనులు చేయుచుండెను, భూమి 
సమృద్దిగా పంటలనొసంగుచుండెను. గోవులు కావలసినంత పాలను 
ఇచ్చుచుండెను. పర్వతములు అనేకములైన ఖనిజములనొసంగుచుండెను. 
నదులన్నియూ శీతల, నిర్మల, సుఖప్రదమయిన తీయని నీటిలో 
(పవహించుచుండెను. సాగరములు తమ పరిధిలో నుండి, మనుష్యులకై 
తీరమునందు రత్నములు వదలుచుండెను. (శ్రీరాముని రాజ్యములో 
చంద్రుడు తన కిరణములచే పృథ్విని నింపెను. సూర్యుడు అవసరము 
ఉన్నంత వేడినే యొసంగుచుండెను. మేఘములు వలసినంత వర్షమును 
ఇచ్చుచుండెను. అతివృష్టి, అనావృష్టి బాధలు లేవు. 


(శ్రీ/రామచంద్రప్రభువు అనేక అశ్వమేధయాగములు చేసి వేదమా 
ర్ల్గమును సంరక్షించెను. ధర్మమును పాటించెను. త్రిగుణాతీతుడయిన 
శ్రీరాముడు ఐశ్వర్యమున ఇంద్రునితో సమానుడాయెను. సౌందర్యరాశి, 


332 తులసీ రామాయణము 


సుగీల, వినయశీల సీతాదేవి సదా పతిమనస్సునకు అనుకూలముగా 
(పవర్తించుచుండిను. బ్ఫాదయ als (పభుచరణములను 
సీవించుచుండెను. గృహములో అనేక దాసదాసీజనులున్ననూ, వారు 
తమ సేవా విధులన్నియు చేయుచున్ననూ, సీతాదేవి తన 
పనులన్నియూ తానే స్వయముగా చేయుచూ (శ్రీరామచంద్రుని ఆజ్ఞను 
పారించుచుండెను. కౌసల్య మొదలగు అత్తగార్లను సేవించుచుండెను, 
ఆమెకు ఏ విషయములో కూడా గర్వము కాని మదము కాని 
లేకుండెను. ఆమె బ్రహ్మాది దేవతలకు కూడా పూజనీయురాలు. 
లక్ష్మణ భరతశ[త్రుఘ్నులు శ్రీరామచంద్రుని చరణకమలములందు 
అమిత (ప్రేమతో సేవచేయుచుండిరి. (శ్రీరాముడు కూడా సోదరులపై 
మిక్కిలి అనురాగము కలిగి వారికి అనేక విధముల నీతి బోధలు 
చేయుచుండిరి. సీతాదేవి లవకుశులను ఇద్దరు కుమారులను 
ప్రసవించెను. వారిద్దరూ రణములో విజయులు. వినయమునకు, 
సద్గుణములకు నిధానములు. అత్యంత సుందరులు. Sas 
నికి (ప్రతిబింబములు, (శ్రీరాముని సోదరులకు కూడా ఒక్కొక్కరికీ 
ఇద్దరు కుమారులు కలిగిరి. వారందరూ సుందరులు, సుగీలురు, 
సద్దుణసంపన్నులు. 


శ్రీరామచంద్రుడు (పాతకాలముననే సరయూనదిలో స్నాన 
మాచరించి (బ్రాహ్మణులతో సజ్జనులతో సభలో  కూర్చొనును. 
వశిష్టుడు చేదపురాణములను వర్తించును. సర్వజ్ఞుడు అయిననూ 
శ్రీరాముడు వాటిని శ్రద్దగా వినెను. ప్రభువు సోదరులతో 
కలిసి భుజించును. ఈ దృశ్యము అందరికీ నయనానందకరముగా 
నుండెను. భరత శత్రుఘ్నులు హనుమంతునితో కలిసి ఉపవనమునకు 
పోయెదరు. అచ్చట కూర్చొని _శ్రీ;రోమచంద్రుని లోకోత్తరగుణముల 
కథలను అడిగెదరు. హనుమంతుడు తన సుబుద్దిని అనుసరించి 
ప్రభుగుణగానములో నిమగ్నుడై వర్షించును. ప్రభునిర్మలగుణములను 


ఉత్తరకొండము 333 


విని సోదరులిద్దరూ అతి ప్రసన్నులు అగుచుండిరి. నగరవాసుల ఇండ్లలో 
పురాణకధలు, (శ్రీరాముని పవిత్ర కథలు అనేకములు వినపడుచుండెను. 
నారదుడు, శౌనకాది మహర్షులు, కోసలాధీశుని దర్శనమునకై నిత్యము 
అయోధ్యకు ఏతెంచుచుండిరి. బంగారు మణులతో నిర్మితమైన 
ముంగిళ్ళు, విచిత్రవర్తములలో కూడిన పాదచారుల మార్గములుండెను. 
నగరమునకు నాలుగు వైపుల అందమైన [ప్రహారీ గోడ కలదు. దానిపై 
వివిధ వర్ణముల చిత్రములు రచించబడియున్నవి. కాంతివంతమగు 
భవనములు ఆకాశమును అంటుచుండెను. వాటి పైగల కలశములు 
తమ కాంతిచే సూర్యచం[దులను కూడా అధఃకరించుచుండెను. 
(పతి గృహములో మణులు దిపకాంతులను వెదజల్లుచుండెను. ప్రతి 
ఇంటిలో | శ్రీరాముని చరిత్రమును వర్ణించు చిత్రములు ఎన్నియో 
గలవు. (ప్రజలు వివిధ పుష్పవాటికలను పెంచుచుండిరి. వాటియందు 
అనేక జాతులకు చెందిన మనోహరలతలు పుష్పించి, సదా వసంత 
బుతుశోభను కలిగియుండెను. బాలురు అనేక రకముల పక్టులను 
'పెంచుచుండిరి. వాటి మధురమయిన పలుకులు, ఎగురునపుడు వాటి 
సౌందర్యము అందరి మనస్సులను ఆకర్థించుచుండిను. భవనముల పై 
నెమళ్ళు, హంసలు, పావురములు అతిసుందరముగా నుండి, మణులచే 
నిర్మించబడిన గోడలపై తమ |(ప్రతిబింబములను చూచి కూయుచూ 
నాట్యమాడుచుండును. బాలురు చిలుకలకు, గోరువంకలకు “రాము, 
రఘుపతి" అను మాటలు నేర్పుచుండిరి. రాజభవన ప్రవేశ 
ద్వారము అతి సుందరము. వీధులు, కూడళ్ళు, అంగళ్ళు అతి 
మనోహరములు. అంగళ్లలో మూల్యము చెల్లించకున్ననూ అన్ని 
వస్తువులు లభ్యమగుచుండెను. అక్కడి పరిపాలకుడే స్వయముగా 
లక్ష్మీపతి అయినవ ఎడు అక్కడి సంపదను ఎట్టు వర్గించగలము? వస్త్ర, 
వ్యాపారస్తులు, (ద్రవ్యమును యిచ్చివుచ్చుకొనువారు ఇతర వర్తకులు 
కుబేరులవలెనుండిరి. 


334 తులసీ రామాయణము 


అయోధ్యకు ఉత్తర దిశన సరయూనది ప్రవహించుచున్నది, 
అందలి జలములు నిర్మలములు లోతైనవి. సుందరఘట్టముల నుండి 
తీరములందు కొంచెము కూడ బురదలేకుండెను. అతి దూరమునగల 
ఒక విశాలమైన ఘట్టుములో (స్త్రీలు నీరు తీసుకొని పోవుటకు 
వచ్చెదరు. పురుషులు అచ్చట స్నానము చేయరు. అన్నిటికంటే 
సుందరమైనది రాజఘట్టము. అచ్చట అన్ని వర్ణముల పురుషులు 
స్నానము చేసెదరు. సరయూ తీరమునందు అనేక దేవాలయములు, 
వాటి చుట్టూ. సుందరోద్యానములు గలవు. నదీతీరమున అచ్చటచ్చట 
విరాగులు అయిన మునులు, సన్యాసులు నివసించుచుందురు. వారు 
సదా జ్ఞానమగ్నులై ఉందురు. నదీతీరమునందు వారు తులసీ 
వృక్షములను నాటినారు. అయోధ్యా నగరము లోపల, వెలుపల 
కూడా వర్ణ్గించరాని సౌందర్యము కలదు. వనములు, ఉపవనములు, 
బావులు, చెరువులు విశాలములు, మనొహరములు అయివున్న వి, 
తటాకములందు వివిధవర్షములుగల కమలములు వికసించుచుండెను. 
పక్టుల కలరవములు [భమరముల ర్వుంకారములు, కోకిలల మధుర 
స్వరములు, రమణీయమైన తోటలలో (ప్రయాణీకులను ఆహ్వానించు 
చుండెను. లక్ష్మీపతియే ప్రభువైన ఆ నగరము అణిమాద్యష్ట్ర సిద్దులకు, 
సుఖసంపదలకు నిలయమై యుండెను. ఎక్కడ చూచిన (ప్రజలు 
శీరఘునాథుని గుణగానమే చేయుచుండిరి. “శరణాగతపాలకుడు, 
రూపగుణశీల శోభితుడగు (శ్రీరాముని భజింపుడు” అని ఒకరితోనొకరు 
ఉపదేశములను ఇచ్చుచుండిరి. నగరములోని స్త్రీ పురుషులందరూ 
(శీ,రామచంద్రుని గుణగానము చేయుచుండిరి. కృపానిధి అయిన 
శ్రీరాముడు వారి యెడల అత్యంత [ప్రసన్నుడు అయివుండెను. 
శీరామచం[దుని (ప్రభుత్వము అనేకులకు సుఖము, మరికొందరికి 
దుఃఖము కలిగించెను. దుఃభితులయినవారు అవిద్య, పాపములు, 
కామ|కోధములు, అభిమానము, మోహము, మదము, మత్సరము 
బంధకారణములగు వివిధ కర్మలు, గుణములు మొదలగునవి. ఎవరి 


ఉత్తరకాండము 335 


హృదయమున (శ్రీరామచంద్రుని భక్తినిండియుండెనో వారిలో ధర్మము, 
జ్ఞానవిజ్ఞానములు, వివేక వైరాగ్యములు అధికమాయెను. అవిద్య, పాపము, 
కామక్రోధములు, కాలకర్మ గుణస్వభావములు నష్టమాయెను. 


ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు సోదరులను వెంట పెట్టుకొని 
హనుమంతునితో సహా, సుందరమైన ఉపవనమును చూచుటకు 
పోయెను. తోటలోని వృక్షములన్నియూ పుష్పించి (కొత్త ఆకులతో 
శోభిల్లచుండెను. అది సరిరెపైన సమయమని [గ్రహించి శౌనకా 
దిమునులు అచ్చటికి ఏతెంచిరి. వారు తేజోరాశులు, సుందరగుణగీల 
సంపన్నులు, సదా ([బహ్మానందమగ్నులు. చూచుటకు బాలురవలె 
నున్ననూ వారు వయోవృద్దులు. సాక్షాత్తు నాలుగు వేదములు 
(ప్రత్యక్షమయినట్టుండిరి. ఆ మునులు సమదర్శులు. భేదభావములకు 
అతీతులు. (శ్రీరాముడు సనకాది మునులను చూడగానే వారికి 
సాష్టాంగ ప్రణామములు ఆచరించి, కుశలములడిగి వారు కూర్చొనుటకు 
తన పీతాంబరమును పరచెను. తదనంతరము" హనుమంతునితో సహా 
సోదరులు ముగ్గురూ వారికి సాష్టాంగ (ప్రణామములు ఆచరించిరి. వారు 
ప్రసన్నులై | శ్రీరఘునాథుని 'అనుపమసౌందర్యములో నిమగ్నులైరి. భవ 
భయమును పారద్రోలునట్టి శ్యామల శరీరము గల్లిన కమలనయనుడు, 
సౌందర్యరాశి అయిన శ్రీరామచంద్రుని రెప్పలార్పక చూచుచూ 
వారు నిలబడిరి. (ప్రభువు చేతులు జోడించి వారితో మధురముగా 
పలికెను: *మునీశ్వరులారా! నేడు నేను ధన్యుడనైతిని. మీ దర్శనముచే 
పాపములన్నియూ నశించును. భాగ్యవశమున సజ్జనసాంగత్యము 
లభించును. దానివలన పరిశ్రమ లేకుండగనే జననమరణ చక్రము 
నశించును.” శ్రీరామచంద్రప్రభువు వచనములను విని నలుగురు 
మునులు హర్షితులై పులకిత శరీరులై స్తుతిచేయ సాగిరి: “ఓ దేవాధిదేవా! 
మీకు జయము. మీరు అనంతులు, నిర్వికారులు, నిష్కాములు, 
అనేక రూపములు గర్లిననూ అప్రతిమరూపులు. _కరుణామయా! 


336 తులసీ రామాయణము 


[తిగుణరహితులు మీకు జయము. మీరు అతి సుందరులు, చతురులు, 
పృథ్విని ధరించువారు. జన్మరహితులు, జ్ఞానమునకు ఆధారము. 
వేద పురాణములు మీ పావన సుందరయశమున గానము చేయును. 
మీరు తత్త (జ్ఞాలు. అజ్ఞానమును పారద్రోలువారు. మీకు అనేక 
నామములు ఉన్ననూ నామములకు అతీతులు, మీరు సర్వవ్యాప్పులు, 
సర్వరూపులు, అందరి హృదయములలో నివసించువారు. మమ్ములను 
పాఠించుడు. రాగద్వేషములు, హర్షవిషాదములు, జన్మమృత్యువులు 
మొదలగు ద్వంద్వములనుండి, సంసారమోహమునుండి మమ్ములను 
రక్షించుడు. (శ్రీరామా! మీరు మా హృదయములలో నుండి కామమును, 
మదమును నాశనమొనర్చి మాకు మీ నిశ్చలభక్తిని (ప్రసాదింపుడు. 
రఘునాధా! మమ్ములను దైహిక, భౌతిక తాపములనుండి, జననమరణ 
('భ్రమణజనితమైన 'క్లేశములనుండి రక్షించి భక్తిని [ప్రసాదింపుడు. సేవ 
చేయుటకు మీరు సులభులు, సుఖప్రదాతలు. మాలో సమదృష్టిని 
విస్తరింపచేయుడు. ఆశ, భయము, ఈర్హ్యలను తొలగించి, వినయము, 
వివేకము విస్తరింపచేయుడు. మునుల మనస్సులనెడి మానససరోన 
రమున నివసించు హంసా! మీ చరణకమలములను (బ్రహ్మ, 
శివుడు కూడా పూజించెదరు. మీరు వేదమర్యాదలను రక్రించువారు. 
కాలకర్మ, స్వభావ, గుణ, బంధముల నుండి ముక్తిని ('ప్రనాదించువారు. 
త్రభువనములకు భూషణమైన మీరు తులసీదాసునకు స్వామి.” ఈ 
విధముగా అనేక స్తుతులు చేసి (పేమపూర్వకముగా ప్రణమిల్లి తాము 
కోరిన వరములను పొంది సనకాది మునులు బ్రహ్మలోకమునకు 


పోయిరి. 
5. ధర్మోపదేశములు 


పిదప సోదరులందరూ (శీ/రామచంద్రమనికి శిరసా (ప్రణమిల్లిరి, 
(ప్రభువును అడుగుటకు సంకోచించి హనుమంతుని చూచిరి. 
అంతర్యామి అయిన ప్రభువునకు తెలిసిననూ, “హనుమా! విష 


ఉత్తరకాండము 337 


యమేమి? చెప్పుమూ అని పలికెను. అప డు హనుమంతుడు 
చేతులు జోడించి పలికెను: “*దీనదయాళూ, (ప్రభూ, భరతుల 
వారేమో అడగదలచినారు, కాని (ప్రశ్నించుటకు వారి మనస్సు 
సంకోచించుచున్నది.” (శ్రీరామచంద్రుడు పలికెను: “హనుమా, నీవు 
నా స్వభావము నెరుగుదువు. నాకు భరతునికి మధ్య ఎట్టి భేదము 
లేదు.” ప్రభు వచనములు విని భరతుడు (ప్రణమిల్లి పలికెను: 
“ప్రభూ, శరణాగతదుఃఖహరణా! నాకు ఎట్టి సందేహము లేదు. మీ 
కృపవలన స్వప్నములో కూడా శోకమోహములు లేవు. అయినప్పటికీ 
సాహసించి ఒక విన్నపము చేసెదను. నేను మీ సేవకుడను. మీరు 
సేవకులకు సుఖము నిచ్చువారు. రఘునాథా! వేదపురాణములు 
సజ్జనుల మహిమను గూర్చి చాలా గానము చేసినవి. మీరు కూడా 
మీ ముఖతః వారిని (ప్రశంసించినారు. వారిపై మీ (పేమ అపారము. 
నేను వారి లక్ష్రములను వినగోరెదను. మీరు దయాసాగరులు, 
జ్ఞానగుణనిపుణులు. సాధువు, అసాధువులోగల భేదములను వివరించి 
చెప్పండి.” (శీ/రామచందుడు పలికెను: “సోదరా! వినుము. సజ్జనుల 
లక్షణములు అనేకములు. అవి వేదపురాణములలో ప్రసిద్ధము. 
సజ్జనుల, దుర్దనుల స్వభావము చందన వృక్షము, గొడ్డలి వంటివి. 
గొడ్డలి చందన వృక్షమును నరికివేయును కాని చందనవృక్షము తనను 
నరికిన గొడ్డలికే తన సువాసన నిచ్చును. ఈ స్వాభావిక గుణము వల్లనే 
చందనము అందరికీ ప్రియమైై దేవతల శిరస్సును అధిరోహించును. 
కాని గొడ్డలిని నిప్పులో కార్చి సమ్మెటతో కొస్టైదరు. సజ్జనులు 
విషయవాసనాలోలురు కారు. వారు కీలసద్దుణాకరులు. ఇతరుల 
దుఃఖమును తమ దూఖముగా, ఇతరుల సుఖమును తమ సుఖముగా 
భావించెదరు. వారు అన్నిటియందు అన్నిచోట్ల అన్ని సమయములందు 
సామర్హ్యము కలిగి యుందురు. వారి మనస్సులలో శత్రుత్వము 
ఉండదు. అభిమాన రహితులు, విరాగులు. వారిలో లోభము, 
క్రోధము, హర్షము, భయము లేశమాత్రము కూడా వుండవు. వారి 


338 తులసీ రామాయణము 


హృదయము కోమలము. దీనులు, దుఃభితులయెడ దయ చూెదరు. 
మనోవాక్కర్మలచే - నాపై నిష్కపట భక్తిని కలిగియుందురు. వారు 
స్వయముగా అభిమానరహితులై ఇతరులను సన్మానించెదరు. భరతా! 
ఇట్టి సజ్జనులు నాకు ప్రాణసమానులు. వారు ఎట్టి కోరికలు లేనివారు 
నా పేరునందే ఆసక్తులు. సజ్జనులు, శాంతి, వైరాగ్యము, వినయము, 
ప్రసన్నత గలవారు. వారిలో శీతలత్వము, సరళత, మిత్రభావము, 
బబొహ్మణులయందు ప్రీతి యుండును. ఇదియే ధర్మమునకు మూలము. 
ఈ లక్షణములు ఎవ్వని యందుండునో అతనిని నిజమైన సజ్జనునిగా 
ఎరుగుము. వారు శమ దమ నియమ నీతి మార్గములనుండి ఎప డూ 
తొలగరు. ఎప్పుడూ కఠినవచనములను పలుకరు. ఎవరికయితే 
నిందాస్తుతులు సమానమో, ఎవరికి నా చరణములందు అపార. 
(ప్రేమ యుండునో, అట్టి గుణధాములు, సుఖపుంజములు నాకు 
(పాణసమానులు. 


ఇప్పుడు దుర్షనుల విషయమును వినుము. పొరపాటున కూడా 
వారితో మైత్రి చేయరాదు. వారి సహవాసము దుఃఖమును కలిగించును. 
దుష్టులయినవారి హృదయమున సంతాపము అధికము. వారు ఇతరుల 
సుఖసంపదలను చూచి అసూయపడెదరు. ఎక్కడయినా ఇతరులను 
గూర్చిన నిందను విన్నచో త్రోవలో నిధి దొరికినంత సంతోషింతురు. 
వారు కామక్రోధమదలోభములందు ఆసక్తులు, నిర్హయులు, కపటులు, 
కుటిలులు, పాపులు. వారు అకారణముగా ఇతరులతో వైరము 
బూనెదరు. మేలు చేసినవారికే కీడు తలపోయుదురు. వారి ఆదాన 
(పదానములన్నియూ సత్యదూరములు. వారు అన్ని విషయములందు 
అన్ఫతమే పలికెదరు. వారి వచనములు తీయనివైననూ హృదయము 
నిష్టురమైనది. పరస్త్రీ లయందు, ధనమునందు నిందయందును ఆసక్తులై 
ఉందురు. వారు నీచులు, పాపమయులైనవారు, మానవ శరీరమును 
ధరించిన రాక్షసులు. వారు విషయాసక్తులు. యమలోకభయము వారికీ 


ఉత్తరకాండము 339 


ఉండదు. ఎవరిదైన అభివృద్దిని విన్నచో జ్వరపీడితులవలె నిట్టూర్పు 
వదలెదరు. ఇతరుల విపత్తును చూచినచో విశ్యమునకంతటికీ రాజైనంత 
సంతోషము పొందెదరు. వారు స్వార్హపరులు. తమ కుటుంబ 
సభ్యులతో విరోధము కలిగి కామలోభలంపటులై అత్యంత (కోధులై 
యుండెదరు. వారు తల్లిదండ్రులను, గురుబ్రాహ్మణులను ఎవ్వరినీ గౌర 
వించరు. తాము నశించుటయేగాక ఇతరులను నష్ట్రపరిచెదరు. వారికి 
సజ్జనుల సహవాసమునందు, హరికథలయందు అభిలాష యుండదు. 
వారు దుర్గుణసాగరులు, మందబుద్దులు, కాముకులు, వేదములను 
దూషించువారు. పరధనమును అపహరించువారు. (బ్రాహ్మణులకు 
విశేషముగా దేవతలకు (ద్రోహము చేసెదరు. వారి హృదయము 
మోసకపటపూరితము. కాని పైకి చూచుటకు సుందరవేషములను 
దాల్చిదరు. ఇట్ట దుష్టులయిన వారు సత్యయుగము నందు 
(తేతాయుగమునందు ఉండరు. ద్వాపరములో కొద్దిగా నుందురు. కాని 
కలియుగములో వీరి సమూహము అపారము. సోదరా! పరోపకారముతో 
సమానమైన ధర్మము ఏదియు లేదు. ఇతరులకు కీడు చేయుటకన్న 
పాపము వేరులేదు. మానవ శరీరమును పొందిననూ ఇతరులకు కీడు 
చేయువారు జననమరణసంకటముల ననుభవించెదరు. మనుష్యులు 
మోహవశమున స్వార్హములో మునిగి అనేక పాపములను చేయుదురు. 
వారి మంచి చెడ్డ కర్మలకు తగిన ఫలితములను నేను ఒసంగెదను, 
సజ్జనులయినవారు ఈ సంసారము దుఃఖరూపమని తెలుసుకొని నన్ను 
భజింతురు. కావున శుభాశుభఫలములను ఇచ్చు కర్మలను వదలి, 
వారు దేవతలకు, మనుష్యులకు, మునీశ్వరులకు అధిదేవత నైన నన్ను 
భజింతురు. నేను సజ్జనుల, దుర్చనుల లక్షణములను తెలిపినాను.” 


(శీ/రామచంద్రప్రభుముఖతః ఈ వచనములను విన్న పిదప సోద 
రులందరూ |ప్రసన్నులైరి. ముఖ్యముగా ఆంజనేయుని హృదయములో 
పట్టరాని ఆనందము కలిగెను. పిదప (శ్రీరామచంద్రుడు తన 


340 తులసీ రామాయణము 


భవనమునకు పోయెను. ఆ విధముగా ప్రభువు నూతనమైన 
లీలలను ప్రతిదినము చూపెను. నారదముని తరచుగా అయోధ్యకు 
వచ్చి పరమపావనమైన ,క్రీరామచరితమును గానమొనర్భుచుండెను. 
నారదముని ప్రతిదినము ప్రభు నూతన లీలలను చూచి బ్రహ్మలో 
కమును చేరి వానిని వర్గించుచుండెను. బ్రహ్మదేవుడు వానిని విని 
అమితానందమునొంది పలుకుచుండెను: “నాయనా! శ్రీరాముని 
గుణములను మాటిమాటికి తెలుపుము.” సనకాదిమునులు నార 
దుని ప్రశంసించుచుండిరి. వారు బ్రహ్మనిష్టులయినను శ్రీరాముని 
గుణగానము  వినినపుడు (బబ్రహ్మసమాధిని మరచి (పేమమగ్నులు 
అగుచుండిరి. 


ఒకసారి (శ్రీరామచంద్రుడు వశివ్పమునిని, (బ్రాహ్మణులను ఇతర 
నగరవాసులను పిలిపించెను సభలో సోదరులు, మునులు, ఇతర 
సజ్జనులు యోగ్యతానుసారమును కూర్చొని యుండగా శ్రీరాముడు 
పలికెను: “సమస్త _ నగరవాసులారా! నేను చెప్పునది వినుడు, 
నేను భావుకతా వశుడనై చెప్పుటలేదు.  అధికారపూర్వకముగా 
చెప ఎటలేదు. ఇది నీతి వాక్యము. నా వచనములు విన్న పిదప మీ 
యిష్టము వచ్చినది చేయుడు. భాగ్యవశమున ఈ మానవ శరీరము 
లభించినది. ఈ దేహము దేవతలకు కూడా దుర్లభము. ఇది 
సాధనకు ఉపకరణము. మోక్షమునకు ద్వారము. ఈ శరీరప్రాప్తికి 
ఫలము. విషయభోగములు కావు. స్వర్గసుఖములు కూడా అల్పములు. 
వాటి ఫలములు దుఃఖప్రదములు. మానవ శరీరము పొందిననూ 
విషయములందు ఎవరు మునిగి ఉంటారో, ఆ మూర్చలు అమృతము 
బదులు విషమును పానము చేస్తారు. నాశరహితమైన జీవుడు నాలుగు 
విధములైన ఎనభైనాలుగు లక్షల్ర జీవరాశులలో పరిభ్రమించుచుండును. 
మాయా(ప్రరితుడై కాలకర్మస్వభావ గుణములకు వశుడై ఈ జీవుడు 
వివధయోనులందు సంచరించుచుండును. ఎట్టి కారణము లేకుండగనే 


ఉత్తరకొండము 341 


దయాళువు అయిన భగవంతుడు వానికి మానవ శరీరమును 
ఇచ్చును. భవసాగరమును దాటుటకు ఈ మానవ శరీరము నావ 
వంటిది. నా అనుగ్రహము అనుకూలమయిన పవనము. సద్దురువు 
ఈ నావకు కర్ణధారుడు. ఇట్టి దుర్లభసాధనములు భగవత్‌ కృపచే 
సులభముగా ప్రాప్తించును. ఇట్టి సాధనములు పొందినప్పటికీ ఏ వ్యక్తి 
భవసాగరమున మునిగి యుండునో వాడు కృతఘ్నుడు, మందబుద్ది. 
వాడు ఆత్మహత్య చేసుకున్న వాని గతిని పొందగలడు. ఇక్కడ 
మరియు పరలోకమున కూడా సుఖము కోరినచో భక్తిమారగ్గమును 
అనుసరించుడు. ఇది అతిసులభముు, సుఖప్రదీము. జ్ఞానమార్షము 
సుగమము కాదు. దానికి అనేక విఘ్నములు కలవు. జ్ఞానమార్గసాధనము 
కఠినము. దానిలో మనస్సునకు ఆధారము దొరకదు. అతి కష్టము 
మీద ఏ ఒక్కరికో జ్ఞానము లభ్యమగును. కాని అట్టివాడుకూడా 
భక్తిహినుడు అయినచో నాకు ప్రియుడు కాడు. భక్తి స్వతంత్రమైనది. 
అన్ని సుఖములకు నిధానము. కాని సజ్జన సాంగత్యము లేకుండా 
ప్రాణులకు ఇది లభించదు. పుణ్యసమూహము లేకుండా సజ్జన 
సాంగత్యము లభించదు. సత్‌ సాంగత్యమే జననమరణచక్రమునుండి 
ముక్తిని లభింపచేయును. ఉపవాసములు అవసరము లేదు. కేవలము 
సరళస్వభావము కావలెను. మనస్సులో కపటము ఉండరాదు. వచ్చిన 
దానితో తృప్తి చెందవలెను. ఎవరినీ ద్వేషించనివాడు, పోట్టాడనివాడు 
ఆశ, భయములేనివాడు సుఖములను పొందును. ఫలా పేక్రతో ఎవడు 
కర్మలు చేయడో, భక్తిభావముతో సజ్జనసాంగత్యమును డేమించునో, 
విషయభోగములేగాక స్వర్గము, ముక్తిని కూడా తృణప్రాయముగా 
చూచునో, అన్యమతముల నెవడు దూషించడో, కుతర్శ_ములను 
ఎవడు విడనాడునో, నా గుణసమూహమునందు నా నామజపము 
నందు ఎవడు లీనమైయుండునో, అటు మమతా మోహములకు 
ఎవడు అతీతుడో వాడు పరమాత్మస్వరూపమును తెలిసికొని 
ఆత్మానందమును పొందును." 


342 తులసీ రామాయణము 


శ్రీరాముని అమృతతుల్యమైన వచనములను విని నగరవాసులం। 
దరూ (ప్రభు పొదములను పట్టుకొని పలికిరి; “కృపానిధానా! మీరే మా 
తల్లిదండ్రులు, గురువు, సోదరులు, (ప్రాణముకన్న ప్రియమైనవారు. 
మా హితైషులు. ఇట్టి ఉపదేశమును మీరు తప్ప వేరొకరు ఇవ్వలేరు. 
ఎట్టి కారణము లేకుండా మేలు చేయువారు మీరూ మీ సేవకులు. 
ఈ జగత్తులో మిగతావారందరూ స్వార్ధపరులు. స్నపష్నము నందు 
కూడా వారికి పరమార్హభావము రాదు.” (పేమరసములో మునిగిన 
వారి వచనములు విని (శీరామచం[దుని హృదయము మిక్కిలి 
ప్రసన్నమాయెను. పిదప ప్రభువాజ్ఞగైకొని ప్రభుసుందరవచనములను 
వర్తించుచూ అందరూ తమ గృహమునకు పోయిరి. 


ఒకసారి వశిష్టమహాముని శ్రీరాముని వద్దకు వచ్చెను. ,శ్రీరా_ 
అతనిని అత్యాదరముతో ఆదరించి కాళ్ళు కడిగి (పణమిల్లైను, 
వశిష్పముని చేతులు జోడించి పలికెను: “శ్రీరామా! మీ మానవోచిత 
కార్యములను చూచి నా హృదయము మోహములో పడిపోవుచున్నది. 
మీ మహిమ అపారము. రఘువంశమునకు పురోహితుని కార్యమును 
నేను స్వీకరించునపుడు బ్రహ్మదేవుడు నాతో పలికెను: కుమారా! 
నీవు ఈ పనిని స్వీకరింపుము. దానివలన నీకు మున్ముందు లాభము 
కలుగును. పరమాత్ముడు స్వయముగా నరరూపముతో రఘుకుల 
భూషణుడై జన్మించును.! అప్పుడు నేను మనస్సులో ఆలోచించితిని 
- ఎవరి కొరకు యోగము, యజ్ఞములు, (వ్రతములు, దానము మున్నగు 
ధర్మకార్యములు జనులు చేసెదరో, అట్టి పరమాత్మను నేను ఈ 
పురోహితుని కార్యము వలన పొందగలిగినప డు దీనివంటి మరొక 
ధర్మము లేదు. రఘునాథా! (పేమ, భక్తియనెడు నీరు లేకుండా 
అంతకరణమునందరి అజ్ఞానమను మైల తొలగదు. ఎవడైతే మీ 
చరణకమలముల పై భక్తి కలిగియుండునో వాడే సర్వజ్ఞుడు, తత్వజ్ఞుడు, 
పండితుడు, విజ్ఞాని, గుణవంతుడు. కావున మీ చరణకమలముల "పై. 


ఉత్తరకాండము 343 


నా భక్తి జన్మజన్మాంతరములందు కూడా తరగకుండా ఉండునట్లు 
వరమును (పసాదింపుడు.” ఆ విధముగా వరికి వగిష్టముని ' ఇంటికి 
పోయెను. ఆయన (శ్రీరామునికి అత్యంత (ప్రీతిపాత్రుడయ్యెను. 


పిదప సుఖప్రదుడయిన (శ్రీరామచంద్రుడు హనుమంతుని, భర 
తుడు మున్నగు సోదరులను తనతో తీసుకొని నగరము వెలుపలకు 
పోయెను. రథములను, ఏనుగులను, గుజ్జములను తెప్పించి, వాటిని 
ప్రశంసించుచూ ప్రజలకు దానము చేసెను. తరువాత చల్లని 
మామిడితోపు నీడన విశమించెను. సోదరులు, హనుమంతుడు 
(ప్రభుసేన చేయసాగిరి. వారి సేవను ప్రభువు స్వయముగా మాటి 
మాటికి పొగడెను. ఆ సమయముననే నారదముని వీణను చేత 
తీసుకొని (శ్రీరాముని కీర్తిని గానము చేయసాగెను: “ఓ కమలనయనా! 
శోకనాశకా! నాపై మీ కృపాదృష్టిని ప్రసరింపచేయుడు. మీరు రాక్షసుల 
బలమును నాశము చేసి, గురువులకు సజ్జనులకు ఆనందము నిచ్చితిరి. 
దీనజనులను పాలించి ప్పర్చీ భారమును బాపితిరి. మీకు జయమగుగాక! 
మీ కీర్తి వేద పురాణములందు శాస్త్రములందు వర్గించబడినది. 
దేవతలు, మునులు, సజ్జనులు దానిని గానము చేసెదరు. మీ 
శరణాగతుడనైన నన్ను రక్రింపుడు.” ఆ విధముగా శ్రీరామచం|దుని 
గుణములను వర్షించి నారదముని (బ్రహ్మలోకమునకు పోయెను. 


6. కాకభుశుండి వృత్తాంతము 


శివుడు ఈ విధముగా పలికెను: “గిరిజా! నా బుద్దికి తోచినట్టు 
నీకీ ఉజ్వలమైన కథను వినిపించినాను. (శ్రీరాముని కథలు, గుణములు 
అపారములు. అతని జన్మలు, కర్మలు, నామములు అనంతములు. ఈ 
పావన నిర్మల కథ శ్రీహరి పరమపదమును లభింపచేయును. దీనిని 
వినుటచే హృదయములో అచంచలమైన భక్తిగల జన్మ లభించును. 
ఉమా! కాకభుశుండి గరుడునికి వినిపించిన కథను నేను నీకు 


344 తులసీ రామాయణము 


వినిపించినాను. నేను శ్రీరాముని గుణములను కొన్నింటినే తెలిపినాను 
భవానీ! ఇప్పుడు నేను ఏమి చెప్పవలెను?” (శ్రీరాముని కళ్యాణ 
(పదమైన కథను విని పార్వతిదేవి ప్రసన్నురాలై మధురముగా పలికెను; 
“స్వామీ! జన్మమృత్యుభయమును హరించు శ్రీరాముని చరిత్రను 
విన్న నేను ధన్యురాలను, కృతార్జురాలను. జీవన్ముక్తులయిన మునులు 
కూడా భగవంతుని గుణములను నిరంతరము రసాస్వాదన చేయుచూ 
వినుచుందురు. భవసాగరమును దాటదలంచినవారికి | క్రీరామకథ 
నౌకవంటిది. చెవులున్న ఏ మానవునికి శ్రీరామకధ సంతోషము 
కలిగించదో, ఎవనికి (శ్రీ, రఘునాధుని కథ రుచించదో, ఆ జడ(ప్రాణి 
ఆత్మ ఘాతకుడు. నాథా! మీరు గ్రీరామచరితమానసమును 
గానము చేసితిరి. కాకభుశుండి గరుడునికి చెప్పిన ఆ సుందరకథను 
నాకు వినిపించితిరి. ఈ విషయములో నాకు మిక్కిలి సందేహము 
కలుగుచున్నది. ధర్మపరాయణులు, విరక్తులు, జ్ఞానులు, జీవన్ముక్తులు 
- వీరందరిలో గర్వము; మాయనుండి ముక్తులై ,శ్రీ,రామభక్తిలో 
రీనమైనవారు అరుదు. అట్టి అనన్య పరిభక్తిని ఒక కాకి ఎట్టు 
పొందెను? (శ్రీరామచంద్రునిపై ఆసక్తుడు, జ్ఞానరతుడైన భుశుండుడు 
కాకి శరీరమును ధరించుటకు కారణము ఏమి? ఆ కాకి (ప్రభువు 
యొక్క దివ్యమైన చరిత్రమును ఎక్కడ నుండి పొందెను” దానిని 
మీరు ఏవిధముగా వింటిరి? గరుత్మంతుడు గొప్ప జ్ఞాని, హరిభక్తుడు, 
హరివాహనము, హరికి అతి సన్నిహితుడు, అతడు బుషులను, మునులను 
వదిలిపెట్టి ఒక కాకి వద్ద ఈ రామ కథను ఏల వినెను? కాకభుశుండి 
గరుడుల మధ్య సంభాషణ ఏ విధముగా జరిగెను? నాకు ఈ విష 
ములన్నియూ విన కుతూహలముగా నున్నది.” 


పార్వతీదేవి సరళమైన మనోహరమైన వాణిని విని శివుడు 
సంతోషించి సాదరముగా పలికెను: *ఓ సతీ! నీవు ధన్యురాలవు. 
నీ బుద్ది మిక్కిలి పవిత్రమయినది. (శ్రీరఘుపతి చరణముల పట్ట 
లి య 


ఉత్తరకాండము 345 


నీ భక్తీ గొప్పది. ఇప్పుడు ఆ పరమ పవిత్రమైన కథను వినుము. 
దానిని వినుటచే దుఃఖము, భమ తొలగిపోవును. షక్రిరాజు గరుడుడు 
కూడా కాకభుశుండి వద్దకు పోయి యిట్టి ప్రశ్ననే అడిగెను. 
జననమరణములనుండి మృుక్తినిచ్చు నీ కథను నేను ఏ విధముగా 
విన్నానో ఆ ప్రసంగమును వినుము. మొదట నీ అవతారము 
దక్షుని యింట జరిగెను. అప్పుడు నీ పేరు సతి. దక్సుని 
యజ్ఞములో నీకు అవమానము జరిగెను. అప డు కృద్దురాలవైన 
నీవు ప్రాణత్యాగమును చేసితివి. నా అనుచరగణము యజ్ఞధ్వ్యంసము 
సిరి. ఆ కథలన్నియూ నీకు తెలిసినవే. అపుడు నా మనస్సు 
అతి చింతాక్రాంతమైై యుండుటచే నీ వియోగదుఃఖమున విరక్తుడనై 
సుందర మైన వనములందు, పర్వతములందు దృశ్యములను చూచుచూ 
తిరుగుచుంటిని. సుమేరు పర్వతమునకు ఉత్తరదిశకు ఒక అందమైన 
నీల పర్వతము కలదు. అందలి నాలుగు స్వర్వమయశిఖరములు 
నా మనస్సును ఆకర్షించెను. ఆ పర్వతము పై ఒక సరస్సు 
కలదు. ఆ పర్వతముపైన కాకభుశుండి అను షక్షి నివసించును. 
కల్పాంతమునందు కూడా అది నశించదు. విశ్వమందు వ్యాపించిన 
గుణదోషములు ఆ పర్వతసమీపమునకు రావు. ఈ కాకి నిరంతరము 
భగవత్‌ ధ్యానములోనే గడుపుచూ, ఒక వటవృక్షము క్రింద (శ్రీహరి 
కథలను చెప్పుచుండును. అనేక పక్రులు అచ్చట గుమిగూడి ఆ 
కథలను వినుచుండును. సరోవరమునందు నివసించు హంసలుకూడా 
శ్రీరామకథాగానమును వినుచుండును. నేను ఆ దృశ్యమును 
చూచినపుడు ఆనందముతో కొంతకాలము హంస శరీరమును ధరించి 
అచ్చట నివసించితిని. (గ్రీరఘునాథుని కథను (శ్రద్దగా విని తిరిగి 
కైలాసమునకు వచ్చితిని. ఇక షక్రిరాజైన గరుత్మంతుడు ఆ కాకి 
వద్దకు ఏల పోయెనో ఆ కథను వినుము. (శీ/రఘురాముడు 
మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడినప సాడు నారద 
మహర్షి పంవున గరుడుడు పోయి ఆ బంధములను తెగకొసెను. 


346 తులసీ రామాయణము 


కాని గరుడుని మనస్సులో అనేక విధముల ఆలోచనలు వచ్చెను, 
“సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, మాయాతీతుడైన పరమేశ్వరుడు 
జగత్తులో అవతారము నెత్తి ఒక తుచ్చరాక్షస్తుని "హగపాశముచే ఎట్లు 
బంధింపబడెను?” ఇట్టి ఆలోచనలతో అతని మనస్సునందు 
కుతర్శము అధికమై మోహావేశుడాయెను. నారదుని వద్దకు పోయి 
తన సందేహమును తెలిపెను. నారదముని దయతో పలికెను: 
“గరుడా! (శ్రీరాముని మాయ అతి ప్రబలమైనది. అది జ్ఞానుల 
చిత్తమును కూడా (భ్రమింపచేయును. నన్ను కూడా అనేక మార్గు 
మోహావేశపరునిగా చేసినది. నీ హృదయములోని మాయ నా 
మాటలతో పోవునది కొదు. కావున నీవు (బ్రహ్మదేవుని వద్దకు పోయి 
అతని ఆజ్ఞను అనుసరించుము” అని పలికి నారదమహర్షి (శీ/రాముని 
గుణగానము చేయుచూ పోయెను. పిమ్మట పక్రిరాజైన గరుడుడు 
(బ్రహ్మదేవుని వద్దకు పోయి తన సందేహమును వినిపించెను. “సమస్త 
జడచేతన జగత్తు (శ్రీహరి మాయకు వశమగునపుడు షక్రిరాజు 
మోహావేశపరుడు అగుటలో ఆశ్చర్యము ఏమున్నది?” అని తలచి 
(బ్రహ్మదేవుడు పలికెను: “*శ్హీరామువి మహిమను మహేశుడు బాగా 
ఎరుగును. కావున గరుడా! నీవు మహేశ్వరుని వద్దకు పొమ్ము.” 
బ్రహ్మ వచనములు విని గరుడుడు నా వద్దకు వచ్చెను. నేను ఆ 
సమయమున కుబేరుని ఇంటికి పోవుచుంటిని. అతని విన్నపమును 
విని నేను నివేదించితిని: “గురుడా! నేను ఇవ డు కుబేరుని ఇంటికి 
పోవుచున్నాను. నీవు చాలా కాలము సజ్జనుల సహవాసము చేసినకాని 
సందేహములు దూరములు కావు. సోదరా! ఎక్కడయితే నిరంతరము 
హరికథా (ప్రసంగము జరుగునో అచ్చటికి నిన్ను పంపెదను. అచ్చట నీ 
సందేహములు దూరము అగును. సత్‌ సాంగత్యము లేనిదే హరికథా 
(శవణము జరగదు. హరికథలు విననిదే మోహము దూరము కాదు. 
మోహరహితుడు కానివానికి శ్రీరామచంద్రుని చరణములయందు 
అనన్య (పేమ కలుగదు. కావున సత్‌ సాంగత్యమునకై ఉత్తరదిశకు 


ఉత్తరకాండము 347 


పొమ్ము. అచ్చటు ఒక అందమైన నీల పర్వతము కలదు. అక్కడ 
పరమసుశీలుడైన కాకభుశుండి నివసించుచున్నాడు. ఆయన రామభక్తి 
మార్గమునందు నిపుణుడు. నిరంతరము అతను శ్రీరామచంద్రుని 
కథను తెలుపును. అనేకరకములైన సుందర వపక్టులు ఆ కథను 
సాదరముగా వినుచుండును. అచ్చటికి పోయి శ్రీహరి గుణములను 
వినుము. నీ మోహజనిత దుఃఖము దూరమగును” నేను 
ఈ విధముగా నచ్చచెప్పగా గరుడుడు నాకు ప్రణమిల్లి ప్రసన్నుడై 
పోయెను. ఓ ఉమా! (శ్రీ, రఘునాథుని కృపవలన నేను గరుడుని 
మోహము నెరిగియున్ననూ స్వయముగా ఉపదేశము నివ్వలేదు. అతడు 
ఎప ఎటైనా గర్వము చందియుండవచ్చును. అందుల క్రై దయానిధి 
శ్రీరాముడు అతనిని దూరము చేయ తలంచియుండెను. మరొక 
కారణమేమనగా ఒక షక్షి మరొక షక్షి భాష మాత్రమే (గ్రహించగలదు. 
గరుడుడు జ్ఞానులలో, భక్తులలో శిరోమణి. ముల్టోకములకు స్యామియైన 
భగవంతునికి వాహనము. అతడే మాయామోహితుడు అయినపుడు 
నీచమానవులు దానినుండి ఎట్టు తప్పించుకొనగలరు? 

నిశ్చలమైన హరిభక్తి తీవ్రబుద్దిగల కాకభుశుండి నివసించు ప్రదేశ 
మునకు గరుడుడు పోయెను. ఆ నీలగిరిని చూచి అతని మనస్సు 
ప్రసన్నమాయెను. మాయ, మోహము, విచారము పోసాగెను. 
కాకభుశుండి చెరువులో స్నానమాడి నీరు సేవించి (ప్రసన్న మైన 
మనస్సుతో వటవృక్షమ్రు (క్రిందికి వచ్చెను. (శ్రీరాముని సుంద 
రసుమనోహరచరిత్రను వినుటకు ముసలి పక్టులన్నియూ గుమిగూడి 
యుండెను. కాకభుశుండి కథను ఆరంభించబోవుచుండెను. ఇంతలో 
షక్రిరాజైన గరుడుడు అచ్చటికి వచ్చెను. పక్టులన్నియూ హర్షితులైరి. కాక 
భుశుండి గరుడుని మిక్కిలి గౌరవించి, (సేమతో పూజించి పలికెను: 
“ప్రభూ! షక్రిరాజా! మీ దర్శనముచే నేను - కృతార్టుడనైయితిని. 
మీ రాకకు కారణము ఏమి?" అప్పుడు షక్రిరాజు మధురముగా 
పలికెను: “మహాదేవుడే స్వయముగా ముఖతః (ప్రశంసించిన మీరు 


348 తులసీ రామాయణము 


సదా కృతార్ణ్లస్వరూపులే. ఏ కారణమున నేను వచ్చి యుంటినో 
అది నేను రాగానే పూర్తి అయినది. మీ దర్శనము లభించినది. మీ 
పవిత్రమయిన ఆశ్రమమును చూచినంతనే మోహము, సందేహము, 
(భ్రమలు తొలగిపోయినవి. ఇప డు దుఃఖములను తొలగించు సదా 
సుఖప్రదమైన (శీ,రామచంద్రుని కథను వినిపించుడు అని విన్నపము 
చేయుచున్నాను.” గరుత్మంతుని వినయపూర్వకమైన వచనములను 
విని కాకభుశుండి మనస్సున ఉత్సాహము కలిగి (తీ ,రఘునాథుని 
గుణములు తెలుపుకథను చెప్పసాగెను. 

మొదట రామచరితమును, మానససరోవరమును వర్లించిన పిదప 
నారదుని మోహము, రావణుని జననము గూర్చి తెలిపెను. 
ప్రభువు అవతార గాథను | శ్రీరాముని బాల్యలీలలను, విశ్వామిత్రయాగ 
సంరక్షణ, సీతారాముల వివాహము, విపులముగా వర్ణించెను. ఆ 
విధముగా కాకభుశుండి గరుడునికి రామాయణగాథను అయోధ్యలో 
శృీరామపట్టాభధిషేకము వరకు విశదముగా వర్షించి (శ్రీరాముని 
రాజ్య పరిపాలనను, మహిమను అనేక విధముల గానము చేసెను. 
కథనంతయూ విన్న గరుడుడు అమితోత్సాహముతో పలికెను: “కాక 
కుల శిరోమణీ! మీ దయవలన (శ్రీరాముని చరణకమలములపై 
నా భక్తి దృఢమాయెను. రణభూమిలో ప్రభువు నాగపాశబద్దుడై 
ఉండుట చూచి నేను అతిమోహావేశుడనై సచ్చిదానంద ఘనుడైన 
(శ్రీరామచంద్రుడు ఎట్టు వ్యాకులత నొందెనో తెలుసుకొన గోరితిని. 
ఆ భమ నాకు గొప్ప హితమొనర్చినది. ఎండలో వ్యాకులుడైన 
వ్యక్తియే వృక్షవాయను సంతోషముగా అనుభవించునట్టు నా భ్రమ 
మీ దర్శనము, ఉపదేశములచే హర్షితుడను అగునట్లు చేసెను. సజ్జనుల 
సమాగమము | శ్రీరాముని కృపయున్నవారిశే లభించును. హ్‌ దయవలన 
నా (మ తొలగినది.” పక్రిరాజు గరుడుని వినయవచనములను 
విని కాకభుశుండీ పులకితశరీరుడై పలికెను: “ప్రభూ భూ! మీరు 
సర్వవిధముల నాకు ఆరాధ్యులు. (గ్రీరఘునాథుని కృపాపాత్రులు. 


ఉత్తరకాండము 349 


మీరు మాయావశులుకారు. నాపై  కృవచూపితిరి. మోహమును 
నెపముతో | శ్రీరఘునాథుడు మిమ్ము నా వద్దకు పంపి నన్ను గొప్పవానిగా 
సెను. ఈ ' చరాచరజగత్తులో కామము, (క్రోధము, మదము, 
మాత్సర్యము, లోభము, మోహము అను అరిషడ్వర్గములచే వశుడు 
కానివాడు ఎవడు? ఏ మాయ ప్రపంచములోని ప్రజలను ఆడించునో, 
అట్టిమాయ (శ్రీరామచంద్ర ప్రభువు కనుసన్నలను అనుసరించి ఆడును. 
ఆ (ప్రభువు సచ్చిదానంద స్వరూపుడు, అఖందుడు, అనంతుడు, 
అమోఘశక్తిమంతుడు. వాక్కునకు, జ్ఞానేం[దియములకు అగోచరుడు. 
అందరి హృదయములలో నుండువాడు. అట్టి శ్రీరాముని యందు . 
మోహము ఉండదు. భగవంతుడైన | గ్రీరామచం[ద్యప్రభువు తన. 
భక్తులకై రాజుగా _శరీరధారణచేసి సామాన్య మానవునివలె పరమ 
పవిత్ర జీవనము గడిపెను. ఎబ్దతే ఒక నటుడు అనేక రూపధారణలు 
సి నృత్యములు చేసిననూ ఆ వేషములకు తగినట్టు భావములను 
ప్రకటించిననూ స్వయముగా తాను అది కాడో అక్ష పరమాత్ముడు 
మానవ రూపమును ధరించి మానవునివలె ఆచరించిననూ తాను 
మానవుడు కాడు. (శ్రీరఘునాథుని లీలలు రాక్షసులను మోహి 
తులుగా చేసెను. రామభక్తులకు సుఖమును ఇచ్చెను. మూర్చుడు 
విషయలోలుడు, కాముకుడు అయినవాడు మాత్రమే 'ప్రభువుపై 
అట్టి మోహమును ఆరోపించును. కామ(కోధలోభమదములందు 
మునిగినవారు దుఃఖరూపమగు సంసారవ్యామోహములో చిక్కినవారు 
శీరఘునాథుని సగుణరూపమును తెలిసికొనలేరు. 


7. భుశుండీ మోహము 


“గరుడా! ,శ్రీరఘునాథుని (ప్రభుత్వమును గూర్చి ఏ విధముగా 
నేను మోహావేశుడనైనది ఆ కథను వినిపించెదను. ,శ్రీరామునికృప, 
నా మూర్జత్వమును గూర్చి తెలిపెదను. (శ్రీరాముడు మానవ 


350 తులసీ రామాయణము 


రూపమును ధరించి భక్తులకై అనేక లీలలను చేసెను. నేను అయోధ్యకు 
వెళ్ళి శ్రీరాముని బాల్య|క్రీడలను, అతని జన్మదిన మహోత్సవమును 
చూచెదను. బాల్యములో (శ్రీరాముడు ఎక్కడెక్కడ తిరుగునో, 
అక్కడ అతనితోబాటు ఎగిరెదను. ఒకసారి (శ్రీ/రఘువీరుడు 
అత్యంత బాల్యచేష్పలను చేసెను. నలుగురు సోదరులు రాజభవన 
ప్రాంగణములో ఆడుకొనుచూ రాజమాతలకు కనువిందొనర్చుచుం 
డిరి. ,శ్రీ;రామచంద్రుని శ్యామలసుందరశరీరము, అప సడే వికసించిన 
కమలములవంటి ఎర్రని కోమల పాదములు, చంద్రునికాంతి వంటి 
కాలిగోశ్చు, పాదములందు వజ్రము, అంకుశము, ధ్వజము, కమలముల 
చిహ్నములు, చరణములందు మధురధ్వనులు వినుపంచు సుందర 
నూపురములు, మణులు గూర్చిన బంగారు వడ్డాణము, ముద్దులొలుకు 
మాటలు, ఎర్రని "పెదవులు, తెల్లని దంతములు, సుందర మైన 
చెక్కిళ్ళు, మనోహరమైన నాసిక, చంద్రకిరణములవలె సుఖప్రదమయిన 
చిరునవ్వు, నీలకమలముల వంటి కన్నులు, భవబంధములను బాప్పునట్టి 
లలాటమున గోరోచన తిలకము, వంకరతిరిగిన కనుబొమ్మలు, చక్కని 
చెవులు, నల్లని ఉంగరాలజుట్టు శ్‌భిల్దుచుండెను. పసుపుపచ్చని పట్టు 
ఉత్తరీయము శరీర శోభను పెంచుచుండెను. అతని కేరింతలు 
నాట్యము నా మనస్సును హరించినది. కేరింతలు కొట్టుచూ 
నన్ను పట్టుకొనుటకు నా వెంటపడితే షక్రిస్త్రభావముతో నేను 
పరు గెత్తుచుంటిని. నేను సమీపించినపుడు (ప్రభువు నవ్వుచుండెను. 
నేను దూరముగా పోయినపుడు ఏడ్చుచుండెను, సాధారణబాలకులవలె 
సచ్చిదానందఘనుడగు ప్రభువు యీ లీలలేల చేయుచున్నాడు?” 
అని నాకు మోహము కలిగెను. 


గరుడా! ఈ మాత్రము సందేహము రాగానే శ్రీరామచంద్రుని 
(ప్రేరణచే మాయ నన్ను ఆవరించెను. (శృీరామచం(ద్రుడు నన్ను 
(భ్రమతో ఆశ్చర్యచకితునిగా చూచి నవ్వెను. ఈ కాతుకలీలారహస్యము 


ఉత్తరకాండము 351 


అతని సోదరులుగొని తల్టులుగాని ఎరుగరు. శ్యామశరీరుడు, ఎర్రని 
చేతులు కాళ్లు గల బాలరూపుడైన శ్రీరాముడు మోకాళ్ళపై 
దోగాడుతూ నన్ను పట్టుకొనుటకు (ప్రయత్నించెను. నేనప్పుడు 
పరు గెత్తితిని. (శ్రీరాముడు నన్ను పట్టుకొనుటకు తన భుజములను 
చాపెను. నేనాకసమున ఎగిరేకొలది శ్రీరాముని భుజములను 
నా సమీపమున చూచితిని. నేను ఎగురుచూ (బహ్మలోకమునకు 
పోయితిని. వెనుకకు తిరిగి చూడగా (పభుభుజములు నాకు కేవలము 
రెండడుగుల దూరములో నుండెను. పృథ్వి, జలము మొదలగు 
ఏడు ఆవరణములో నేను ఎక్కడికి పోయిననూ (ప్రభుభుజముల 
నచ్చట చూచి ఆశ్చర్యచకితుడనయితిని. భయముతో కన్నులు 
మూసుకొంటిని. మరల కన్నులు తెరవగానే అయోధ్యానగరమును 
చేరియుంటిని. నన్ను చూచి శ్రీరాముడు చిరునవ్వు నవ్వసాగెను. 
వెంటనే 'నేనతని నోటిలో ప్రవేశించితిని. పక్రిర్రాజా! వినుము. 
నేనతని ఉదరములో అనేక (బ్రహ్మాండములను చూచితిని. అందులో 
అనేక విలక్షణమైన లోకములు ఒకదానికంటే మరొకటి మిన్నగా 
నుండెను. కోట్లాది చతుర్ముఖబ్రహ్మలు, శివులు, అసంఖ్యాకములయిన 
తారలు, సూర్యచంద్రులు, లోకపాలురు, పర్వతములు, నదులు, 
సముద్రములు, వనములు, నానావిధ సృష్టి విచిత్రములను చూచి 
తిని. (ప్రతి భువనమునందు "వేరు వేరు అయోధ్యానగరములు, 
సరయూనదులు, స్త్రీపురుషులు ఉండిరి. ధశరథుడు, కౌసల్యాదేవి, 
భరతుడు మొదలగు సోదరులుకూడా అనేక రూపములు కలిగి 
ఉండిరి. నేను ప్రతి బ్రహ్మాండమున (శ్రీరాముని అవతారమును, 
అతని అపార బాల్య క్రీడలను చూచుచూ తిరుగుచుంటిని, కాని 
శ్రీరామచం[ద్రప్రభువు ఆకారమును మాత్రము వేర్వేరుగా చూడలేదు. 
అన్నిచోట్లా అదే బాల్యము, అదే సౌందర్యము, దయాళువు అయిన 
గశ్రీరఘువీరుడు. ఈ విధముగా అనేక (బ్రహ్మాండములు 'భమించుచూ 
మోహమను వాయువుచే కొట్టబడి, తిరుగుచూ నూరు కల్పములు 


352 తులసీ రామాయణము 


గడిచినట్టాయెను. పిదప నా ఆశ్రమమునకు వచ్చి కొంతకాలము 
అచ్చట గడిపితిని నా "స్వామి అయోధ్యానగరమున జన్మించిన 
విషయమును విని _భక్తిపూర్చుడనై లేచి పరుగెత్తితిని. మరల 
అయోధ్యలో (శ్రీరామచంద్రుని జన్మమహోత్సవమును చూచితిని, 
మనస్సును మోహమావరించుటచే నేను అలసిపోయితిని. నేను 
డస్పినది చూచి ,శ్రీరామచంద్రప్రభువు నవ్వెను. నేనతనినోటినుండి 
బయటికి వచ్చితిని. (ప్రభువు మరల అదే బాల్యక్రీడలు ఆడసాగెను. 
ఆ బాల్యచేష్టలను చూచి అతని ఉదరములో నేను చూచిన 
ప్రభుమహిమను తలంచుకొని నేను నా శరీరమునే మరచితిని, *“ఆర్తజన 
రక్షక్రొ! నన్ను రక్షింపుము” అని అరుచుచూ నేలవాలితిని . నేను 
(పేమవిహ్యలుడ నగుట చూచి తన మాయా మహిమను నిలిపి వేసెను. 
తన కరకమలములను నా గిరస్పుపై నుంచెను. నా దుఃఖమును 
పూర్తిగా హరించెను. నన్ను 'మోహమునుండి విముక్తునిగా చేసెను. 
నా హృదయములో అమిత్యప్రేమ ఉత్పన్నమాయెను. నేత్రములందు 
(పేమాడశ్రువులు నిండగా శరీరము రోమాంచితము కాగా చేతులు 
జోడించి నేను అనేక విధముల విన్నపము చేసితిని. నా దీనావస్తను 
చూచి (శ్రీరామచంద్రప్రభువు తన గంభీరకోమలవచనములు పలికెను: 
“ఓ కాకభుశుండీ! నేను అత్యంత ప్రసన్నుడనైతిని. నీవు నన్ను 
ఏదైనా వరము నడుగుము. అణిమాద్యష్టసిద్దులు, ఎనలేని సంపద, 
మోక్షము, జ్ఞానవివేక వైరాగ్యములు ఇవన్నియూ నీకిచ్చెదను.” ప్రభు 
వచనములు విని నా మనస్సులో ఆలోచించితిని. “ప్రభువు అన్ని 
సుఖములను ఇచ్చెదను అని పలికెను. కాని తన భక్తిని ఇచ్చెదనని 
అనలేదు. ఉప్పులేనిదే ఏ భోజన పదార్హములైనను ఎట్టు భోజ్యములు 
కావో, భక్తి లేనిదే ఏ గుణము కాని, సుఖముకాని హీనమే.” ఇట్లు 
ఆలోచించి నీను పలికితిని “ప్రభూ! ఏ ప్రగాఢనిష్కామ భక్తిని గూర్చి 
[శుతిపురాణములు గానము చేయునో, దేనిని యోగీశ్వరులైన మునులు 
వెదకుచూ తిరుగుతారో, దేనిని ప్రభు కృపలేనిది పొందలేమో, 


ఉత్తరకాండము 353 


కృపాసాగరా! అట్టి మీ అనన్య భక్తిని నాకు  ప్రసాదించుడు.” 
ఏలే కానిమ్ము”. అని పలికి రఘుకులస్వామి పరమానందకరముగా 
వచనము పలికెను: “ఓ వాయసమా! నీ చాతుర్యము నాకు బాగా 
నచ్చినది. నా కృవచే అన్ని శుభగుణములు నీ హృదయములో నివాసము 
ఉండును. భీక్తిజ్ఞాన వైరాగ్యయోగములు, నా లీలలు మరియు వాటి 
రహస్యములు, విభాగములు, వాటి వేదములను అన్నింటిని సాధన 
చేయకనే నీవు తెలుసుకొనెదవు. మాయచే యుత్సన్నమైన భమలు 
నిన్ను ఆవరించవు. విశ్వమంతయూ నా మాయవల్ల ఉద్భ వించినది. 
ఇందులో అనేక జడచేతన జీవులున్నవి. కాని వారిలో అత్యంత 
భక్తిభావము కలవారు నాకు మిక్కిలి (ప్రియులు. ఎవడు కపట 
ప్రపంచమును విడిచి అన్నియూ నేనే అని భావించి భజించునో, అట్టి 
వాడు నాకత్యంత ప్రియుడు. కావున ఆశావిశ్వాసములను వదలి నన్నే 
స్మరించుము.” అమృతతుల్యమగు ప్రభు వచనములు విని నా మనస్సు : 
ఆనందముతో నిండెను. నన్ను అనేక విధముల సమాధానపరచి 
ప్రభువు మరల తన బాల్య[క్రీడలను చేయసాగాను. నేను కొద్దికాలము 
వరకు అయోధ్యలో నుంటిని. అక్కడ శ్రీరాముని రసవూర్లమైన 
అనేక బాల్యలీలలను చూచితిని. తదనంతరము |ప్రభుచరణములకు 
వందనము లాచరించి నా ఆశ్రమమునకు తిరిగివచ్చితిని. 


ఎప్పటి నుండి (శ్రీరఘునాథుడు నన్ను తనవానిగా చేసికానెనో 
అప్పటినుండి అతని మాయ నన్ను ఆవరించలేదు. పక్రిరాజా! హరిభజన 
లేకుండా క్లేశములు దూరము కావు. శ్రీరాముని దయలేనిదే 
ప్రభు మహిమను గూర్చిన జ్ఞానము లభ్యముకాదు. అతని మహిమ 
తెలియనిదే పభున పై. విశ్వాసము ఏర్పడదు. విశ్వాసము లేనిదే 
(ప్రేమ కలుగదు. (ప్రేమ లేనిదే భక్తి నిలువదు. భక్తి లేనిదే (శ్రీరాముని 
హృదయము (ద్రవించదు. ప్రభుకృప లేనిదే స్వవ్నములోొ కూడా 
శాంతి కలగదు. షక్రిరాజా! నా బుద్దిననుసరించి ప్రభు ప్రతాపమును, 


354 తులసీ రామాయణము 


మహిమను గానము చేసితిని (క్రీరఘునాథుని మహిమ, పేరు, 
రూపము, గుణములు, అపారములు, అనంతములు. మునులు కూడా 
తమ బుద్దిననుసరించి (శ్రీహరి గుణములను గానము చేసెదరు, 
శ్రీరామచంద్రునితో పోల్చదగినది ఈ జగత్తులో లేదు. ఆయనకు 
ఆయనయే సాటి. ఎోట్టుతే కోటి దీపపు పురుగులతో సమానమని 
సూర్యకాంతిని పోల్చిననూ ఆ వర్ణన సరిపోదో. అట్టే మునీశ్వరులు 
తమ బుద్దిని అనుసరించి (శ్రీరాముని వర్గించిననూ అది సరిపోదు. 
కాని భగవంతుడు భక్తుల భావగ్రాహి కావున (పేమపూర్వకముగా ఆ 
వర్గనను విని ఆనందించును. మమకారము, గర్వము వదలి (శ్రీ 
జానకీనాథుని భజించవలెను, 


8. భుశుండీ పూరంజన్కగాధ 


కాకభుశుండి యొక్క సుందర మనోహర వచనములు విని షక్రిరాజైన 
గరుడుడు |(ప్రసన్నుడాయెను. అతని కంట (పేమా(్రువులు నిండెను. 
మనస్సు ఆనందముతో నిండెను. రఘునాథుని (ప్రతాపమును తన 
హృదయమున నింపుకొనెను. తన మునుపటి మోహమును తలచి 
పశ్నాత్తప్పుడాయెను. “అనాదిరెపైన [బ్రహ్మను సామాన్య మానవునివలె 
తలంచినాను గదా యని చింతించసాగెను. మాటిమాటికీ కాకభుశుండి 
చరణములకు (ప్రణమిల్లి అతనిని (శ్రీ/రామునితో సమానముగా భావించి 
చేతులు జోడించి, (ప్రేమపూర్వక వినయవచనములను పలికెను: 
“ప్రభూ! అజ్ఞానమున నేను మిమ్మడిగిన సందేహమునకు కృపతో 
సమాధానమును ఇచ్చితిరి. నన్ను మీ దాసునిగా భావించి మరొక 
ప్రశ్నకు సమాధానము తెలుపుడు. మీరు సర్వజ్ఞులు, |బహ్మవిదులు. 
సరళమైన ఆచరణగలవారు. (గ్రీరఘునాథుని పప్రియదాసులు. మీరే 
కారణమున ఈ కాకి శరీరమును ధరించితిరి? మీరీ సుందర రామచరి 
తమానసమును ఎచ్చట పొందితిరి? మహా (ప్రళయకాలమునందు కూడా 


ఉత్తరకాండము వవ 


మీకు నాశము లేదని పరమేశ్వరుడు తెలిపినాడు. స్టావరజంగమములతో 
కూడిన జగత్తు అంతయూ కాలుని వశమగును. అట్టి భయంకరమైన 
కాలుడు మిమ్మేమాత్రము (ప్రభావితము చేయుకుండుటకు కారణము 
ఏమి? ఇది జ్ఞాన (ప్రభావమా? యోగబలమా? మీ ఆశ్రమమునకు 
రాగానే నా మోహము, [భమ దూరమాయెను. దీనికి కారణమేమి? 
దయచేసి తెలుపుడు” 

గరుడుని పలుకులు విని కాకభుశుండి (ప్రసన్నుడై అనురాగపూ 
ర్వకముగా పలికెను: “గరుడా! నీ బుద్ది ధన్యము, నీ (ప్రశ్నలు 
మెచ్చదగినవి. నీ (పేమపూరితమైన ప్రశ్నలు విని నా పూర్వజన్మములు 
అనేకములు స్మరణకు వచ్చినవి. వాటి కథను వినిపించెదను. జప, 
తప, యజ్ఞ ప్రత, దాన, వైరాగ్య, యోగ, విజ్ఞానము లనేకముల 
ఫలము (శ్రీరామచంద్రుని. చరణములందు అనురాగము. నేనీకాకి 
శరీరముతోనే శ్రీరాముని భక్తిని పొందియుంటిని. కావున దీనిపై 
నాకు మోహము అధికము. నమోవాక్కర్మలచే శీరామునిపై భక్తి 
కలిగియుండుటయే జీవునికి నిజమైన స్వార్థము. ఈ శరీరముతోనే 
నాకు మొదట శ్రీరామునిపై. భక్తి" జనించెను. అందువలన 
నాకిది అత్యంత ప్రియమైనది. ఒకవేళ నాకిచ్చామరణము వచ్చినను 
నేను ఈ శరీరమును వదలను. ఏలయన, శరీరము లేకుండా 
హరిభజన సాధ్యముకాదు. మొదట మోహము నన్ను దుర్హశపాలు 
చేసినది. (శ్రీరామునికి విముఖుడను అగుటచే నేను సుఖముగా 
నిద్రించలేకపోయిననూ అనేక జన్మలలో నేను అనేక విధములైన 
యోగ, జప, తప, యజ్ఞ, దానాది కర్మలను ఆచరించితిని కాని, 
ఇప్పటివలె సుఖము కలుగలేదు. నాకిప్పుడు పూర్వజన్మలస్మృతి 
కలదు. శివుని కృషవలన నా బుద్ది మోహమునకు వశము కాలేదు. 

షక్రిరాజా! వినుము. నేను నా 'పూర్వజన్మకథను తెలిపెదను. 
పూర్వము. ఒక కల్పములో పాపకూపమైన కలియుగమున నేను 
అయోధ్యానగరమున శూద్రునిగా జన్మించితిని. మనోవాక్కర్మలచే 


356 తులసీ రామాయణము 


నేను గివభక్తుడనై ఇతరదేవతలను నిందించుచుంటిని. అతి గర్వము 
గలిగి ధనమదోన్మత్తుడనై వాచాలునిగా ఉంటిని. _శ్రీరఘునాథుని 
రాజధాని నగరము అయిన అయోధ్యానగరములో ఉన్నప్పటికీ దాని 
మహిమను ఎరుగనైతిని. కలికాలము చాలా _ కఠినమైనది. (స్త్రీ, 
పురుషులందరూ పాపమగ్నులు, ధర్మములన్నియూ నశించెను. సత్‌ 
(గ్రంథములు మాయమాయెను. పాఖండులు తమ విపరీతబుద్దితో 
నూతన మార్గములు కనిపెట్టిరి. జనులందరూ మోహములకు 
అధీనులైరి, లోభము, శుభకార్యములను కబళించెను. ఓ జ్ఞానసాగరుడా! 
నేను కొన్ని కరియుగధర్మములను తెలిపెదను వినుము. 


9. కరియుగ లక్షణములు 


కలియుగమున వర్ణాశ్రమధర్మములు అడుగంటును. (స్త్రీ, పురు 
షులు వేదములకు విరుద్దముగా _ ప్రవర్తింతురు. బ్రాహ్మణులు, 
వేదములను అమ్ముకొందురు. రాజులు (ప్రజలను పీడించెదరు. 
వేదశ్నాస్త్రముల బోధలను ఎవ్వరూ గౌరవించరు. ఎవ్వనికి ఏది 
ఇష్టమయితే అదే వాని ధర్మము. బిగ్గరగా అరుచువాడే పండితుడు. 
ఆడంబర జీవనము గడుపువానిని, కపటములో మునిగియుండువానిని 
ప్రజలు గౌరవిస్తారు. ఇతరుల ధనము అపహరించువాడే చతురుడు. 
కపటవర్తనుడే ఆచారపరుడు. ఎవడు అసత్యము ఆడునో, హేళన 
చేయుటలో (పవీణుడో కలియుగములో వాడే గుణవంతుడు అనబ 
డును. ఆచారహీనుడు, వేదమార్షమును త్యజించువాడు జ్ఞాని, వైరాగి 
అనబడును. పొడవైన గోళ్ళు, జడలు గలవాడే తవస్వి యనబడును అశు 
భవేషభూషణములు ధరించువాడు, భోజ్య, అభోజ్యములను తినువాడే 
యోగి, సిద్దుడు, కలియుగములో పూజ్యుడు. ఇతరులకు అపకారము 
చేయువాడే గౌరవింపబడును. అసత్య(ప్రలాపములు పలుకువారు గొప్ప 
వకలు. 


ఉత్తరకాండము 357 


కలియుగమున మనుష్యులందరూ స్త్రీలకు వశులై కోతులవలె 
ఆడుచుందురు. బ్రాహ్మణులకు. శూద్రులు ఉపదేశమును ఇచ్చెదరు. 
మెడలో జందెములు వేసుకొని కుత్సితదానములు స్వీకరించెదరు. 
అభాగినులు అయిన స్రీలు సర్వగుణసంపన్నుడు, సుందరుడైన 
పతిని వదిరి పరపురుషుల సేవ చేయుదురు. ముత్తయిదువుల 
శరీరముపై ఆభరణములుండవు కాని విధవలు నిత్యము నూతన 
శృంగారము చేసుకుందురు. గురుశిష్యుల సంబంధము చెవిటి, 
(గ్రుడ్డివాని మధ్యగల సంబంధము వంటిది. శిష్యులు గురూపదేశమును 
వినరు. గురువునకు జ్ఞానదృష్టి ఉండదు. తల్లిదం[డులు పిల్లలకు 
ఉదరపోషణకు ఉపయోగించు ధర్మమునే బోధించెదరు. కలియుగమున 
కపటము పరాకాష్టము చేరును. స్త్రీపురుషులు |బహ్మజ్ఞానమును 
గూర్చి తప్ప మాట్లాడరు. కాని వారు లోభమున ఒక గవ్వ కొరకు 
బ్రాహ్మణుని, గురువును కూడా హత్యచేయుటకు వెనుకాడరు. 
శూద్రులు, (బాహ్మణులతో మేము మీకంటే తక్కువనా౨ అని 
వాదనకు దిగెదరు. బ్రాహ్మణులు విద్యాహీనులు, లోభులు, 
మూర్గులు, విషయాసక్తులై ఉందురు. శూద్రులు నానావిధములైన 
జప, తప, |వ్రతాదులు చెసి ఉన్నతాసనము పై కూర్చుండి, పురాణములు 
'ప్పెదరు. కలియుగమున మనుష్యులందరూ తమ ఇచ్చాను 
సారము (ప్రవర్తించెదరు. వర్గసంకరులై మర్యాదను ఉల్లఘించెదరు. 
మోహావేశమున వేదసమ్మతమైన _జ్ఞానవైరాగ్యయ్యుక్తమయిన హరిభక్తి 
మార్గమును వదలి నిరర్హకముగా (క్రొత్త మతములకు కల్పన చేసెదరు, 
సన్యాసులు ధనమును వెచ్చించి తమ గృహములను అలంకరించెదరు. 
వారిలో వైరాగ్యము ఉండదు. వారు భోగలాలసులు, తాపసులు, 
ధనవంతులు అయ్యెదరు. గృహస్టులు దరిద్రులు అయ్యెదరు. జనులు 
కులవతి, పతివ్రత అయిన తమ సీని వెడల గొట్టి సన్మార్గమును 
వదలి ఇంటిలో దాసీలను తెచ్చెదరు. పుత్రులు తలిదండ్రులను 
గౌరవించరు. ధనవంతులు నీచజాతివారెననూ కులీనులుగా గౌరవింప 


358 తులసీ రామాయణము 


బడుదురు. వేదపురాణములను  తిరస్కరించువారే సజ్జనులుగా 
పరిగణింపబడుదురు. కవులు తండోపతండంబులుగా ఉందురు. కాని 
వారిని పోషించునారు మచ్చు కైన కనపడరు. ఇతరుల గుణములను 
దోషములుగా చూపువారు అనేకులు. (స్త్రీలు అనేక వస్తువులపై 
మమకారము వలన మూర్భసుఖములనూ ఆగించెదరు. ధర్మముపై పె వారి 
మనస్సు లగ్నము కాదు. కోములత్వము వారిలో క్లేశమా[త్రము కూడా 
ఉండదు. మనుష్యులు రోగ పీడితులై అకారణమున వైరము, విరోధము 
కలిగియుందురు. ఈర్హ్య, కఠోరసంభాషణ, లోభము, సంపూర్ణముగా 
ఉండును. సమతా భావము, దానము, దయ, అవగాహన కనవడవు. 
శరీరపోషణయందే (స్త్రీ, పురుషులు ఆసక్తి కనపరచెదరు. 


గరుడా! కరియుగము పాపములకు, అవగుణములకు నిలయ 
మైననూ అందు సుగుణములు కూడా అనేకములు గలవు. ఎట్టి 
శ్రమలేకుండా ఇందు జనులకు జనన మరణములనుండి ముక్తి లభించును. 
సత్యయుగము, త్రేతా ద్వాపర  యుగములందు పూజ, యజ్ఞ, 
యోగములవలన ఏ గతి ప్రాప్తించునో ఆ గతి కలియుగమున జనులకు 
భగవన్నామ స్మరణ వలన లభించును. సత్యయుగమునందు ఎల్లరూ 
యోగులు, విజ్ఞానులుందురు. వారు భగవంతుని ధ్యానముచే 
భవసాగరమును “దాశుదరు. (తేతాయుగమున జనులు రకరకములైన 
యజ్ఞములు చేసి తమ కర్మలన్నింటినీ (ప్రభువునకు అర్సించి 
భవసాగరమును తరించెదరు. ద్వాపరయుగమును (శ్రీహరి చరణమును 
పూజించి సంసారమునుండి తరించెదరు. కాని కలియుగమున కేవలము 
(శ్రీహరిగుణములను గానము చేసి సంసారసాగరమునుండి ముక్తిని 
పొందెదరు. యోగము, యజ్ఞము, జ్ఞానము అవసరములేదు. కేవలము 
(శ్రీరాముని గుణగానమే సాధనము. కలియుగమున నామమహిమ 
గొప్పది. మానవుడు విశ్వాసమును కలిగియున్నచో కలియుగముతో 
సమానమైనది లేదు. (శీ/రాముని నిర్మల గుణసమూహమును 


ఉత్తరకాండము 359 


గానము చేసి మనుష్యుడు ప్రయాసలేకుండగనే సంసారసాగరమును 
దాటగలడు. ధర్మమునకు సత్యము, దయా, తపము, దానము అను 
నాలుగు చరణములు ప్రసిద్దము. కాని కలియుగమున దానమును 
చరణమే ముఖ్యము. 


శ్రీరాముని మాయ్యాపేరణ వలన అందరి హృదయములలో 
అన్నియుగముల ధర్మములు (పకటితమగును. శుద్దసత్వగుణము, 
సమత్వము, విజ్ఞానము, మనఃప్రసన్నత - ఇవి సత్యయుగ ప్రభావము. 
సత్త(గుణము అధికముగా నుండును. కొంత రజోగుణముకూడా 
వుండును. కర్మలయందు పీతి, అన్ని విధముల సుఖము - ఇవి 
(త్రేతాయుగ ధర్మములు. రజోగుణము ఎక్కువగా నుండి సత్త (గుణము 
చాలాకొద్దిగానుండి, కొంత _తమోగుణము వుండి మనస్సులందు 
హర్షము, భయము, ఉండుట ద్వావరయుగ లక్షణము. తమోగుణము 
అధికముగా నుండి, కొద్దిగా రజోగుణము ఉండి, నలుదిశల వైరము, 
విరోధము - ఇవి కలియుగ లక్షణము. పండితులైనవారు యుగ 
ధర్మములను మనస్సున నాలోచించి అధర్మమును త్యజించి ధర్మమును 
(ప్రేమించెదరు. _శ్రీరఘునాథుని చరణములందు అత్యంత (ప్రతి ఎవనికి 
యుండునో వానిని యుగధర్మములు అంటవు. కావున కోరికలను 
త్యజించి నిష్కామభావముతో శ్రీరాముని భజించవలెను. 


10. శివుని శాపము 


“షక్రిరాజా! ఈ కలియుగమున నేను అనేక సంవత్సరములు 
అయోధ్యానగరమున నివసించితిని. అక్కడ కరువు. సంభవించగా 
దీనుడనై దరిద్రుడనైై దుఃఇితుడనై ఉజ్జయినికి పోయితిని. కొంత 
కాలము అచ్చట గడిపి కొంత ధనము సంపాదించి శివుని 
ఆరాధించసాగితిని. అక్కడ ఒక (బ్రాహ్మణుడు వైదిక పద్దతిలో 
శివుని పుూజించుచుండెను. అతను పరమసాధువు పరమార్హమును 


360 తులసీ రామాయణము 


ఎరిగినవాడు. శివుని ఉపాసించుచుండెను. నేను కపటభావముతో 
అతనిని సేవించుచుంటిని. ఆ బ్రాహ్మణుడు నా బాహ్యవినయమును 
చూచి నన్ను తన పుత్రునివలె బోధించెను. నాకు అనేక శుభ 
విషయములతోపాటు శివమంత్రమును కూడా ఉపదేశించెను. నేను 
(పతిదినము దేవాలయమునకు పోయి ఆ మంత్రమును జపించుచుంటిని. 
కాని నా హృదయమున దంభాహంకారములు వృద్దిచెందెను. నేను 
దుమ్టుడను, పాపబుద్దినై, హరిభక్తులను [బాహ్మణులను చూడగానే 
కోపముతో మండుచుంటిని. గురువుగారు నా ప్రవర్తనను చూచి 
నిత్యము నాకుపదేశమును ఇచ్చుచుండిరి. ఒకరోజు గురువుగారు 
నన్ను పిలిచి “పుత్రా! శివుని సేవాఫలము నిరంతరము | శ్రీరాముని 
చరణములపై భక్తికలుగుటయే” అని అనేక విధముల నీతిగరిపెను. 
నాయనా! బ్రహ్మ, పరమేశ్వరుడు కూడా ఎవ్వని చరణములందు 
ఆసక్తులో అట్టి (శ్రీరామునితో వైరము పూని నీవు సుఖమును 
ఆశించుచున్నావాణో ఆ మాట వినగానే నా హృదయము కోపాగ్నిలో 
దహించుకుపోయెను. విద్యవలన నేను పాలు పోసిన సర్పమువలెనైతిని, 
రాత్రింబవళ్లు గురువుకే [ద్రోహము చేయసాగితిని. కాని ఆయన 
పరమ దయాళువు. కోపము ఏ మాత్రము రాలేదు. నీచుడు ఎవనిచే 
గొప్పదనమును పొందునో అతనినే చంపి నాశనము చేయును. 
ఈ (ప్రసంగమును (గహించిన బుద్దిమంతులు అధముల సాంగత్యము 
చేయరు. దుష్టులతో కలహముగాని స్నేహము గొని మంచిది కాదని 
పండితులు పలికెదరు. నేను దుష్టుడను, కుటిలుడను. గురువుగారు 
బోధించు హితవాక్యములు నాకు రుచించలేదు. 


ఒకరోజు నేన్గు శివాలయములో, గివనామమును జపించుచుంటిని. 
అదే సమయమున గురువుగారు అచ్చటికి వచ్చిరి. కాని గర్వముతో 
నేను అతనికి లేచి నమస్కరించలేదు. నా దౌష్ట్యమును చూచి కూడా 
ఆయన ఏమియూ అనలేదు. అతని హృదయములో కోపము వీ 


ఉత్తరకాండము 361 


మాత్రము లేదు. కాని గురువును నిరాదరణతో చూచిన నా పాపమును 
మహాదేవుడు సహించలేకపోయెను. మందిరములో ఆకాశవాణి పలికెను; 
“అరే మూర్చుడా! అభిమానీ నీ గురువు దయాహృదయుడు. కావున 
ఆయన కోపగించలేదు. నీతిబాహ్యమయిన నీ పని నాకు రుచించదు. 
కావున నిన్ను శపించెదను. నీవు గురువుగారి ముందు అజగరమువలె 
కూర్చొని యుంటివి. కావున సర్పమై జన్మించి అధోగతిని పొంది 
ఏదో పెద్ద చెట్టు తొర్రలో నుండెదవు.” శివుని భయంకర శాపము 
విని గురువుగారు వణుకుచున్న నన్ను చూచి గద్గదకంఠముతో 
చేతులు జోడించి ప్రణామములు ఆచరించి ప్రార్హన సెనుః “ఓ 
మోక్షస్త్ర్రరూపా! _సర్వవ్యాపకా, పరమేశా! - మీకు నమస్కారము. 
స్యతంతుడవై స్వయముగా (ప్రకటించుకొనువాడవు. నిరాకారుడవు, 
ఓంకారమునకు మూలమయిన వాడవు. వాక్కునకు ఇంద్రియములకు 
అగోచరుడవు, అభయంకరుడవు, మహామృత్యుంజయుడవు. మీకు 
(ప్రణామములు. హిమాలయమువలె తెల్లని దేహకాంతి, శిరమున 
జటాజూటము, పవిత్ర గంగానది, లలాటమున విదియచంద్రుడు, 
కంఠమున సర్పములు, చెవులందు కుండలములు, సుందరమైన 
భృకుటి, విశాలమైన నేత్రములు, ప్రసన్న ముఖము, నీలకంఠముతో 
మీరు దయామయులు, పులిచర్మము, కపాలమాల ధరించిన మీకు 
నమస్కారము, తాపత్రయములను హరించి చేత (తిశూలమును 
దాల్చిన సకల కళాపూర్చులు. కల్పాంతమునొనర్చువారు. సజ్జనులకు 
ఆనందప్రదాత, త్రిపురారి, కామారి, పప్రసన్నుడవు కమ్ము. ఉమావతీ! 
నీ చరణకమలములను భజించనివారికి ఈ లోకమున పరలోకమున 
సుఖశాంతులు లేవు. ప్రభూ! ప్రసన్నుడవు కమ్ము.” సర్వజ్ఞుడైన 
శివుడు ఈ స్తుతిని విని [బ్రాహ్మణుని _అనురాగముతో చూచెను. 
అప్పుడు మందిరములో మరల ఆకాశవాణి పలికెను: “ఓ ద్విజ(శేష్టా! 
వరమడుగుము.” (బ్రాహ్మణుడు పలికెను; “వభూ! ఈ జడ(ప్రాణి 
మీ మాయకు వశుడై నిత్యము నిరంతరము తిరుగుచుండును. 


362 తులసీ రామాయణము 


కృపాసాగరా! అతనిపై కోపగించకుము. కృపజూపి కొద్దిసమయములోనే 
ఇతనికి శాపవిముక్తిని (ప్రసాదించుడు.” పరహితమును గోరు బ్రాహ్మణ 
వచనములు విని ఆకాశవాణి “అట్లు కానిమ్ము” అని అనెను. _“ఇత్రని 
భయానక పాపమును జూచి నేను కోపముతో ఇతనికి శాపము నిచ్చితిని, 
కాని నీ సాధుత్వమును చూచి నేను ఇతినిపై కృప జూపెదను. 
నా శాపము వ్యర్హముకాదు. ఇతనికి వేయి జన్మలు లభించును. కాని 
జననమరణ దుఃఖములు ఇతనిని బాధించవు. ఏ జన్మలో కూడా 
ఇతని జ్ఞానము నష్టముకాదు.” మరియు ఆకాశవాణి నాతో నిట్లు 
పలికెను: “నీ జన్మ శీరఘునాథుని నగరమున అయినది. పైగా 
నీవు నా సేవలోనే నీ మనస్సు నుంచితివి. నగర ప్రభావము, 
నా అనుగ్రహము వలన నీ హృదయమున రామభక్తి ఉదయించును. 
సజ్జనులను ఎన్నడునూ నిరాదరణ చేయవద్దు. నీవు ఎక్కడికైనా 
నిరాటంకముగా పోవచ్చును.” శివుని వచనములను విని గురువు 
ప్రసన్నుడై “అసె అగును” అని పలికి నాకు నచ్చచెప్పి తన యింటికి 
పోయెను. కాలవిధి (పేరితుడనై నేను వింధ్యాచలమున సర్ప 'మైతిని. 
కాని కొద్దికాలము తర్వాత నేను ఆ శరీరమును వదిలితిని. ఏ 
శరీరమునైననూ అనాయాసముగా ధరించి త్యజించితిని. కాని నా 
జ్ఞానము నష్టము కాలేదు. ఏ శరీరములో నైనా నేను (శ్రీరాముని 
భజన చేసితిని. చేయుచునే ఉన్నాను. కాని గురువుగారి కోమల 
స్వభావము నా నిరాదరణ మాత్రము నన్ను బాధించుచునే ఉన్నది. 


నేను చివరిజన్మ |(బాహ్మణశరీరము పొందితిని. ఆ దేహమున 
పాలకులతో సహా కరిసి ఆడుచూ (శ్రీరాముని లీలలను అన్నింటినీ 
చేయుచుంటిని. నేను 'పెద్దవాడను కాగానే నా తండ్రిగారు నన్ను 
చదివించిరి. కాని ఆ విద్య నాకు రుచించలేదు. నా మనస్సునుండి 
సాంసారిక వాసనలు దూరమైనవి. కేనలము (శీ/,రాముని చరణములందే 
నా మనస్సు లగ్నమై ఉండెను. నా తల్లిదం[డులు గతించిన పిదవ 


ఉత్తరకాండము 363 


నేను భక్తరక్షకుడైన (శ్రీరాముని భజించుచూ వనమునకు పోయి 
నేను చూచిన ప్రతి మునీశ్వరుని ఆ[శ్రమమునకుపోయి నతమస్తకుడను 
అయితిని. వారితో (శ్రీరాముని గుణగాథలను అడుగుచుంటిని. వారు 
చెప్పగా నేను ఆనందముతో వినుచుంటిని. శివుని అనుగ్రహమును నేను 
ఎక్కడికి పోవలెనన్ననూ ఆటంకములు లేకుండెను. నా నుండి ఈ 
షణత్రయములు పారిపోయెను. శ్రీరామచంద్రుని చరణకమలములను 
చూచి నా జన్మసఫలమొనర్చుకొనవలెనని కోరిక మాత్రము నా 
హృదయములో (ప్రబలమాయెను. నేను ఏ మునినడీగినను “ఈశ్వరుడు 
సర్వభూతమయుడు” అని తెలుపుచుండిరి. కాని నాకీ నిర్గుణ ఉపాసన 
నచ్చలేదు. నా హృదయమున సగుణబ్రహ్మపై ప్రీతి అధికమాయెను. 
శ్రీరఘునాథుని యశోగానమును చేయుచూ తిరుగుచుంటిని. ఆ 
అనురాగము కణక్షణము అధికమగుచుండిను. 


చివరకు సుమేరు పర్వతశిఖరమున, ఒక వటవృక్షథాయన కూర్చున్న 
లోమష మునిని చూచి ప్రణమిల్లి ప్రార్రించితిని దయాళువు అయిన 
ముని నేను వచ్చిన పనిని గూర్చి అడిగిరి. నేను నాకు సగుణబ్రహ్మోపాసన 
(ప్రక్రియను తెలుపమని అడిగితిని. అప్పుడు మునీశ్వరుడు సాదరముగా 
శీరఘురాముని గుణములను తెలుపు కథలు కొన్ని ప్పెను. 
పిదప బ్రహ్మోపదేశమును చేయసాగెను. “పరబ్రహ్మ జన్మరహితుడు. 
అద్వితీయుడు, అఖండుడు, నిర్గుణుడు. మనస్సుకు, ఇం[ద్రియములకు 
అతీతుడు, అనుభవము ద్వారానే “తెలుసుకొన దగినవాడు," అని 
బోధించెను. నీటికి నీటి అలలకు భేదము లేనట్టే, బ్రహ్మకు శివునికి 
భేదము లేదనీ, దానినే "వేదములు “తత్త్వమసి అను సూత్రము 
ద్యారా తెలుపుచున్నవని ఉపదేశించెను. కాని నిర్గుణ [బహ్మయందు 
నా మనస్సు నిలువలేదు. నాకు సగుణ ([బహ్మోపాసనను గూర్చి 
తెలుపుడని పదేపదే |ప్రార్టించితిని కాని ముని మరల అనేక హరికథలు 
వినిపించి సగుణమతమును ఖండించి నిర్గుణమతమును (ప్రతిపాదించెను. 


364 తులసీ రామాయణము 


అపుడు నేను నిర్గుణమతమును ఖండించి సగుణమతమును |ప్రతిపాదించ 
సాగితిని. అందువలన లోమష మహర్షి మిక్కిలి కృద్దుడై “మూర్మడా! 
నేను నీకు సర్యోత్తమమయిన ఉపదేశమును ఇచ్చుచుండగా, నీవు 
దానిని విశ్వసించక ఉత్తర ప్రత్యుత్తరములను ఇచ్చుచున్నావు. నీ 
అభిప్రాయము మీదనే నీకు ఎక్కువ పట్టుదల ఉన్నది. కాకివలె 
అన్నింటియందు సంశయము కలిగియువున్నావు. కావున వెంటనే 
కాకివి కమ్ము” అని శపించెను. నేను ఆ శాపమును సాదరముగా 
అంగీకరించి మునికి (ప్రణమిల్లితిని. షక్రిరాజా! శాపమిచ్చుటలో బుషి 
తప్పిదమేమియు లేదు. దయాసాగరుడైన | క్రీరాముడు ముని బుద్దిని 
(భ్రమింపచేసి నా (ప్రేమను పరీక్రించెను. కాని, మరల ముని బుద్దిని 
మార్చెను. అప్పుడు ముని అతి దుఃఖముతో పశ్చాత్తాపపడెను, 


నన్ను సాదరముగా పిలిచి రామమం[త్రమును ఉపదేగించెను. 
బాల్యస్వరూపు డైన శ్రీరాముని ధ్యానవిధిని నేర్పెను. ముని 
కొద్దికాలము అచ్చటునే నన్ను నిలిపి రామచరిత మానసమును 
వర్షించెను. పిదప మధురమయిన వాణితో పలికెను; “నాయనా! 
ఈ  రహస్యమయిన, సుందరమయిన రామచరిత మానసమును నేను 
శివుని అనుగ్రహముచే పొందినాను. నిన్ను శ్రీరాముని నిజమైన 
భక్తునిగా గుర్తించి నీకీ చరిత్రను తెలిపితిని నాయనా! ఎవ్వని 
హృదయములో రామభక్తి లేదో వాని ఎదుట ఎప్పుడూ కూడా 
దీనిని చెప్పరాదు.” అట్టు అనేకవిధముల బోధించి ఆశీర్వదించెను. 
“నీవు సదా (శ్రీరామునికి ప్రియుడవు అగుదువు. శుభగుణములకు 
నిలయమై మానరహితుడవు, కామరూపుడవు, ఇచ్చామృత్యువు కలిగి 
జ్ఞానవైరాగ్యములకు నిధానమగుదువు. భగవంతుని స్మరణచేయుచూ 
నీవే ఆశ్రమమున _ ఉండెదవో దానికి ఒక యోజనము వరకు 
మాయామోహములుండవు. సుందరరాము రహస్యములు అన్నియూ 
నీకు కరతలామలకము అగును” నేను (సేమమగ్నుడను అయితిని. 


తనా. 


ఉత్తరకాండము 363 


నా సందేహములు తొలగిపోయెను. తదనంతరము ముని ఆజ్ఞను 
గైకొని అతని చరణములకు నమస్కరించి హర్ష్టోల్లాసముతో నేను 
ఈ ఆశ్రమమునకు వచ్చితిని. శ్రీరామచంద్రుని కృపచే నేను 
దుర్లభమయిన వరమును పొందితిని. షక్రిరాజా! నేను ఇక్కడ 
నివసించుచు ఇరవైఏడు కల్పములు ఆయెను. - 'శీ/,రఘునాథుని 
గుణములను నిరంతరము గానము చేయుదును. చతురులయిన పక్టుక్రు 
వానిని సొదరముగా విందురు. | శ్రీరఘువీరుడు అయోధ్యానగరమున 
భక్తుల హితముకై ఎప్పుడు మానవ శరీరధారణ చేసెదరో అప్పుడు 
ఆ నగరమునకు పోయి (ప్రభు బాలలీలలను చూచి సంతోషించెదను. 
శ్రీరాముని బాలస్వరూపమును హృదయములో నుంచుకొని ఈ 
ఆ(శమమునకు తిరిగి వచ్చెదను. నేను ఏ కారణమున కాకి శరీమును 
పొందినానో ఆ కథనంతయూ నీకు వినిపించినాను. నీ (ప్రశ్నలన్నింటికీ 
సమాధానములిచ్చినాను. ఈ కాకి శరీరముతోనే నాకు (ప్రభు దర్శనము 
కలిగెను. నా సందేహములు దూర మాయెను. పట్టుదలతో నేను 
భక్తిమార్గమును అనుసరించితిని. షక్రిరాజా! ఏ జనులు హరిభక్తిని వదిలి 
ఇతర  ఉపాయములచే సుఖములను పొందగోరెదరో, ఆ మూర్చలు 
పడవలేకుండా మహాసముద్రములు _దాటగోరువారితో సమానము. 


11. జాన, భకిమారములు 
=u త 4 _ 


భవానీ! కాకభుశుండి వచనములు విని గరుడుడు (ప్రసన్నుడై 
కోమలవాణితో పలికెను: “ప్రభూ! మీ కృపవలన నా మనస్సున 
సందేహము, శోకము, మోహము భ్రమలు తొలగిపోయినవి. శ్రీరామ 
చంద్రుని పవిత్రగుణసమూహములను విన్నాను. శాంతిని పొందితిని. 
కాని మిమ్ము ఒక మాట అడిగెదను. విశదీకరించుడు. జ్ఞానముతో 
సమానముగా దుర్లభయినది ఏదియూ లేదని సజ్జనులు, మునులు, 
వేదపురాణములు చెష చున్నవి కదా! అట్టి జ్ఞానమార్గమును ముని 


366 తులసీ రామాయణము 


మీతో చెప్పగా మీరు భక్తిమార్గమువలె దానిని గౌరవించలేదు. జ్ఞాన, 
భక్తి మార్గముల భేదము ఏమి? వివరింపుడు.” గరుడుని వచనములు 
విని కాకభుశుండి పలికెను: “భక్తి జ్ఞానములలో భేదము ఏమియూ 
లేదు. ఈ రెండును సాంసారిక దుఃఖములను బాపును. కాని 
మునీశ్వరులు ఈ రెండింటి మధ్య భేదములను తెలిపెదరు. జ్ఞానము, 
యోగము, వైరాగ్యము, విజ్ఞానము ఇవన్నియూ పురుషవర్గీయములు. 
పురుషుని ప్రతాపము (ప్రబలమై యుండును. (స్త్రీస్వభావతః 
అబలయ్లై. జడ ప్రత. యుండును. వైరాగ్యవంతుడు' ధీరబుద్ది 
అయిన "పురుషుడే స్త్రీని త్యజించగలడు. కాముకుడు, శీరఘువీరుని 
పట్ట విముఖుడు త్యజించలేడు. అట్ట జ్ఞానులైన మునులు కూడా 
అందమైన చని చూచి ఆమెకు అదీను లయ్యెదరు. విష్ణుభగవానుని 
మాయయే స్త్రీ రూపములో ప్రకటితమగును. భక్తి మాయ - 
ఈ రెండు (స్త్రీవర్గీయములు. ఒక (స్త్రీ మరొక (స్త్రీరూవమును 
చూచి మోహము చెందరు. అట్టు భక్తిమార్గమును అనుసరించువాడు 
మాయామోహితుడు కాడు. (శ్రీరఘువీరుడు భక్తికి అనుకూలుడు. 
ఎవరి హృదయములో నిరుపాధికమైన రామభక్తి యుండునో అట్టివానిని 
చూచి మాయ సంకోచించును. అందుల్లనే విజ్ఞానులైన మునులు సమస్త 
సుఖములనిచ్చు భక్తినార్గమును అవలంబించెదరు. | శ్రీరఘునాథుని 
కృపచే ఎవడు ఈ విషయమును (గ్రహించునో వానిని మోహము 
ఆవరించదు. 


జ్ఞాన భక్తి మార్గములకు మరొక భేదము వున్నది. జీవుడు ఈశ్వరుని 
అంశమే కావున అతడు అమరుడు, చేతనుడు, పరిశుద్దుడు. అట్టి 
జీవాత్మ మాయావశుడై చిలుక లేక కోతివలె తనకు తానే బంధనములో 
చిక్కుకొనును. ఈ విధముగా జడచేతనములు ముడిపడియున్నవి. ఈ 
ముడి అసత్యము అయిననూ దానిని _విప్కట మిక్కిరి కష్టము. 
జడమయిన మాయా చేతనుడైన జీవుడు ముడిబడియున్నప్పటినుండి 


ఉత్తరకాండము 367 


జీవుడు సంసారబంధములో చిక్కుకొనును. ఆ ముడి విడువదు. 
వదులుకాదు. పైగా ఇంకా గట్టిపడును. జీవుని హృదయములో 
మోహమను అంధకారము వ్యాపించివుండుటచే ముడి కనబడదు. 
భగవంతుని కృపచే సాత్త్విక [శ్రద్ద అను ఆవు హృదయమను ఇంటిలో 
నివసించినచో, జపతవ[వ్రతాదులను ధర్మాచరణమను వచ్చనిగడ్డిని ఆ 
యావు మేసినవ్వుడు, ఆస్తిక భావములను దూడలను పొంది, 
పొదుగులో పాలు కాసాగును. నివృత్తి మార్గము ఆవు వెనుక కాళ్ళు 
కట్టు త్రాడు, విశ్వాసమే పాత్ర, నిర్మల మనస్సే పాలు పితుకువాడు, 
పరమధర్మమయిన పాలను పితికి దానిని నిష్కామభావమను మంటపై 
కాచవలెను. క్షమ సంతోషములనెడి గారి దానిని చల్లార్చును. 
ధైర్యము, శమములు వాటిని పెరుగుగా మార్చును. అప డు ప్రసన్నత 
అనెడి కుండలో తత్త్వ్యవిచారమను కవ్వముతో దదుమును ఆధారము 
కలిగి సత్యము, మధురవాణి అనెడి త్రాటిని కట్టి చిలుకవలెను. 
అప్పుడు దానినుండి వైరాగ్యమ నెడి శుద్దమయిన చెన్న వచ్చును. 
యోగాగ్నియందు శుభాశుభ కర్మలనెడి ఇంధనముతో కాచవలెను. 
అప్పుడు మమతయను మురికి మాడిపోయి జ్ఞానమనెడి నెయ్యి 
మిగులును. నిశ్చల బుద్దిచే దానిని చల్లార్చి విజ్ఞానరూపమైన బుద్ది 
ఆ స్వచ్చమయిన నెయ్యిని పొంది, చిక్కమను (ప్రమిదలో నింపి 
సమతయను 'సెమ్మెపై దృఢముగా నుంచవలెను. సుషుప్తి, స్వప్నావస్టలు 
మరియు సత్వరజస్తమోగుణములు అను దూదితో తురీయావస్ట 
అను శుభ్రమైన ప్రత్తిని తీసి సుందరమైన వత్తిని సిద్ద్రపరచవలెను. 
తేజోరాశి తత్త (జ్ఞానమనెడి దీపమును వెలిగించిన దానిని సమీపించగనే 
మదము మొదలగు పురుగులు కాలిపోవును, “సోహమస్మి" -ఆ 
బ్రహ్మయే నేను. ఇది అఖండ జ్యోతి. జ్ఞానదిపము యొక్క 
ప్రచండ దీపశిఖ ఎప్పుడైతే ఆత్మజ్ఞానసముజ్వల (ప్రకాశము వ్యాపించునో 
అప్పుడు సంసారమునకు మూలకారణమైన భేదరూపమైన భమ 
నశించును. అవిద్య యొక్క (ప్రబల పరివారమైన మోహము మొదలగు 


368 తులసీ రామాయణము 


వాని అంధకారము నష్ట్రమగును. అప్పుడు విజ్ఞానరూపమగు బుద్ది 
ఆత్మానుభవ ప్రకాశమును పొంది - హృదయమను ఇంటిలో కూర్చొనిన 
జడచేతన ముడిని విప్పివేయును. అప్పుడు ఆ జీవుడు కృతార్చుడు 
అగును. కాని షక్రిరాజా! ఆ ముడి విడిపోతున్నదని తెలియగానే 
మాయ అనేక విఘ్నములను కలిగించును. అవి వచ్చి బుద్దిని 
(పలోభపరచి కళలు, బలము, మోసముతో సమీపించి జ్ఞానరూప శిఖను 
ఆర్పి వేయును. వికసించిన బుద్ది వాటివైపు చూడదు. అప పాడు 
దేవతలు హృదయమను గృహమునకు గల ఇంద్రియములను కిటికీలను 
తెరచి విషయములను గాలి అవిచ్చిన్నముగా వచ్చునట్టు చేయుదురు. 
ఆ 'పెనుగాలికి విజ్ఞాన దీపము ఆరిపోవును. ఆత్మానుబోధ (ప్రకాశము 
కూడా అంతరించును. ముడి గట్టిపడును. మరల జీవుడు జనన 
మరణ క్లేశములు పొందును. కావున షక్షిర్రాజా! హరి మాయను 
తప్పించుకొనుట మిగులు కష్టము. ఈ వివేకమును గ్రహించుట, 
వ్యక్తపరచుట, సాధన చేయుట కూడా కష్టము. సంయోగవశమున 
జ్ఞానము వచ్చినను దానిని రక్రించుకొనుటలో అనేక కష్టములు 
ఉన్నవి. జ్ఞానమార్షము అసిధారా (వ్రతము వంటిది. మార్గము నుండి 
పడిపోవుటకు ఆలస్యము కాదు. ఈ మార్గమును నిర్విఘ్నముగా 
అనుసరించువాడు కైవల్యమను పరమపదమును పొందును. 


దుర్లభమయిన ఈ ముక్తి రామభజన చేసినచో కోరకున్ననూ 
లభించును. ఎన్ని ఉపాయములు చేసినప్పటికీ లోతైన నేల 
లేనిదే నీరు ఎట్లా ఆగదో అట్టే మోక్షసుఖము భగవత్‌ భక్తిలేనిదే 
లభించదు. కావున చతురులయిన _ హరిభక్తులు ముక్తిని కూడా 
కోరకుండా భక్తినే కోరుదురు. భక్తికరిగిన వానికి జననమరణ పరంపరకు 
కారణమైన అవిద్య ఎట్టి ప్రయత్నము [శ్రమలేకుండగనే నాశనము 
అగును. గరుడా! “నేను సేవకుడను, శ్రీరామచంద్ర ప్రభువు 
నాకు స్వామి” ఈ భావము లేనిదే సంసారసాగరము దాటుట 


ఉత్తరకాండము 369 


సంభవము కాదు. ఈ సిద్దాంతమును విశ్వసించి శ్రీరామచంద్రుని 
చరణకమలములను భజించుము. చేతనమును జడముగాను, జడమును 
చేతనముగాను చేయుటకు సమర్హుడైన (గ్రీరఘునాథుని ఏ జీవులు 
భజింతురో వారు ధన్యులు. రామ భక్తి ఒక అందమైన చింతామణి. 
అది ఎవరి హృదయమున ఉండునో పరమప్రకాశము పొందును. 
మోహమను దరిద్రము అతని వద్దకు రాదు. లోభము అను గాలి 
దానిని ఆర్పదు. దాని కాంతిలో అజ్ఞానాంధకారము _ నాశనమగును. 
మదము మొదలగు దీపపురుగులు భస్మమగును. ఎవని హృదయములో 
భక్తియుండునో వాని చెంతకు కామక్రోధాది రాక్షసులు రారు. అతనికి 
విషముకూడ అమృతతుల్యము అగును. శత్రువు మిత్రుడు అగును. 
ఏ మానసరోగములకు అధీనులై జీవులు దుఃఖించెదరో అవి అతనిని 
ఆవరించవు. ఈ మణికై (ప్రయత్నము చేయువారు చతురులలో 
(శ్రేష్టులు. కాని శ్రీరాముని అనుగ్రహము లేనిదే ఇది లభ్యము కాదు. 
అది ప్రాప్తించు ఉపాయము సుగమము. వేదపురాణములు పావన 
పర్వతములు. శ్రీరాముని కథలు అందలి గనులు. సజ్జనులు ఆ గనుల 
మర్మమును ఎరిగినవారు. సుందరమైన బుద్ది ఈ గనిని త్రవ్వి మణిని 
బయటికి తీయు పార. జ్ఞానవైరాగ్యములు వాని నేత్రములు. వీ 
ప్రాణి (ప్రేమతో వెదుకుతాడో అతడే భృక్తియను మణిని పొందగలడు. 
హరిభక్తియే అన్ని సాధనముల ఫలము, సజ్జనుల సహాయము లేనిదే 
దానిని ఎవ్వరూ పొందలేరు. కావున సత్‌ సాంగత్యము చేయువారికి 
రామభక్తి సులభముగా లభ్యమగును." 


12. ఏడు ప్రశ్నలు 


తరువాత షక్రిరాజైన గరుడుడు (ప్రేమతో పలికెను: “ప్రభూ! 
నన్ను మీ సేవకునిగా భావించి నా-ఏడు ప్రశ్నలకు సమాధానములు 
తెలుపుడు. ఏ శరీరము చాలా ' దుర్లభమయినది? అన్నింటికంటే 


370 తులసీ రామాయణము 


ఘోరమైన దుఃఖము ఏది? గొప్ప సుఖమేది? సజ్జనుల, దుర్దనుల 
సహజ స్వభావములు ఏవి? (శ్రుతులలో వర్గించబడిన గొప్ప పుణ్యము 
ఏది? గొప్ప పాపము ఏది? మానసిక రోగములు అనగానేమి? 
ఈ విషయములన్నియూ _ వివరింపుడు.” కాకభుశుండి పలికెను: 
“నాయనా! మానవ శరీరముతో సమానమైనది ఏదియు లేదు. 
జడ చేతన చరాచర ప్రాణులన్నియూ దీనిని కోరును. ఈ 
మనుష్య శరీరము నరకము, స్వర్గము, మోక్షములకు సోపానము, 
మంగళకరమయిన జ్ఞానవైరాగ్య భక్తిమార్గములను ప్రసాదించునది. ఇట్టి 
శరీరము లభించిన తరువాత కూడా ఏ మనుజుడు (శ్రీహరిని 
భజించక నీచాతినీచమైన విషయభోగములలో లీనమగుదురో, వారు 
చేతిలో నున్న పారసమణిని పడవేసి గాజు ముక్కను వెదకు 
మూర్చులవంటివారు. జగత్తులో దరిదమువంటి దుఃఖము ఏదియు 
లేదు మనోవాక్కాయములచే పరోవకారము చేయుటయే సజ్జనుల 
జన్మసిద్దమయిన స్వభావము. వారు ఇతరుల హితము కొరకు 
దుఃఖము సహించెదరు. దుర్దనులు ఇతరులకు దుఃఖము కలిగించెదరు. 
దుష్టుల అభివృద్ది కేతు [గ్రహము వలె ప్రపంచమునకు దుఃఖ హేతువు. 
సజ్జనుల ప్రాదుర్భావము సూర్యచంద్రుల ఉదయమువలె విశ్వమునకు 
సుఖదాయకము. “అహింసా పరమో ధర్మః” అని వేదములు పలికినవి. 
ఇతరులను నిందించుటవంటి పాపము మరొకటి లేదు. ఇవ డు 
మానసిక రోగముల గురించి వినుము: మోహము అన్ని రోగములకు 
మూలము. దానునుండి జనించిన కామము, లోభము, [క్రోధము 
అనునవి కఫ, వాత్య పిత్తము అనునవి. అవి హృదయమును 
దహించును. ఈ మూడు కలిసినచో సన్నిపాతరోగము ఉత్పన్నమగును. 
విషయభోగములపై మక్కువ. అనేక బాధలు కలిగించును. మమత, 
ఈర్ష్య, కుటిలత, అహంకారము, దంభము, మానము, తృష్ణ 
తాపుత్రయములు మొదలగు లెక్కించుటకు వీలులేని అనేక మానసిక 
రోగములు కలవు. ఒక్కరోగముతోనే మనుష్యుడు చనిపోవును. ఇన్ని 


ఉత్తరకాండము 371 


అసాధ్యమయిన రోగములు నిరంతరము అతనిని పీడించునపుడు ఆ 
నిర్భాగ్యుడు శాంతి నెట్టు పొందును? నియమము, ధర్మము, జ్ఞానము, 
జపము, ధ్యానము మున్నగు జాషధములు ఉన్నవి. వాటితో ఈ 
రోగములు పోవును. సద్గురువు అను వైద్యునిపై విశ్వాసము నుంచి 
శ్రీరఘునాథునిపై భక్తియను సంజీవనీమూలికను స్వీకరించినపుడు ఈ 

నసిక రోగములు అన్నియు అంతరించును. విషయవాంఛలు 
ఉండకపోవుటయే పథ్యము. [శ్రద్దతో కూడిన బుద్ది అనుపానము. 
మహాత్మా! హృదయమున వైరాగ్యమను బలము అధికమైనవుడు 
ఉత్తమబుద్దియను ఆకరి వృద్దిచెందునపుడు, విషయవాంఛలు బల 
హీన మైనపుడు మనస్సు రోగరరహితమై | శ్రీరామభక్తితో నిండును. 
శ్రీరాముని పదకమలములయందు భక్తిలేనిచో సుఖము లేదని 
చేదపురాణాది [గ్రంథములు శివుడు, (బ్రహ్మ, నారదుడు, సనకాది 
మహర్షులు వక్కాణించిరి. శ్రీహరికి విముఖుడైన జీవునికి సుఖము 
లేదు. ఇట్టు ఆలోచించి చతురులయిన వారు సందేహమును వదలి 
శ్రీరాముని భజించెదరు. ఏ మనుష్యులు (శ్రీహరిని భజిస్తారో వారు 
దుస్తరమయిన సంసారసాగరమును అనాయాసముగా తరించెదరు. 
గరుడా! (శ్రీహరి అనుపమచరి[త్రను నా బుద్దికి తోచినట్లు వర్షించితిని. 
నావంటి మూర్చునిపైన కూడా కరుణ చూపిన (క్రీరఘునాధుని 
కాదని ఎవరిని సేవించెదవు? శ్రీరామచంద్రుని అనుగ్రహముచే నాకు 
మీవంటి సత్పురుషుల సాంగత్యము లభించెను. ఎవని శరణుజొచ్చిన 
పాపులు కూడా పొపహీనులు అగుదురో, ఎవని నామము జీనన్మ 
రణరోగములకు దివ్యౌషధమో అట్టి శ్రీరామచంద్రుడు నాపైన, 
మీ పైన కృపజూపుగాక” 


కాకభుశుండీ మంగళకరమయిన వచనములు విని (శ్రీరాముని 
చరణములపై అతని అపూర్వ భక్తిని చూచి సందేహరహితుడైన 
గరుడుడు పలికెను: “*శీ,రఘువీరుని భృక్తిరసములో మునిగిన మీ వాణిని 


372 తులసీ రామాయణము 


విని నేను కృతార్పుడను అయితిని. _శ్రీరామచరణములపై నాకు 
అనన్యభక్తి ఏర్పడినది. మాయా జనితమైన ఆపదలు తొలగిపోయినవి, 
మోహసము[ద్రములో మునుగుచున్న నన్ను మీరు నౌకవలె దరిజేర్చితిరి, 
మీకేమి (పత్యుపకారము చేయగలను? మీకు వందనము నాచరించెదను. 
మీరు సదా నన్ను మీ సేవకునిగా నెరుగవలెను.” భుశుండీ చరణము 
లకు (పేమపూర్వకముగా నమస్కరించి హృదయములో | గ్రీరఘువీరుని 
ప్రతిష్పించుకొని గరుడుడు వైకుంఠమునకు పోయెను. 


13. శ్రీరామకథా[శవణ ఫలము 


శివుడు పలుకుచున్నాడు: “గిరిజా, పరమపవిత్రమయిన శ్రీరామ 
చరితమును చెప్పితిని. దీనిని వినినంతనే సంసారబంధములన్నియూ 
తెగిపోవును. శరణాగత కల్పవృక్షము, కరుణామూర్తియగు ,శీ,రాముని 
పదకమలములందు (పీతి కలుగును. మనోవాక్కర్మలచే ఉత్పన్న మైన 
పాపములు నష్ట్రమగును. తీర్హయా|త్రలు, యోగ వైరాగ్యజ్ఞానములు, 
ధర్మవ్రతదానములు, జపతపయజ్ఞములు, విద్యా వినయ వివేకములు 
మొదలగు సాధనముల ఫలము హారిభక్తియే. ఏ మనుజుడు 
విశ్వాసపూర్వకముగా ఈ కథను నిత్యము నిరంతరము వింటాడో, 
వాడు అనాయాసముగా దుర్హభమయిన హరిభక్తిని పొందును. ఎవని 
మనస్సు (శ్రీరాముని చరణములందు అనుర్తక్తమో వాడే సర్వజ్ఞుడు, 
గుణవంతుడు, జ్ఞాని, విద్వాంసుడు, నీతికోవిదుడు. పవిత్ర గంగానది 
(ప్రవహించు దేశమే ధన్యమయినది. పతివతాధర్మములను అనుసరించు 
స్త్రీలే ధన్యలు. నీతి నియమములతో పరిపాలన చేయు రాజులే 
ధన్యులు. తమ ధర్మములను వదలని (బాహ్మాణులు ధన్యులు. దాన 
ధర్మములకు వినియోగమైన ధన సంపదయే సార్హకమైనది. ఏ 
వంశమునందు (శ్రీరామభక్తి పరాయణులు జన్మింతురో ఆ వంశము 
ధన్యము. వారు జగత్తులో పూజ్యులు పవిత్రులు. 


ఉత్తరకాండము 373 


“ఉమా! వినుము. శరుడు, హరఠస్యభావము కలవాడు 
(శీ/హరిలీలలను మనస్తూర్తిగా విననివాడు ఈ కథను వినుటకు 
అర్హుడుకాడు. లోభి, క్రోధి కామి అయినవానికి, (బాహ్మణవైరి 
అయినవానికి _శ్రీరామభజన చేయనివానికి ఈ కథను వినిసించరాదు. 
సత్‌ సాంగత్యము పై (పేమగలవాడు (శీ ,రామకథా[శవణమునకు అధికారి. 
గురుచరణముల పై ప్రీతిగలవాడు, నీతిపరాయణుడు, (బ్రాహ్మణులను 
సేవించువాడు ఈ కథను వినుటకు అర్హుడు. వారికి ఈ కథ మిక్కిలి 
సుఖప్రదము. వారు గ్రీరఘునాథునికి ప్రాణసమానులు. ఎవరైతే 
(శీ/రామచరణములయందు (ప్రేమను కోరెదరో, మోక్షపదమును ఆశిం 
తురోో వారే ఈ రామకథామృతమును [గ్రోలెదరు,. గిరిజా! కలియుగ 
పాపములను నష్ట్రమొనర్చునట్టి, మనోమాలిన్యములను హరించునట్టి 
రామకథను వినిపించితిని. ఇది జనన మరణరూపమైన రోగమునకు 
సంజీవనీమూలిక. దీనికి సప్త సోపానములు కలవు. (క్రీరఘునాథుని 
భక్తిని పొందుటకు ఇవి మార్గములు. (గ్రీహరికృపయున్నవాడే ఈ 
మార్గముసపై కాలిడును. కపటమును మాని ఈ కథను గానము 
చేయువారు తమ మనోవాంఛసిద్దిని పొందెదరు. దీనిని చెప్పుచూ, 
వినుచూ ప్రశంసించువారు సంసారసాగరమును దాకెదరు.” 

యాజ్యవల్క్యుడు పలికెను: “అంతయూ విన్న | గీ పార్వతీదేవికి 
ఈ కథ మిక్కిలి ఆహ్హాదమొనర్చిను. మధురమయిన వాణితో 
పార్వతీదేవి పలికెను: “స్వామి మీ కృపవలన నా సందేహము 
తొలగినది. నేను కృతకృత్యురాలను అయితిని. నాలో అఖండమైన 
రామభక్తి జనించెను.” ఉమాశంకరుల ఈ సంవాదము సుఖ(ప్రదము, 
శోకనాశకము, జననమరణ హారకము. సందేహములను నష్ట మొనర్చి, 
భక్తులకు ఆనందము నిచ్చునది, సత్పురుషులకు ప్రియమైనది. 
జగత్తులో శ్రీరాముని ఉపాసకులకు రామకథ కంకే ప్రియమైనది 
మరొకటిలేదు. (_శ్రీరఘునాథుని కృపచే నేనీ సుందర పవిత్ర కథను 
నా బుద్దిని అనుసరించి గానము చేసితిని.” 


374 తులసీ రామాయణము 


తులసీదాసు పలుకుచున్నాడు: “కలియుగమున యోగము, యజ్ఞము, 
జవము, తపము, వ్రతము, పూజనము మొదలగు ఏ సాధనములు 
కూడా అవసరము లేదు. (శ్రీరాముని స్మరించుట, రామకథలను 
వినుట గుణగానము చేయుటయే మనుజుల కర్తవ్యము. పతితులను 
పవిత్రులుగా నొనర్చు (శ్రీరాముని భజించువారు మోక్షమును పొందె 
దరు. పతితపావనుడైన (శ్రీరాముని భజించి ఒక గణిక, అజామిళుడు, 
వ్యాధుడు, గద్ద, ఏనుగు మొదలగునవన్నియూ తరించినవి. ఒక 
అభీరుడు, యవనుడు, కిరాతుడు, కంసుడు, చంఢాలుడు మొదలగు 
పాపులు కూడా రామనామముచే పవిత్రులైరి. అట్టి (శ్రీరామునికి 
నమస్కరింతును. ఏ మనుష్యులు రఘువంశభూషణుడైన శీరాముని 
చరితమును చెప దుర, విందురో, గానము చేయుదురో వారు కలియుగ 
పాపములను మనోమాలిన్యములను కడిగి శమ లేకుండగనే రామ 
ధామమును చేరుదురు. ఈ రామచరితమానసమందలి దోహాలను, 
లేదా, 5 లేక 6 చౌపాయిలను హృదయములో నిలుపుకొందురో, వారు 
అవిద్యాజనితవికారములనుండి ముక్త గాంచెదరు. సౌందర్యనిధానుడు. 
దయాసాగరుడు, కళ్యాణప్రదుడు మోక్షమునిచ్చు | శ్రీరామునితో 
సమానుడు అయిన (ప్రభువు ఎవరూ లేరు. అతని లేశమాత్రకృపచేతనే 
మందబుద్ది అయిన తులసీదాసు పరమశాంతిని పొందెను. 


ఓ శ్రీరఘువీరా! నా వంటి దీనుడు ఎవ్వడూ లేడు. నీ వంటి 
దీనరక్రక్రుడు లేడు. కావున నన్ను భవసాగరమునుండి రక్షింపుము. 
కాముకునికి (స్త్రీవలె, లోభికి ధనమువలె (శ్రీరామా! మీరు నాకు 
అత్యంత ప్రియులు. శ్రీరాముని చరణకమలములందు నిరంతర 
భక్తిని పొందుటకు సమర్హుడు (శేష్టుడైన కవి (శ్రీ) శంకరుడు మొదట 
ఏ మానసరామాయణమును రచించెనో, అదే రామనామమునందు 
తత్పరుడై తన అంతకరణమునందలి అంధకారమును మాయము 
చేయుటకు తులసీదాసు తన మానసరూపమైన రామాయణమును 


ఉత్తరకాండము 375 


భాషాబద్దమొనర్చెను. పుణ్యరూవము, పావహారము, శుభంకరము, 
విజ్ఞానభక్త్‌ (ప్రదము, మాయామోహమలనాశకము, అతినిర్మలము, 
(పుమజలవూర్లము, మంగళకారి అయిన ఈ (శీ/రామచరితమాన 
సమను సరోవరమున ఏ మనుజులు స్నానమాడుదురో వారు 
సంసారసాగరమును దాటి పరమశాంతిని పొందెదరు.” 


కలియుగ సమస్త పాపములను హరించు 
శృీరామచరితమానసముమందరి “ఉత్తరాకాండ”మను 
ఏడవ సోపానము సమాప్తము. 


376 


తులసీ రామాయణము 


హారతి 


. ఓం జయ జగదీశ వారే స్వామి జయ జగదీశ వారే 


భక్త జనన కే నంకట దాన జనన కే నంకటు, 
శ్రణమే దూర కరే ఓం జయ జగదీశ వాదే 


. జో ధ్యావే ఫలపావే, దుఖ వినసే మనకా, 


. మాతు వీతా తుమ మేరే, శరణ గవూా కిస్‌కీ 


స్వామి దుఃఖ వినసే మనకా! 
నుఖ నంవతి ఘర ఆవే, నుఖ నంవతి ఘర అవే, 
కష్టమి లు తనకా / ఓం జయ జగదీశ వాదే / 


ణీ 
స్వామి శరణ గవూ కిన్‌ క్రీ/ 
తుమ బిను జార నదూజా, 
తమ బిను జొరన దూజా ఆనకరూం జర్‌ తి 6 


ఓం జయ జగదీశ వారే/ 


. తుమ వురాణ వరమాత్మా, తుము అంతర్యామీ, 


సామి తుమ అంతర్యామీ! 


పారబవ్మూ వరమేళ్చర, పొర (బన్మా వరమేశ్చర్క 
తుమ నబకే స్వామీ (ఓం జయ జగదీశ వారే! 


. తుమ కరుణా కే సాగర్శ్మ తుము పాలన కర్తా, 


సామి తుమ నొలనకర్తా/ 
మై మూరఖ ఖల కామీ మై మూరఖ ఖలకామీ, 
క్పుపాకరో భర్తా /దిం జయ జగదీశ వారే 


. తమ వోవీక్‌ అగోచర, నబ్‌ కే (పాణవతీ, 


సామి నబ్‌ కే (పాణవతీ! 





కిన్‌ విధ మిలూ దయామయ, కిస్‌ విధ మిలా దయామయ, 
తుమ 'సే మై కుమతీ ఓం జయ జగదీశ వారే/ 
. దీనబంధు దుఃఖహార్తా తుమ రక్షక మేరే, 

స్వామి తుమ రక్షక మేరే! , 

అననే=వోభథ్‌ ఉఠావో, అవనే వోభ్‌ ఉఠావో, 

ద్వార వడా తేరే /1ఓం జయ జగదీశ వారే! 
. వినయ వికార మిటావో, పాన వారో దేవా, 

స్వామి పావ వారో దేవా! 

(శ్రద్దా భుక్తి బఢాదో, (శ్రద్దా భక్త బఢావో, 

నంతన్‌ కీ "సేవా ఓం జయ జగదీశ వారే 
ఓం జయ జగదీశ వారే, 

స్వామి జయ జగదీశ వారే! 

భక్త జనన కే సంకట్క దాన జనన కే సంకటు, 


శ్రణమే దూర కరే ఓం జయ జగదీశ వారే! 








